ప్రణాళికా రచన.. వ్యూహాలు, లక్ష్యాలు 


ప్రణాళిక, ప్రణాళికా రచన అర్దాలు 

ఈ రెండు పదాలు ఒకే అర్థాన్నిస్తాయి. కానీ వాటిమధ్య తేడా ఉంటుం 
ది. ప్రణాళికా రచన విశాల భావన. దానిలో ప్రణాళిక అంతర్భాగం. 
ప్రణాళికా వేత్తలకు ప్రణాళిక ఒక నమూనా లేదా ఒక పుస్తకం. శాస్త్రీయ 
అంచనాతో వనరులను సేకరించి వాటిని ప్రాధాన్యతలపరంగా కేటా 
యించడమే ప్రణాళికా రచన. వనరులు అపరిమితంగా లభించవు 
కాబట్టి కొద్ది వనరులతో ఎక్కువ ఫలితాలను సాధించడమే ప్రణాళికా 
వ్యూహాల ఆశయం. 


ప్రణాళికా రచన చరిత్ర 
ప్రపంచంలో తొలిసారి జాతీయస్థాయిలో 1917 బోల్లెవిక్‌ (BంIshev- 
Ik) లేదా కమ్యూనిస్టు విప్లవం తరువాత అప్పటి సోవియట్‌ యూని 
యన్‌ ప్రణాళికాయుత పురోగతిని సాధించింది. ఆ దేశం పంచవర్ష 
ప్రణాళికలను పాటించింది. 

భారత్‌లో 1951 నుంచి ప్రణాళికాయుత అభివృద్ధి ప్రారంభ 
మైంది. అయితే 1951 పూర్వం భారతీయులకు ప్రణాళికారచన అవస 
రం, అర్థం తెలునుకొనే ప్రయత్నాలు జరిగాయి. సర్‌ ఎం. విశ్వేశ్వర 
య్య 1994లో “భారతదేశం ప్రణాళికాయుత అభివృద్ధి' అనే పుస్తకాన్ని 
ప్రచురించాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన 1988లో కాంగ్రెస్‌ 
పార్టీ జాతీయ ప్రణాళికా కమిటీని నియమించింది. బొంబాయికి 
చెందిన ఎనిమిది మంది పారిశ్రామిక వేత్తలు భారత్‌లో 1944లో భారీ 
మౌలిక పరిశ్రమల స్థాపన ద్వారా వృద్ధిని తలపెట్టే “బొంబాయి 
ప్రణాళికకు రూపకల్పన చేసారు. ఇదేకాలంలో మరో రెండు ప్రయ 
త్నాలు జరిగాయి. సర్వోదయ అధ్వర్యంలో ఎస్‌.ఎం. అగర్వాల్‌ 
“గాంధీయ ప్రణాళికను, హిందూమజ్ఞూర్‌ సభ నాయకత్వాన ఎం. 
ఎన్‌.రాయ్‌ “ప్రజల ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రయత్నా 
లన్నీ రాబోయే పంచవర్ష ప్రణాళికలకు నాంది పలికి, సులభతరం 
చేసాయి. 


ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌.డి.సి.), 
ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌) 

రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించిన తర్వాత, అదే ఏడాది ప్రణాళిక 
సంఘాన్ని స్థాపించారు. 1952లో ఎన్‌డిసి (నేషనల్‌ డెవలప్‌మెంట్‌ 
కౌన్సిల్‌ను నెలకొల్పారు. ఈ రెండూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 
ఏర్పడిన శాసనీయం కాని సంస్థలు. అయితే భారత ఆర్థిక కమిషన్‌ 


రాజ్యాంగబద్ద సంస్థ. రాష్ట్రపతి ప్రతి ఐదేళ్లకోసారి ఫైనాన్స్‌ కమిషన్‌ను 

ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రా 

లకు పన్నుల వాటాను, గ్రాంట్లను బదిలీ చేయటానికి సూత్రాలను, 
సిఫార్సులను ఆర్థిక సంఘం చేస్తుంది. ఇంతవరకు 12 ఆర్థిక సంఘా 
లు తమ బాధ్యతలు నిర్వహించాయి. 18వ ఆర్థిక సంఘం విజయ్‌ 

కేల్కర్‌ చైర్మన్‌గా 2007, నవంబర్‌ 14న అవతరించింది. ఏప్రిల్‌ 1, 

2010 నుంచి మార్చి 81, 2015 ఐదేళ్ళ కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య 

పన్నుల పంపిణీకి సంబంధించి కమిషన్‌ సిఫార్సులు చేస్తుంది. ప్రణా 

లికా సంఘం రూపొందించిన ముసాయిదా పంచవర్ష ప్రణాళికను 
ఆర్థిక సంఘం ముందే పరిశీలించి తగు సూచనలు చేయవచ్చు. 12వ 
ఆర్థిక సంఘం రాష్ట్రాల ఆర్థిక సామర్ధా గనికి 15 శాతం, 7.5 పాయింట్లు 
ఆర్థిక క్రమశిక్షణకు, 7.5 పాయింట్లు పన్నుల వసూలు సామర్ధా శనికి, 
జనాభాకు 25 శాతం, తలసరి ఆదాయానికి 50 శాతం వెయిటేజి 
పాయింట్ల ప్రాతిపదికన రాష్ట్రాలకు కేంద్ర నిధుల వాటాలను ప్రకటి 
స్తుంది. 

డా|! సి. రంగరాజన్‌ అధ్యక్షతన 12వ ఆర్థిక సంఘం 2005-2010 
కాలానికి కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక సహాయంపై కింది సూచనలు 
చేసింది. 

ఆ 2005 ఏప్రిల్‌ 1 నుంచి 29.5-80.5 శాతానికి కేంద్ర పన్నులలో 
రాష్ట్ర వాటాని పెంచడం 

ఆ పన్నుల వాటా రూ.6,19,112 కోట్లు, గ్రాంట్ల కింద రూ. 
1,42,689 కోట్లు, మొత్తం రూ. 7,55,752 కోట్లు రాష్ట్రాలకు 
బదలాయింపు 

ఆ స్టూలదేశీయోత్పత్తిలో పన్నుల శాతాన్ని 17.6 శాతానికి పెంచడం 

అ సంస్థలు విధించే షరతులకు లోబడి విదేశీ నిధులను రాష్ట్రాలకు 
బదలాయించటం. 

ఆ కేంద్ర, రాష్ట్రాల రెవెన్యూ లోటును జీరోస్థాయికి 2009 నాటికల్లా 
సాధించడం - దీనికి సంబంధించి ప్రతిరాష్ట్రం ఒక ఆర్థిక జవాబు 
దారీ చట్టాన్ని తీసుకురావాలి, ఆర్థికలోటును రాష్ట్ర స్టూలోత్పత్తిలో 
8 శాతానికి తగ్గించడం. 

ఆ దేశంలో పారిశుద్ధ్యం, తాగునీరు సౌకర్యాల కోసం స్థానిక సంస్థ 
లకు 15 వేల కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలో రాష్ట్ర పంచా 
యతి వ్యవస్థ ద్వారా మంజూరు మొదలైనవి 


ప్రణాళికల సాంఘిక-ఆర్థిక ఉద్దేశాలు 

ఇంతవరకు పూర్తయిన 10 వంచవర్ణ ప్రణాళికలలో కొన్ని ముఖ్యమైన 

సాధారణ ఉద్దేశాలున్నాయి, అవి: 

ఆ వృద్ధి: జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు వృద్ధి ప్రక్రియను 
త్వరితం చేయడం. 

9 ఆధునికీకరణ: కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్సాద 
కతను పెంచి, ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం. 


ఆ స్వావలంబన: దేశీయ పరిజ్ఞానంతో ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచు 
కొని స్వదేశీ ఉత్పత్తులను ఎక్కువ చేసి దిగుమతి ప్రత్యామ్నా 
యాలు (Import Substitution) సాధించడం. 

9 ప్రాంతాల మధ్య సమతౌల్య అభివృద్ధి: దేశంలోని అన్ని ప్రాంతా 
లను అభివృద్ధిచేసి రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను తొలగిం 
చడం. 

ఆ సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి చెందిన సమాజంగా 
రూపొందించటం, ఆర్థిక వ్యత్యాసాలు తొలగించడం. 


పంచవర్ష ప్రణాళిక కాలం 

ఒకటో ప్రణాళిక 1951-56 
రెండో ప్రణాళిక 1956-61 
మూడో ప్రణాళిక 1961-66 
మూడు వార్షిక ప్రణాళికలు 1966-69 
నాలుగో ప్రణాళిక 1969-74 
ఐదో ప్రణాళిక 1974-79 
వార్షిక ప్రణాళిక 1979-80 
ఆరో ప్రణాళిక 1980-85 
ఏడో ప్రణాళిక 1985-90 
రెండు వార్షిక ప్రణాళికలు 1990-92 
ఎనిమిదో ప్రణాళిక 1992-97 
తొమ్మిదో ప్రణాళిక 1997-02 
పదో ప్రణాళిక 2002-07 
పదకొండో ప్రణాళిక 2007-12 

(అమలులో ఉంది) 


ఒకటో ప్రణాళిక (1951-56) 

ఆహార కొరత, శరణార్దులు ఎక్కువ సంఖ్యలో రావడం, వారికి 

పునరావాసం, ద్రవ్యోల్బణ పరిస్థితులు, దేశవిభజన, రెండో ప్రపంచ 

యుద్దం తర్వాత దేశ ఆర్థికవ్యవస్థలో అసంతులిత సమస్యల నేపథ్యం 
థి థి థి 

లో మొదటి ప్రణాళిక ప్రారంభమైంది. 


ధ్యేయాలు 
త్వరితగతిన వ్యవసాయరంగ అభివృద్ధి ద్వారా ఆహారధాన్యాల ఉత్ప 
త్తిలో స్వావలంబన సాధించటం, ద్రవ్యోల్బణాన్ని అదువు చేయటం, 
దేశంలో అన్ని రంగాల సమగ్ర అభివృద్ధి - దీనికి అవసరమైన 
రవాణా, కమ్యూనికేషన్ల వ్యవస్థను అధిక కేటాయింపులతో అభివృద్ధి 
చేయటం. 


కేటాయింపులు 

మొత్తం ప్రణాళికా వ్యయం 1960 కోట్లు కాగా, దీనిలో సింహభాగం 
26.4 శాతం (518 కోట్లు) రవాణా, కమ్యూనికేషన్ల రంగానికి, 
నీటిపారుదల, వరదల నియంత్రణ రంగానికి 22.2 శాతం కేటాయిం 
చారు. భారీ పరిశ్రమల గురించి పెద్దగా ప్రస్తావన లేని మొదటి ప్రణా 
లికలో కేవలం 2.8 శాతం నిధులు ఖనిజాల అభివృద్ధికి కేటాయిం 


చారు. మొదటి ప్రణాళిక హారడ్‌-డోమర్‌ నమూనాగా భావిస్తారు. ఈ 
ప్రణాళిక ప్రాధాన్యత వ్యవసాయరంగం అభివృద్దిగానే భావిస్తారు. 


రెండో ప్రణాళిక (1956-61) 

మహలనోబిన్‌ మోడల్‌ ఆధారంగా భారీపరిశ్రమల అభివృద్ధి వ్యూహం 
ద్వారా పారిశ్రామికీకరణ సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను 
రచించారు. ఈ ప్రణాళికను కొందరు నెహ్రూ, ఫెల్ట్‌మన్‌ నమూనా 
అంటారు. 

ఈ ప్రణాళిక ఆరంభంనాటికి ఆర్థిక స్థిరత్వం (Economic 
Stability) సూచనలు కనిపించాయి. ద్రవ్యోల్బణ స్థితిలో మెరుగు, 
ఆహారధాన్యాల ఉత్పత్తిలో లక్ష్యాల సాధన రెండో ప్రణాళిక అమలుకు 
ప్రోత్సాహకాలుగా పరిణమించి భారీ పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వ 
దృష్టిని మరల్పాయి. రెండో ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ 
కేటాయింపుల్లో 20.1 శాతం అంటే రూ. 988 కోట్లు భారీ పరిశ్రమలపై 
వెచ్చించారు. అన్ని రంగాల అభివృద్ధికి అవసరమయ్యే మౌలికరంగ 
మైన రవాణా, కమ్యూనికేషన్ల పై 27 శాతం, వ్యవసాయ రంగంపై 
11.7 శాతం ఖర్చు ప్రభుత్వ రంగ కేటాయింపులలో పొందుపరిచారు. 


మూడో ప్రణాళిక (1961-66) 
ఈ ప్రణాళికలో స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చారు. మొదటి రెండో 
పంచవర్ష ప్రణాళికల అనుభవం దృష్ట్యా వ్యవసాయ రంగానికి ప్రాధా 
న్యత కొనసాగింది. అంతేకాకుండా రెండో ప్రణాళికలో భారీ పరిశ్రమ 
లకు ఇచ్చిన ప్రాధాన్యతను మూడో ప్రణాళికలో కూడా కొనసాగిం 
చారు. రెండో ప్రణాళికతో పోలిస్తే వ్యవసాయరంగానికి రూ. 549 కోట్ల 
నుంచి రూ. 1089 కోట్లు, పరిశమల రంగానికి రూ. 938 కోట్ల నుంచి 
1726 కోట్లకు రెండురెట్లు పెరిగింది. 

ఉత్పత్తిదారుల వస్తువులు(Capital goods) స్టీలు, యంత్రాలు, 
దేశంలోనే ఉత్పత్తి చేసి, దిగుమతులు తగ్గించుకోవటం, అదేవిధంగా 
వినియోగదార్ల వస్తువుల ఉత్పత్తులతో ఎగుమతుల స్థాయి పెంచటం 
వంటి చర్యలతో దేశంలో మొదటి 15 ఏళ్ల ప్రణాళికా చరిత్రలో భారత 
పరిశ్రమల స్వరూపంలో నిర్మాణాత్మకమైన మార్పులు జరిగాయి. 
మొదటి, రెండో ప్రణాళికల మాదిరిగానే రవాణా, కమ్యూనికేషన్ల 
రంగానికి అత్యధిక నిధులు రూ. 2112 కోట్లు కేటాయించారు. దీనిలో 
రూ. 890 కోట్లు రైల్వేల అభివృద్ధికి కేటాయించారు. 

మూడో ప్రణాళికా కాలంలో మన పొరుగు దేశాలైన చైనా(1962), 
పాకిస్తాన్‌ (1964)తో జరిగిన యుద్దాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభా 
వాన్ని చూపాయి. దీంతో ప్రణాళికా లక్ష్యాలు అభివృద్ధి పథం నుంచి 


రక్షణ పథం వైపు మళ్లాయి. 


వార్షిక ప్రణాళికలు (1966-69) 

ఈ కాలాన్ని “ప్రణాళికా సెలవు (Plan Holiday)nm పరిగణిస్తారు. 
రెండేళ్ల కరవు, రూపాయి విలువ తగ్గిపోవడం, ద్రవ్యోల్బణంతో 
కూడిన ఆర్థిక మాంద్యం (Inflationary recession), యుద్దాల వల్ల 


చితికిన ఆర్థికవ్యవస్థ వంటి పరిస్థితులు నాలుగో ప్రణాళిక ప్రారం 
భాన్ని వాయిదా వేయించాయి. ఈ మూడేళ్లలో రూ. 6625 కోట్లు 
ప్రణాళికా ఖర్చు కాగా దీనిలో 22.8 శాతం భారీ పరిశ్రమలు, ఖనిజా 
లపై, 18.5 శాతం రవాణా, కమ్యూనికేషన్లపై అధిక మొత్తంలో ఖర్చు 
చేసారు. 

దేశంలో తరచూ ఏర్పడుతున్న విద్యుత్‌ కొరత పరిశ్రమల అభివృ 
ద్ధిపై ప్రభావం చూపింది. విద్యుత్‌ ఇంధనం సమస్యను అధిగమించ 
టానికి 18.8 శాతం నిధులు ఖర్చుపెట్టి ఈ ప్రణాళిక ప్రత్యేక దృష్టిని 
సారించింది. 


పంచవర్ష ప్రణాళికలు 


నాలుగో ప్రణాళిక (1969-74) 
ఈ ప్రణాళికా కాలంలో సంతులిత ప్రాంతీయాభివృద్ధి ప్రధాన 
లక్ష్యంగా ఉంది. నిలకడతో కూడిన అభివృద్ధి, సామాజిక న్యాయం 
క్రమేపి స్వావలం బన, 5.5 శాతం ఆర్థిక వృద్ధిరేటు ఇతర లక్ష్యాలుగా 
ఉన్నాయి. ఈ ప్రణాళికలో వ్యయం రూ. 15,902 కోట్లుగా భావించి 
నప్పటికీ, రూ. 15779 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ఈ ప్రణాళికలో 
కూడా 19.5 శాతం నిధులు (రూ.3080 కోట్లు) రవాణా, కమ్యూనికే 
షన్ల మీద ఖర్చు చేశారు. ఈ రంగంలో సౌకర్యాల లేమిని ఎప్పుడిక 
ప్పుడు సమీక్షించి పరిష్కరించకపోతే ఆర్థికవృద్ధికి ఇది ప్రతిబంధ 
కంగా మారుతుందని (గ్రహించారు. తర్వాత ప్రాధాన్యతలో 18.6 
శాతం (రూ.2982 కోట్లు) విద్యుత్‌ రంగానికి కేటాయించారు. 
విద్యుత్‌ రంగంలో ఉత్పత్తి ప్రణాళికా అవసరాల మేరకు సంతృప్తిక 
రంగా ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో అభివృద్ధి అవసరాలకు విద్యుత్‌ ఉత్ప 
త్తితో పాటు సరఫరా, పంపిణీకి సంబంధించిన మౌలిక విషయాలపై 
కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వ్యవసాయరంగానికి 14.6 
శాతం నిధులు కేటాయించారు. నీటిపారుదల, వరదల నియంత్రణకు 
రూ. 1854 కోట్లు ఖర్చుచేశారు. మొదటి మూడు ప్రణాళికలతో పోలిస్తే 
నాలుగో ప్రణాళికలో అధికశాతం వ్యవసాయంపై వ్యయం చేసారు. 


ఐదో ప్రణాళిక (1974-79) 

ఈ ప్రణాళిక ఆరంభం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థి 
తులు నెలకొన్నాయి. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం 
ఉత్పత్తుల దరలు పెరగటం. దీనిలో మన పరిశ్రమలకు అవసరమైన 
ఇంధనం ఉత్పత్తులను సాధించేందుకు విద్యుత్‌ రంగానికి రూ. 7400 
కోట్లు (మొత్తం ప్రణాళికా కేటాయింపులో 18.8 శాతం) కేటాయిం 
చారు. తర్వాత ప్రాధాన్యతలో 17.4 శాతం నిధులను రవాణా కమ్యూ 
నికేషన్లు, వ్యవసాయానికి 12.2 శాతం కేటాయించారు. అప్పటికే 
వివిధ రంగాలలో ఉత్పాదకతా సామర్థ్యాలను పూర్తిగా వినియోగించు 
కొని అధిక ఫలితాలు సాధించటం, కీలక పరిశ్రమల రంగాలలో 
అదనపు ఉత్పత్తి సామర్థ్యాలను పెంచి భవిష్యత్‌లో అవసరాలకు 
సన్నద్ధంకావటం, అధిక జనాభా వాడే సామూహిక ఉత్పత్తులు 
సాధించి వినియోగ అవసరాలు తీర్చటం మొదలైన అంశాలు ఈ 
ప్రణాళికలో పొందుపరచారు. 


కనీస అవసరాల పథకం 
(Minimum Needs Programme) 
ప్రాథమిక విద్య, తాగునీరు, గ్రామాల్లో వైద్య సదుపాయాలు, పోషక 
విలువలు, భూమిలేని వారికి ఇళ్ళ పట్టాలు. గ్రామీణ విద్యుత్‌, రోడ్లు 
ఏర్పాటు, మురికివాడల అభివృద్ధి మొదలైనవి ఈ పథకంలో ఉన్నా 
యి. రూ. 15682 కోట్లు ఈ కార్యక్రమం కోసం ఖర్చుచేసారు. 
పేదరికం నిర్మూలన, స్వావలంబన సాధించటం అధిక ఆర్ధిక అభి 
వృద్ధిరేటు, మెరుగైన ఆదాయ పంపిణీ పొదుపు సామర్థ్యం పెంచటం 
ద్వారా సాధ్యమని భావించారు. 'గరీబి హఠావో” నినాదం కూడా ఈ 
ప్రణాళికలోనే ఊపిరి పోసుకుంది. అయితే 1977లో ప్రభుత్వం మారి 
జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రణాళిక 1977లోనే 
అర్థాంతరంగా ముగిసింది. 


ఆరో ప్రణాళిక (1978-83 - 1980-85) 
కొత్తగా అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం అప్పటివరకు దేశం 
లో అమలైన ప్రణాళికలు నెహ్రూ వియన్‌ సిద్ధాంతాలకనుగుణంగా 
ఉన్నాయని, ఆశించిన స్థాయిలో ఉద్యోగిత, జీవన ప్రమాణాలు, ఆర్థిక 
సమానతలు కల్పించడంలో విఫలమయ్యాని భావించింది. చిన్న 
తరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా లక్ష్యాల సాధనకు 1978-88 
కాలానికి ఆరో ప్రణాళికను రూపొందించింది. రోలింగుష్తాన్‌ మోడల్‌ 
ద్వారా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 1979- 
80 వార్షిక ప్రణాళికను-రోలింగు మోడల్‌ ద్వారా అమలు చేసింది. 
అయితే 1980లో తిరిగి ఏర్పడిన ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆరో 
ప్రణాళికను(1980-85) ప్రకటించింది. రూ. 97,500 కోట్లు ఈ ప్రణా 
శికా కాలానికి ప్రతిపాదించగా రూ. 1,09,291 కోట్లు ఖర్చుచేశారు. 
ఇంధన రంగానికి అత్యధికంగా రూ. 80,751 కోట్లు (28.1 శాతం) 
కేటాయించారు. 1978 నుంచి 1979 వరకు క్రూడాయిల్‌ దిగుమతు 
లకు మూడురెట్ల ధరను అధికంగా చెల్లించవలసిన పరిస్థితిలో దేశీయ 
ఇంధన ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించింది. 


ఏడో ప్రణాళిక (1985-90) 

ఇంధన రంగానికి ప్రభుత్వ ప్రణాళికా వ్యయంలో 80.5 శాతం 
కేటాయించటంతో మరోసారి ఈ రంగం ప్రాముఖ్యతను సంతరించు 
కుంది. పరిశ్రమలరంగం కన్నా వ్యవసాయ రంగానికి ఈ ప్రణాళికలో 
ఎక్కువ నిధులు కేటాయించారు. రెండు దశాబ్దాలుగా అనుసరిస్తున్న 
మహలానోబిన్‌ అభివృద్ధి వ్యూహాన్ని మార్చినట్టెంది. వ్యవసాయం, 
గ్రామీణాభివృద్ధి, సాగునీటి కోసం 22 శాతం నిధులు కేటాయించారు. 
రవాణా, కమ్యూనికేషన్ల రంగానికి గత ప్రణాళికల్లో అధికాతం కేటా 
యిస్తే ఈ ప్రణాళికలో 13.5 శాతం కేటాయించారు. లాభాలు వెంటనే 
వచ్చే రంగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. 


ఎనిమిదో ప్రణాళిక (1992-97) 
రాజకీయ స్థిరత, ప్రభుత్వమార్పు కారణాల వల్ల 1990లో ప్రారంభం 
కావలసిన ఎనిమిదో ప్రణాళిక 1992లో ప్రారంభమైంది. అప్పటికే 
ప్రణాళికలు మొదలై దేశ ఆర్థిక వ్యవస్థ సుదీర్ణ ప్రయాణం చేసింది. 
జనాభాలో యువకులతోపాటు పేదల సంఖ్య కూడా పెరిగింది. 
ఉద్యోగావకాశాల హెచ్చింపు ఎనిమిదో ప్రణాళికలో కూడా లక్ష్యాలుగా 
కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు మొదల 
య్యాయి. 

ప్రణాళికా లక్ష్యాలు తిరిగి నిర్వచించాల్సిన అవసరం కూడా 
నూతన ఆర్థిక విధానం 1991 నేపథ్యంలో వ్యక్తమైంది. మన ఆర్థిక 
వ్యవస్థ విదేశీ ఆదాయం చెల్లింపుల (బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) పరి 
స్ధితి సంక్షోభంలో ఉంది. దేశంలో ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణ పరిస్థి 
తులు ఏర్పడ్డాయి. ఎక్కువ దిగుమతులు, తక్కువ ఎగుమతుల వల్ల 
సంతులిత దెబ్బతిని స్టాగ్‌ప్లేషన్‌ (Stagflation) ఏర్పడింది. 

ఏడో ప్రణాళిక మాదిరిగానే ఇంధన రంగానికి 26.6 అత్యధిక 
శాతం గతంలోవలె ఈ ప్రణాళికలో కూడా కేటాయించడంతో మన 
ఆర్థిక ప్రణాళికల్లో ఇంధన రంగానికి ఉన్న ప్రాముఖ్యత తెలుస్తోంది. 
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, నీటిపారుదల రంగాలకు 22.2 
శాతం అంటే ప్రణాళికా కేటాయింపులలో ఐదోవంతు ఈ రంగానికే 
కేటాయించడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 


తొమ్మిదో ప్రణాళిక (1997-02) 

ఈ ప్రణాళికలో మొత్తం ప్రభుత్వరంగ వ్యయం రూ. 8,59,200 
కోట్లు. ఎనిమిదో ప్రణాళిక కన్నా 48 శాతం ఎక్కువ. కానీ ఈ ప్రణాళి 
కలో రూ. 9,41,041 కోట్లు ఖర్చు చేశారు. 28.8 శాతం ఇంధన రంగా 
నికి వెచ్చించారు. 


ప్రైవేటురంగ ప్రాధాన్యం 

ప్రభుత్వరంగ కేటాయింపుల్లో పరిశ్రమల రంగం వాటాను గత ప్రణా 
లికల్లో పరిశీలిస్తే... ఐదో ప్రణాళిక వరకు 20-22 శాతం వరకు ఉంటే, 
తొమ్మిదో ప్రణాళికా కాలానికి 6.6 శాతానికి పడిపోయింది. దీనికి 
కారణాలు పరిశ్రమల అభివృద్ధిలో నూతన ఆర్థిక సంస్కరణలు 
ఊపందుకోవడం, ప్రభుత్వం క్రమేపి పరిశ్రమల రంగం నుంచి నిష 
మిస్తూ ఈ రంగాన్ని పైవేట్‌పరం చేయటం. వ్యవసాయం, గ్రామీణా 
భివృద్ధి (13.1%). నీటి పారుదల, వరదల నివారణ(9.02%)కు 
సంబంధించి తొమ్మిదో ప్రణాళికలో మొత్తం 22.1 శాతం నిధులు కేటా 
యించి ఉద్యోగాల కల్పన, ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యం 
ఇచ్చారు. 


పదో ప్రణాళిక (2002-07) 
పెరుగుతున్న ఆర్థికవృద్ధి అవసరాల దృష్ట్యా ఇంధన రంగానికి 26.4 
శాతం అత్యధిక నిధులు కేటాయించారు. వ్యవసాయం, గ్రామీణాఖి 


వృద్ధి, నీటిపారుదల రంగాలకు మొత్తంగా 18.5 శాతం నిధులు 
కేటాయించారు. 

పరిశ్రమల రంగానికి సంబంధించి ప్రభుత్వ రంగ పెట్టుబడుల 
ఉపసం హరణ ప్రక్రియ మరింత వేగవంతమై కేవలం 8.8 శాతంగా 
మొత్తం పెట్టుబడుల్లో ఉంది. ఇతర రంగాలైన సాంఘిక సేవలు, 
మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రణాళికా కేటాయింపు 
లలో 29.7 శాతంతో గత ప్రణాళికల కన్నా పదో ప్రణాళిక ముందం 
జలో ఉంది. 


పదకొండో ప్రణాళిక (2007-12) 
ప్రభుత్వ పరంగా రూ. 86,44,718 కోట్లు కేటాయించారు. దీనిలో 
సింహభాగం 1.2 శాతం రవాణా రంగానికి, 19 శాతం ఇంధన 
రంగానికి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి నీటిపారుదల, స్పెషల్‌ 
ఏరియా ప్రోగ్రాం రంగాలకు 18.6 శాతం కేటాయించారు. 

సామాజిక రంగాలైన విద్య, వైద్యం, గృహనిర్మాణం, పట్టణాభి 
వృద్ధి, ఇతర రంగాలపై మొత్తంగా 80.9 శాతం నిధులు కేటాయిం 
చారు. పరిశ్రమలకు సంబంధించి వాటి అభివృద్ధి బాధ్యతను నూతన 
ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రైవేట్‌ రంగానికే వదిలివేయడం వల్ల 
ప్రభుత్వ కేటాయింపులలో పరిశ్రమల వాటా కేవలం 4.5 శాతంగా 
ఉంది. 


ఇండికేటివ్‌ ప్లాన్‌ - సూచనప్రాయ ప్రణాళిక 
దీనిని 1992లో అప్పటి పి.వి. నరసింహారావు ప్రభుత్వం మొదట 
అమలు చేసింది(ఎనిమిదో ప్రణాళికా కాలంలో). సరళీకృత విధానా 
లకు అనుగుణంగా ఇండికేటివ్‌ ప్రణాళికా రచనను రూపొందిస్తారు. 
ఫ్రాన్స్‌ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఈ ప్రణాళికను పాటిస్తు 
న్నాయి. 

దీనిలో ప్రణాళికా సంఘం వనరుల కేటాయింపు పాత్రను వహిం 
చదు. ప్రజల అవసరాల మేరకు ప్రణాళికను సిద్ధంచేసి, దాని అమలు 
ను చాలావరకు ప్రైవేటు రంగానికి అప్పగిస్తారు. ప్రణాళికా సంఘం 
విధాన ప్రణాళిక గురించి ప్రయత్నిస్తుంది. సంవిధానకర్తగా, సహాయ 
కారిగా బాధ్యతలను ప్రణాళికా సంఘం లేదా ప్రభుత్వం స్వీకరి 
స్తుంది. వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలను కల్పించి 
ప్రణాళికను అమలు చేస్తుంది. 


భారత్‌ సామాజిక రంగ అభివృద్ది 


సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో తలసరి ఆదాయం వృద్ధి ముఖ్య 
మైంది. మెరుగైన ఆరోగ్య సేవలు.. విద్యావకాశాలు.. 
సమానత్వం.. పరిశుభ్రమైన పర్యావరణం... వంటివి జీవన 
ప్రమాణ వృద్దికి సంబంధించిన ముఖ్య లక్షణాలు. గత 
™ ధీ 
కొన్నేళ్లుగా పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అమలు చేసిన 
అనేక పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు.. సంతృప్తికరమై 
న ఫలితాలనివ్వడంలో విఫలమయ్యాయి. రాష్ట్రప్రభుత్వా 
ల అభివృద్దేతర వ్యయం పెరుగుతున్నందువల్ల అభివృద్ది 
థ్‌ తో ధీ 
వ్యయం తక్కువయి... దాని ప్రభావం సామాజిక రంగ 


అభివృద్దిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది! 


సాంఘిక భద్రత కల్పించే అన్ని చర్యలు ముఖ్యంగా పేదరిక నిర్మూ 
లనా కార్యక్రమాలతోపాటు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం లాంటి 
అంశాలు సామాజిక రంగంగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా అక్షరా 
స్యతా శాతం తక్కువగా ఉన్నప్పటికీ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య 
వ్యాప్తి కోసం చేసే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి. దీని 
కారణంగా స్థూల జాతీయోత్పత్తి కానీ తలనరి ఆదాయంలో కానీ 
పెరుగుదల అంత ఆశాజనకంగా లేదు. విద్యారంగంపై చేసే ఖర్చులు, 
పెట్టుబడులు ఆర్థిక ప్రగతిని వేగవంతం చేస్తాయనడంలో సందేహం 
లేదు. ఆర్థికాభివృద్ధికీ, సాంస్కృతిక వికాసానికి దోహదపడుతూ... 
నవీన సాంకేతిక నైపుణ్యాల్ని పుణికి పుచ్చుకున్న సృజనాత్మక శక్తి గల 
వ్యక్తుల్ని తయారుచేయడం, విద్య ద్వారా సాధ్యమవుతుంది. దేశంలో 
వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచి, 
పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఆర్థికాభివృద్ధి రేటు వేగవంతమ 
వ్వాలి. ఆర్థికాభివృద్ధి, సామాజిక రంగాలలో అభివృద్ధి ద్వారా 
మానవాభివృద్ధి సాధించాలంటే... ఆరోగ్యం, విద్య, పౌష్టికత వంటి 
సామాజిక రంగాలలో పెట్టుబడులు అవసరం. దేశంలో ఆర్థికాభివృద్ధి 
జరిగినపుడు సామాజిక రంగ అభివృద్ధికి అవకాశాలు మెరుగవు 


తాయి. 


నిర్మాణాత్మక సంస్కరణలు: 

ప్రణాళికా యుగంలో సామాజిక రంగంపై పెట్టుబడులు జాతీయ 
ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 
రంగంపై చేసిన వ్యయం 1980లలో కన్నా.. 1990ల లో తక్కువ. 
ప్రణాళికా యుగంలో ప్రవేశపెట్టిన అనేక పేదరిక నిర్మూలనా 
కార్యక్రమాలు.. మూలధన సాంద్రతను కలిగి, ఎక్కువ ఉపాధి 


అవకాశాలు కల్పించలేకపోయాయి. జూలై 1991 నుంచి ప్రభుత్వం 
అనేక స్థిరీకరణ కార్యక్రమాలు, నిర్మాణాత్మక సంస్కరణలను ఆర్థిక 
సంస్కరణలలో భాగంగా ప్రవేశపెట్టింది. విద్యావకాశాలు మెరుగైనం 
దువల్ల అక్షరాస్యత రేటు 1951లో ఉన్న 18.39% నుంచి 1981లో 
483.57%కు 2001లో 65.4%కు పెరిగింది. సమాజంలో అన్ని వర్గాల 
ప్రజలకు సమానంగా ఆరోగ్య సౌకర్యాలు లభ్యం కాకపోయినప్పటికీ.. 
మొత్తం మీద ఆరోగ్య సౌకర్యాలు విస్తరించాయి. 1990లలో మరణాల 
రేటు స్థిరపడింది. ఆధునిక వైద్య ప్రక్రియలతో పాటు భారతీయ 
వైద్యం, హోమియోపతి విధానాలలో వృత్తిపరమైన శిక్షణ పొందిన 
వారు, అనుబంధ వృత్తుల సిబ్బంది కూడా తమ సేవలందిస్తున్నారు. 
ప్రజలలో కూడా ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరిగింది. తేలి 
కగా అవలంభించదగిన ఆరోగ్యం పరిరక్షణ ప్రక్రియలు ప్రజలకు 
బాగా అందుబాటులోకి రావడం వల్ల ప్రజారోగ్య సూచికల విష 
యంలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయితే, వైద్య సదుపా 
యాల అందుబాటు విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య 
సమాజంలోని వివిధవర్గాల ప్రజల మధ్య ఎంతో తేడా ఉంది. ఈ 
కారణంగానే వివిధ రాష్ట్రాల ప్రజల ఆరోగ్య సూచికల విషయంలో 
ఎంతో తేడా కనిపిస్తోంది. 11వ ప్రణాళిక అప్రోచ్‌ పేపర్లో... పేదరికాన్ని 
తగ్గిస్తూ అందరికీ విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ద్వారా 
ప్రాంతీయ అసమానతలు తగ్గించాలనే లక్ష్యాన్ని ప్రకటించింది. 


సామాజిక రంగాలపై పెరిగిన వ్యయం: 

సామాజిక రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం.. స్థూల 
దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1990-91లో 6.78% నుంచి 2000-01లో 
1.45%కు పెరిగి.. 2006-07 నాటికి 6.04%కు తగ్గింది. సామాజిక 
సేవలు, గ్రామీణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ వ్యయంలో స్థిరమైన 
పెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణాభివృద్ధితో పాటు సాంఘిక సేవలపై 
కేంద్ర ప్రభుత్వ వ్యయం మొత్తం వ్యయంలో (ప్రణాళిక, ప్రణాళికేతర) 
2001-02లో 11% నుంచి 2007-08లో 16.4%కు పెరిగింది. కేంద్ర, 
రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొత్తం వ్యయంలో భాగంగా ఈ రంగంపై 
చేసిన వ్యయం 2002-08లో 20.4%. కాగా 2009-04లో 19.5%కు 
తగ్గి, 2006-07లో 22.8%కు, 2007-08లో 22.5%కు పెరిగింది. 
మొత్తం వ్యయంలో విద్యపై చేసిన వ్యయం.. 2004-05లో 9.8% 
నుంచి 2006-07లో 10.4%కు పెరిగింది. ఇదేకాలంలో ఆరోగ్యంపై 
చేసిన వ్యయం 4.4% నుంచి 4.9%కు పెరిగింది. మొత్తం సామాజిక 
రంగ వ్యయంలో కేంద్రం కంటే రాష్ట్రాల వాటానే ఎక్కువ. రాష్ట్రాల 
వారీగా పరిశీలించినపుడు ఈ వ్యయం జీఎస్‌డీపీలో ఈశాన్య 
రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. 1990-91లో ఈ రంగంపై 
వ్యయంలో రాష్ట్రాల వాటా 90.18%. కాగా 2005-06లో 98.93%కు 
చేరుకుంది. కొన్ని రాష్ట్రాలు మాత్రమే తమ రాష్ట్ర స్థూల దేశీయో 


తృత్తిలో (జీఎస్‌డీపీ) సామాజిక రంగ వ్యయాన్ని పెంచుకోగలిగాయి. 
మానవాభి వృద్ది నివేదిక 2007 ప్రకారం... 2004లో మన దేశం 
జీడీపీలో ఆరోగ్యంపై చేసిన వ్యయం 0.9%. కాగా, చైనా 2%, నైజర్‌ 
2.2%, సియారాలియన్‌ 19% వ్యయం చేశాయి. విద్యారంగంపై 
2002-05 మధ్యకాలంలో మన దేశం చేసిన వ్యయం జీడీపీలో 8.8%. 
కాగా, పాకిస్తాన్‌ 2.8%, సియారాలియన్‌ 8.8% చేశాయి. 


2007-08 కేంద్ర బడ్జెట్‌లో పెరిగిన కేటాయింపులు: 

2007-08 కేంద్ర బడ్జెట్‌లో విద్య, గృహ నిర్మాణం, పౌష్టికతకు రూ. 
83,950.69 కోట్లు కేటాయించారు. 2006-07లో విద్యారంగానికి రూ. 
20,745.50 కోట్లు కేటాయించగా... 2007-08 లో రూ. 28,674 కోట్లు 
కేటాయించారు. 2007-08 బడ్జెట్‌లో మొత్తం విద్యారంగ కేటాయిం 
పుల్లో.. రూ. 22,191 కోట్లు పాఠ శాల విద్యకు కేటాయించారు. 
2008-09 బడ్జెట్‌లో సర్వశిక్షా అభియాన్‌ పథకానికి రూ.18,100 
కోట్లు కేటాయిస్తూ... బోధన నాణ్యత, విద్యార్థుల రిటెన్షన్‌కు 
ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజన పథకానికి 
రూ.8000 కోట్లు, సెకండరీ విద్యకు రూ.4554 కోట్లు కేటాయించారు. 
షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు ఎక్కువగా ఉన్న 20 
జిల్లాల్లో జవహర్‌ నవోదయా విద్యాలయాల ఏర్పాటుకు రూ. 180 
కోట్లు, విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో బాలికలలో విద్యా వ్యాప్తికి 
410 విద్యాలయాలు అదనంగా ఏర్పాటు చేయాలని ఈ బడ్జెట్‌లో 
ప్రతిపాదించారు. 16 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఆంద్రప్రదేశ్‌, 
బీహార్‌, రాజస్తాన్‌లో 8 ఐఐటీలు ఏర్పాటు చేస్తారు. 2008-09 
బడ్జెట్‌లో మొత్తం విద్యారంగ కేటాయింపులు రూ. 84,400 కోట్లలో 
ప్రాథమిక విద్యకు రూ. 19777.50 కోట్లు, సెకండరీ విద్యకు రూ. 
4554 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 10852.87 కోట్లు కేటాయించారు. 
ఆరోగ్య రంగానికి 2008-09 బడ్జెట్‌లో రూ. 16,584 కోట్లు 
కేటాయించారు. నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌కు రూ. 12,050 కోట్లు 
కేటాయించారు. 4,62,000 సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఈ మిషన్‌ 
ద్వారా శిక్షణ పొందగా... 1,77,924 గ్రామాలలో పారిశుధ్య కమిటీలు 
ఏర్పాటు చేశారు. 828 జిల్లా ఆసుపత్రుల్లో ఆధునికీకరణ చేపట్టారు. 
జాతీయ ఎయిడ్స్‌ నివారణ కార్యక్రమానికి రూ. 998 కోట్లు 
కేటాయించారు. దారిద్ర్యరేఖకు దిగువన నివశిస్తూ... అసంఘటిత 
రంగంలో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి రూ. 80000 హెల్త్‌ కవర్‌ 
(ఆరోగ్య బీమా) అందించడానికి వీలుగా రాష్ట్రీయ స్వస్త్యబీమా 
యోజనను ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్‌లలో ఏప్రిల్‌ 1,2008న ప్రారం 
భించారు. 2008-09లో కేంద్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం కింద 
రూ.205 కోట్లు కేటాయించింది. ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ 
సర్వీసెస్‌కు 2007-08లో రూ. 5298 కోట్లు కేటాయించగా... 
2008-09లో రూ. 6900 కోట్లు కేటాయించారు. డిసెంబర్‌ , 2007 
నాటికి 5959 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, 9,32,000 అంగన్‌వాడీ, మినీ- 


అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. 


గ్రామీణ ఉపాధి హామీ పథకం: 

సామాజిక రంగ అభివృద్ధికి సంబంధించి అమలులో ఉన్న పథకాలలో 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్యమైంది. ఈ పథకం 
కింద 2007-08లో 2.57 కుటుంబాలకు వేతన ఉపాధి లభించింది. 
2007-08లో ఈ కార్యక్రమం అమలుకు రూ.1200 కోట్లు కేటాయిం 
చారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సౌకర్యాల పెంపుదలలో 
భాగంగా 2005-06లో ప్రారంభించిన భారత్‌ నిర్మాణ్‌ కార్యక్రమంలో 
ఆరు మౌలిక అంశాలున్నాయి. గ్రామీణ హౌసింగ్‌, నీటి పారుదల, 
తాగునీరు, గ్రామీణ రోడ్లు, విద్యుదీకరణ, గ్రామీణ టెలిఫోన్‌ లాంటి 
సౌకర్యాల కల్పనలో భాగంగా భారత్‌ నిర్మాణ్‌ పథకానికి 2007-08లో 
రూ. 24,603 కోట్లు కేటాయించారు. రాజీవ్‌గాంధీ జాతీయ తాగునీటి 
మిషన్‌ పథకానికి రూ. 5850 కోట్లు కేటాయించారు. పట్టణ పేదలకు 
మౌలిక సౌకర్యాలతో పాటు, హౌసింగ్‌, మురికివాడల అభివృద్ధి కోసం 
ఉద్దేశించిన జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ 
పథకానికి 2007-08లో రూ. 4987 కోట్లు కేటాయించారు. సహజ, 
ప్రమాద మరణాలు, పాక్షిక లేదా శాశ్వత డిజబిలిటీ సంభవించిన 
ప్పుడు గ్రామీణ ప్రాంతాలలో భూమిలేని కుటుంబాలకు సంబం 
ధించి, కుటుంబ పెద్దకు బీమా కల్పించే చర్యలో భాగంగా “ఆమ్‌ ఆద్మీ 
బీమా యోజని పథకాన్ని అక్టోబర్‌ 2, 2007న ప్రారంభించారు. ఈ 
పథకం కింద ప్రీమియంగా ప్రతి సభ్యుడి నుంచి ఏటా రూ. 200గా 
నిర్ణయించగా... దీనిలో 50% కేంద్ర ప్రభుత్వం, మిగతా మొత్తం రాష్ట్ర 
ప్రభుత్వం భరిస్తుంది. జాతీయ వృద్ధావ్య పెన్షన్‌ పథకం కింద నెలకు 
రూ.200ల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుంది. 


సామాజిక రంగానికి పెరిగిన కేటాయింపులు: 
సంస్కరణల యుగంలో రాష్ట్ర ప్రభుత్వాల వృద్ధిరేటులో ఒడిదుడు 
కులు ఉన్నప్పటికీ.. జీఎస్‌డీపీ వృద్ధి సంస్కరణల ముందుకాలం కన్నా 
పెరిగింది. 

సామాజిక రంగానికి వనరుల పంపిణీ పెంచడంతోపాటు రాష్ట్రాలు 
తమ విత్త వ్యవస్థను పునర్వ ్యస్టీకరించడం లాంటి చర్య వల్ల జీఎస్‌డీపీ 
వృద్ధి మెరుగయింది. ఇటీవల బడ్జెట్‌లలో కేంద్ర ప్రభుత్వం సామాజిక 
రంగానికి కేటాయించే వనరుల పంపిణీలో పెరుగుదల ఉండగా.. 
రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లలో ఈ రంగానికి వనరుల పంపిణీలో 
తగ్గుదల సంభవిస్తోంది. 1950 నుంచి 1980ల మధ్య స్టూలదేశీయో 
తృత్తిలో విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వ వ్యయంలో స్తంభన 
నెలకొనగా.. ఆ తర్వాత కాలంలో ప్రాథమిక విద్యకు సంబంధించి 
చేసిన వ్యయంలో కొంత మెరుగుదల కనిపించింది. 2006 గ్రామీణ 
ఆరోగ్య మౌలిక సౌకర్యాల నివేదిక ప్రకారం... 2001 జనాభా లెక్కల 
ప్రాతిపదికగా... 19269 సబ్‌ సెంటర్లు, 4887 ప్రాథమిక ఆరోగ్య 
కేంద్రాలు, 9206 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేయవలసి 
ఉంది. 

ఆరోగ్య సంరక్షణ ఎక్కువగా అవసరమైన గిరిజన ప్రాంతాలు, 
పట్టణాలలోని మురికి వాడలు, మారుమూల పల్లెల్లో ప్రాథమిక 


ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది, సదుపాయాల కొరత తీవ్రంగా 
ఉంది. ప్రభుత్వ, స్వచ్చంద, ప్రయివేటు రంగాలలోని అనెక 
ఆస్పత్రులలో తగినంత సిబ్బంది లేకపోవడం, రిఫరల్‌ సర్వీసులు 
పూర్తిగా అందుబాటులోకి రావపోవడం లాంటి సమస్యలు ఎక్కువగా 


ఉన్నాయి 1! 


2001 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో అక్షరాస్యత రేటు? 

జవాబు: 65.4 శాతం 

2007-08 కేంద్ర బడ్జెట్‌లో విద్య, గృహనిర్మాణం, పౌష్టికతకు కేటా 
యింపులు? 

జవాబు: రూ. 88,950.69 కోట్లు 

2008-09 బడ్జెట్‌లో మొత్తం 

విద్యా రంగ కేటాయింపులు? 

జవాబు: రూ.34,400 కోట్లు 

రాష్ట్రీయ స్వస్త బీమా యోజనను ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లలో 
ఎప్పుడు ప్రారంభించారు? 

జవాబు: ఏప్రిల్‌1, 2008 

ఆమ్‌ ఆద్మీ బీమా యోజనను ఎప్పుడు ప్రారంభించారు? 

జవాబు: అక్షోబరు 2, 2007 


ఒక వెనుకబడిన దేశం అతి తక్కువ కాలంలో విసృత పారిశ్రామిక 
దేశంగా మారిన వైనాన్ని సోవియట్‌ రష్యా చరిత్ర ప్రపంచానికి తెలియ 
జేసింది. ఆర్థిక ప్రణాళికల ద్వారా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల కంటే 
తక్కువ కాలంలోనే పారిశ్రామికీకరణను సాధించి పన్నెండేళ్లలోనే 
స్లవన దశను చేరుకోగలిగింది. అందువల్ల రష్యా ప్రణాళికలు వెనుక 
బడిన దేశాలకు మార్గదర్శకంగా నిలిచాయి. 

ప్రణాళికల ద్వారా రష్యా సాధించిన అభివృద్ధి, 1929లో సంభ 
వించిన ఆర్థికమాంద్యం, అమెరికాలో రూజ్‌వెల్ట్‌ ప్రవేశపెట్టిన 
“న్యూడీల్‌' (New Deal) సంస్కరణలు మన దేశంలోని రాజకీయ 
వేత్తలను, ఆర్థికవేత్తలను, పారిశ్రామికవేత్తలను ప్రభావితం చేశాయి. 


స్వాతంత్రానికి పూర్వం ప్రణాళికలు- కృషి 

ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో తాను రచించిన “ప్రణాళికా 
బద్ధమైన ఆర్థిక వ్యవస్థ - భారతదేశం” (Planned Economy 
for India) అనే గ్రంథంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి కోసం పదేళ్ల 
కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను రూపొందించారు. 

ఆ మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరమని పేర్కొన్న మొట్టమొ 
దటి జాతీయ నాయకుడు సుభాష్‌ చంద్రబోస్‌. 

9 1943 బాంబే ప్రణాళిక - బొంబాయికి చెందిన ఎనిమిది మంది 
పారిశ్రామికవేత్తల బృందం A Plan for Economic Develo- 
౧౧౧6౧1 అనే పేరుతో ప్రణాళికను రూపొందించింది. దీన్నే బాంబే 
ప్రణాళిక అంటారు. 

ఆ ఎం.ఎన్‌. రాయ్‌ ప్రజాప్రణాళిక([6౦౧0168 Plan)ను రూపొందిం 
చారు. ఇది వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధా 
న్యతనిచ్చింది. 

ఆ గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని శ్రీమన్నారాయణ అగ 
ర్వాల్‌ వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ 
గాంధీ ప్రణాళిక రూపొందించారు. 

ఆ బ్రిటిష్‌ ప్రభుత్వం 1944లో సర్‌ అద్దీషర్‌ దలాల్‌ ఆధ్వర్యంలో 
ప్రణాళిక, అభివృద్ధి శాఖను ఏర్పాటుచేసింది. 

6 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం High Level 
Advisory Planning Boardను ఏర్పాటు చేసింది. 

9 స్వాతంత్ర్యం తర్వాత 1950లో జయప్రకాశ్‌ నారాయణ్‌ “సర్వో 
దయ ప్రణాళికను రూపొందించాడు. 


ప్రణాళికలు... లక్ష్యాలు, వైఫల్యాలు 


ప్రణాళికా సంఘం 

కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘం మార్చి 
15, 1950న ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. కేంద్ర 
ప్రభుత్వానికి ఇది సలహా సంస్థ మాత్రమే. ప్రణాళికా సంఘానికి ఎక్స్‌ 
అఫీషియో చైర్మన్‌ (౬౦111010 chairman)m ప్రధానమంత్రి 
వ్యవహరిస్తారు. క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకు 
డిగా ఉపాధ్యక్షుడు నియమితుడవుతాడు. ప్రణాళికా సంఘం ప్రస్తుత 
ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా. 


జాతీయాభివృద్ది మండలి 
1952లో ఏర్పడిన రాజ్యాంగేతర సంస్థ జాతీయా భివృద్ధి మండలి. 
ఇది ప్రణాళికలను పరిశీలించి, ఆమోద ముద్ర వేసిన తర్వాతే అవి 
అమలవుతాయి. దీనికి కూడా ప్రధానమంత్రి ఎక్స్‌ అఫీషియో 
చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 

ఇప్పటి వరకు పది పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. పద 
కొండో ప్రణాళిక అమల్లో ఉంది. 


మొదటి ప్రణాళిక (1951-56) 

రెండో ప్రపంచ యుద్ధంతో జరిగిన నష్టం, దేశ విభజనతో 
ఛిన్నాఖిన్నమైన పరిస్థితులను సరిచేయడం, ద్రవ్యోల్బణ ఒత్తిడులను 
అరికట్టడం, ఆహారధాన్యాలు, ముడిసరుకుల కొరతను తీర్చడం 
మొదలైన లక్ష్యాలతో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఈ 
ప్రణాళిక వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. “హరోడ్‌ 
-డోమర్‌” వృద్ధి నమూనా ఆధారంగా రూపొందింది. వార్షిక వృద్ధి 
రేటు లక్ష్యం 2.1 శాతం. కాగా వాస్తవంగా సాధించింది 8.6 శాతం. ఈ 
ప్రణాళిక లక్ష్యసాధనలో విజయం సాధించింది. సింద్రీ ఎరువుల 
కర్మాగారం, చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ ఫ్యాక్టరీ, బాక్రానంగల్‌, 
దామోదర్‌ వ్యాలీ, హిరాకుడ్‌ వంటి ప్రాజెక్టులు, 1952లో కమ్యూనిటీ 
డెవలప్‌మెంట్‌ పథకం ఈ ప్రణాళికా కాలంలోనే ప్రారంభమ 
య్యాయి. 


రెండో ప్రణాళిక (1956-61) 

ఈ ప్రణాళిక భారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. దీన్ని 
పరిశ్రమలు - రవాణా ప్రణాళిక అంటారు. “మహలనోబీస్‌ నమూ 
నా” ఆధారంగా ఇది రూపొందింది. రూర్కెలా (ఒరిస్సా, పశ్చిమ 
జర్మనీ సహకారం), బిలాయ్‌ (చత్తీస్‌గఢ్‌, రష్యా సహకారం), దుర్గా 
పూర్‌ (పశ్చిమబెంగాల్‌, ఇంగ్లండ్‌ సహకారం) వంటి ఇనుము-ఉక్కు 
కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థకు 
“విగ్‌పుష్‌' (Big Push) లభించింది. ఈ కాలంలో ధరలు 
పెరిగాయి, విదేశీమారక నిల్వల సమస్య ఏర్పడింది. 1960లో సాంద్ర 


వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ప్రారంభమైంది. లక్ష్య సాధనలో ఈ 
ప్రణాళిక విఫలమైంది. 


మూడో ప్రణాళిక (1961-66) 

“అశోక్‌ మెహతా నమూనా” ఆధారంగా, వ్యవసాయ పరిశ్రమల 
ఆవశ్యకతను గుర్తించి సంతులన ప్రణాళికగా రూపొందింది. 1962లో 
చైనాతో, 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం, చివరి ఏడాది రుతుపవనాల 
వైఫల్యం వల్ల లక్ష్యసాధనలో విఫలమైంది. తక్కువ వృద్ధిరేటును 
నమోదు చేసుకున్న ప్రణాళిక ఇదే. FCI (Food Corporation of 
India, 1956లో), రష్యా సహకారంతో బొకారో ఉక్కు కర్మాగారం 
(జార్థండ్‌) ప్రారంభమైంది ఈ ప్రణాళికా కాలంలోనే. 


వార్షిక ప్రణాళికలు (1966-69) 

వరుస యుద్దాలు, అనావృష్టి వల్ల నాల్గో ప్రణాళికను ప్రవేశపెట్టే 
పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో లేకపోవడంతో పంచవర్ష ప్రణాళికలకు 
విరామం ఏర్పడింది. దాంతో మూడు వార్షిక ప్రణాళికలు అమల 
య్యాయి. అందువల్ల ఈ కాలాన్ని ప్రణాళికా విరామం (Plan 
Holiday) అంటారు. ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అసమతౌల్యాన్ని 
సరిచేసి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడమే వీటి లక్ష్యం. 1966 
జూన్‌లో రూపాయి మూల్యహీనీకరణను (డీవాల్యుయేషన్‌) ప్రభు 
త్వం చేపట్టింది (మొదటి సారిగా 1949లో). 1966 ఖరీఫ్‌ సీజన్లో 
నూతన వంగడాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. 


నాలో ప్రణాళిక (1969-74) 

స్థిరత్వంతో కూడిన వృద్ధి, ఆర్థిక స్వావలంబన అనే లక్ష్యాలతో నాల్లో 
పంచవర్ష ప్రణాళికను డి.ఆర్‌. గాడ్గిల్‌ రూపొందించారు. 1971లో 
పాకిస్తాన్‌తో యుద్ధం, చమురు ధరలు పెరగడం, వాతావరణ 
ప్రతికూలత వల్ల వృద్ధి లక్ష్యాన్ని సాధించలేదు. ఇందిరాగాంధీ “గరీబీ 
హఠావో” నినాదాన్ని ఈ ప్రణాళికా కాలంలోనే ఇచ్చారు. 1969లో 14 
వాణిజ్య బ్యాంకుల జాతీయం, MRTP చట్టం, వర్గీస్‌ కురియన్‌ 
నేతృత్వంలో 1970లలో శ్వేత విప్లవం ప్రారంభం, 1979లో ఫెరా 
చట్టాన్ని రూపొందించడం ఈ ప్రణాళికా కాలంలో చెప్పుకోదగ్గ 


సంఘటనలు. 


ఐదో ప్రణాళిక (1974-79/78) 

పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ ప్రణాళిక ప్రారం 
భమైంది. దీని ముసాయిదాను డి.పి. ధర్‌ రూపొందించారు. జనతా 
ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల ఏడాది ముందుగానే 1978లో 
ఈ ప్రణాళిక రద్దయింది. 195లో ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల 
కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కనీస అవసరాల పథకం, పనికి ఆహార 
పథకం ఈ ప్రణాళికా కాలంలోనే ప్రారంభమయ్యాయి. లక్షిత వృద్ధి 
కంటే ఎక్కువ వృద్ధిరేటును ఈ ప్రణాళిక సాధించింది. 


నిరంతర ప్రణాళిక 

1978లో ఐదో పంచవర్ష ప్రణాళికను ఏడాది ముందుగా రద్దుచేసి, 
1978-83 కాలానికి నిరంతర ప్రణాళికను జనతా ప్రభుత్వం ప్రవేశ 
పెట్టింది. డి.టి. లకడావాలా దీన్ని రూపొందించారు. 1980లో ఇంది 
రాగాంధీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి, తిరిగి పంచవర్ష ప్రణాళికలను 
ప్రారంభించింది. 


ఆరో ప్రణాళిక (1980-85) 
ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, సాంకేతిక స్వావలంబన లక్ష్యా 
లుగా ఆరో ప్రణాళిక ప్రారంభమైంది. మొదటిసారిగా భారత ఆర్థిక 
వ్యవస్థ రాజ్‌కృష్ణ పేర్కొన్న హిందూ వృద్ధిరేటును(8.5 శాతం) 
అధిగమించి 5 శాతంపైగా జాతీయ ఆదాయ వృద్ధిరేటు సాధించింది. 
పేదరికంపై ప్రత్యక్ష దాడిచేసిన ప్రణాళిక ఇది. దేశవ్యాప్తంగా 
IRDP పథకాన్ని 1980లో, NREP 19828, DWACRA 
1983లో, RLEGP లాంటి పథకాలు ఈ కాలంలో ప్రవేశపెట్టారు. 
1982లో నాబార్జు స్థాపన, EXIM Bank స్థాపన ముఖ్యమైనవి. 


e Poverty in India గ్రంథ రచయితలు దండేకర్‌, నీలకంఠ్‌ 
ర్‌. Planning and the poor గ్రంథ కర్త మిన్హాస్‌. 


1. మొదటి ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది? 
(గ్రూప్‌-2 2000) 
ఎ) వ్యవసాయం బి) ఉపాధి కల్పన 
సి) పరిశ్రమలు డి) ఎగుమతుల ప్రోత్సాహం 
2. వృద్ధితో కూడిన సాంఘిక న్యాయం, సమానత్వం ఏ ప్రణా 
శికకు సంబంధించింది? (డీఈఓ 2008) 
ఎ) ఏడు బి) ఎనిమిది సి) తొమ్మిది డి) పది 
8. “పనికి ఆహార పథకం” ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపె 
ట్టారు? (గ్రూప్‌-2 2000) 
ఎ) ఎనిమిది బి) ఏడు ని) ఆరు డి) ఐదు 
4. భారతదేశ ప్రణాళికా రంగంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఎల్ల 
ప్పుడూ దేని అభివృద్ధి గురించి చెబుతూ ఉండేవారు? 
(గ్రూప్‌-2 2000) 
ఎ) ఉద్యోగ కల్పన బి) వ్యాపారం-వాణిజ్యం 
సి) చిన్న పరిశ్రమలు డి) మౌలిక, భారీ పరిశ్రమలు 
5. ప్రణాళికా సంఘం ప్రస్తుత అధ్యక్షుడు? 
(ఏపీపీఎస్సీ 2006) 


ఏడో ప్రణాళిక(1985-90) 

ఆహారం, పని, ఉత్పాదకతలకు ప్రాధాన్యం ఇస్తూ ఏడో పంచవర్ష ప్రణాళిక 
1985లో ప్రారంభమైంది. ముఖ్యంగా “మహలనోబిస్‌ వ్యూహాన్ని” ఈ 
ప్రణాళికలో అనునరించలేదు. పారిశ్రామిక రంగానికి తక్కువ, అవస్థాపన 
సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాజీవ్‌గాంధీ వ్యూహానికి అనుగు 
ణంగా దిగుమతులు, లైసెన్సులను సరళ్లీకరించారు. ఈ కాలంలో ప్రణాళికా 
సంఘం ఉపాధ్యక్షునిగా ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఉండేవారు. 


యిదా రూపకర్త మధు దండావతే. ఒరిస్సా వరదలు, కార్గిల్‌ యుద్ధం వంటి 
కారణాల వల్ల అనుకున్న వృద్ధిరేటును ఈ ప్రణాళిక సాధించలేదు. 1997లో 
స్వర్ణజయంతి సహారీ రోజ్‌గార్‌ యోజన (ఎస్‌జేఎస్‌ఆర్‌వై), 1998లో కిసాన్‌ 
క్రెడిట్‌ కార్లు పథకం, 2000లో ప్రధానమంత్రి గ్రామోదయ యోజన, 
2001లో సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన వంటి పథకాలు పేదరికం 
నిర్మూలించడానికి ప్రవేశపెట్టారు. నాలుగు శాతం వ్యవసాయ వృద్ధిని 
సాధించాలనే లక్ష్యంతో “జాతీయ వ్యవసాయ విధానం-2000'ను ఈ 
కాలంలోనే ప్రారంభించారు. 


పదో ప్రణాళిక (2002-2007) 
జనాభా జీవన విధానాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పదో పంచవర్ష 


1989లో ఎన్‌ఆర్‌ఈ, ఆర్‌ఎల్‌ఈజీపీ పథకాలను కలిపి జేఆర్‌వై(జవహర్‌ ప్రణాళికను ప్రారంభించారు. 


రోజ్‌గార్‌ యోజన) అనే “గ్రామీణ వేతన ఉపాధి పథకం” ప్రవేశపెట్టారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు 

అదే ఏడాది పట్టణాల్లో “నెహ్రూ రోజ్‌గార్‌ యోజన”ను ప్రారంభించారు. శ్ర ఎనిమిది శాతం జాతీయాదాయ వృద్ధిరేటును సాధించడం. 

1987లో ఖాయిలాపడ్డ పరిశ్రమలను పరిశీలించడానికి బీఐఎఫ్‌ఆర్‌ను, శ్రి పేదరికం నిష్పత్తిని 2007 నాటికి 5 పాయింట్లు, 2012 నాటికి 15 

1988లో స్టాక్‌ మార్కెట్‌ను నియంత్రించడానికి సెబీని ఏర్పాటు చేశారు. పాయింట్లు తగ్గించడం. 

లక్ష్యంగా నిర్దేశించుకున్న వృద్ధిరేటును ఏడో పంచవర్ష ప్రణాళిక అధిగమిం శ్ర 2007 నాటికి అక్షరాస్యతను 75 శాతానికి పెంచడం. 

అ ఆ 2001-11 మధ్య జనాభా వృద్ధిరేటు ప్రస్తుతమున్న స్థితి నుంచి 16.2 
శాతానికి తగ్గించడం. 

వార్షిక ప్రణాళికలు (1990-92) అ 2007 నాటికి శశ మరణాల రేటును 45కి (ప్రతి వేయి మందికి), 

రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, విదేశీమారక నిల్వల కొరత, ద్రవ్యో ప్రసూతి మరణ రేటును 2కి తగ్గించడం. 

లణం లాంటి సమస్యల వల్ల ఈ రెండేళ్లు వార్షిక ప్రణాళికలు అమలు అ అడవుల విస్తీర్ణాన్ని 2007 నాటికి 25 శాతానికి, 2012 నాటికి 38 


చేశారు. అందువల్ల ఈ కాలాన్ని ప్రకటించని ప్రణాళికా విరామంగా 
పిలుస్తారు. 1990లో సిడ్బీ ఏర్పడింది. 1991లో మన్మోహన్‌ సింగ్‌ నూతన 
ఆర్థిక సంస్కరణలు, రాజా చెల్లయ్య పన్ను సంస్కరణలు ప్రారంభమ 
య్యాయి. 


శాతానికి పెంచడం. 
2007 మార్చి 81 నాటికి సాధించిన లక్ష్యాలు 
అ 7.0 శాతం వృద్ధిరేటును సాధించింది (ఏ ప్రణాళికక్టినా అత్యధిక వృద్ధి 
రేటు ఇదే) 
ఆ పెట్టుబడి సగటున 82 శాతం(జీడీపీలో) ఉంది 
ఎనిమిదో ప్రణాళిక(19892-97) 
మానవాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ఎనిమిదో ప్రణాళికను 1992లో ప్రారం 
భించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ(ఎల్‌పీజీ) నేపథ్యంలో 
మనదేశంలో ప్రవేశపెట్టిన మొదటి ప్రణాళిక ఇది. ఈ ప్రణాళిక నుంచే 
ప్రభుత్వ పెట్టుబడి కంటే ప్రెవేట్‌ పెట్టుబడి ఎక్కువగా ఉండటం ప్రారంభ 
మైంది. మొదటిసారిగా ప్రణాళిక న్వభావం కేంద్రీకృతం నుంచి సూచనా 
త్మక ప్రణాళికగా మారింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహ 
రణ ప్రారంభమైంది. 1993లో పీఎంఆర్‌వై, ఎంపీలాడ్స్‌ పథకాలను ప్రారం 
భించారు. 1994-95లో కరెంట్‌ అకౌంట్‌లో రూపాయికి పూర్తి మార్పిడి 
అవకాశం కల్పించారు. 1995-96లో “నాబార్డ్‌, “గ్రామీణ అవస్థాపనా 
అభివృద్ధి నిధి'ని ప్రారంభించారు. వృద్ధిరేటు లక్ష్యం(ర్‌.6శాతం) కంటే 
ఎక్కువ(6.8 శాతం)గా నమోదైంది. 


మొదటి ప్రణాళిక (1951 ఏప్రిల్‌ 1-1956 మార్చి 81) 
రెండో ప్రణాళిక (1956 ఏప్రిల్‌ 1-1961 మార్చి 81) 
మూడో ప్రణాళిక (1961-ఏప్రిల్‌ 1-1966 మార్చి 81) 
వార్షిక ప్రణాళికలు (1966-69) 

నాలుగో ప్రణాళిక (1969 ఏప్రిల్‌ 1-19/4 మార్చి) 


వ్యవసాయాభివృద్ధి 
పారి శ్రామికాభి వృద్ధి 
స్వావలంబన, స్వయంపోషకత్వం 


స్టిరత్వంతో కూడిన వృద్ది, 

థె ధి 

ఆర్థిక స్వావలంబన. 

పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన 
(1980లో రద్దయింది) 

ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన 
ఆహారం, పని, ఉత్పాదకత 


ఐదో ప్రణాళిక (1974 ఏప్రిల్‌ 1-199/8 మార్చి 81) 
నిరంతర ప్రణాళిక (1978 ఏప్రిల్‌ 1-1983 మార్చి 81) 
ఆరో ప్రణాళిక (1980 ఏప్రిల్‌ 1 - 1985 మార్చి 31) 
ఏడో ప్రణాళిక (1985 ఏప్రిల్‌ 1-1990 మార్చి 81) 
వార్షిక ప్రణాళికలు (1990 ఏప్రిల్‌ 1 - 1992 మార్చి 81) 
ఎనిమిదో ప్రణాళిక (1992 ఏప్రిల్‌ 1-199 మార్చి 31) మానవ వనరుల అభివృద్ధి 


తొమ్మిదో ప్రణాళిక (1977 ఏప్రిల్‌ 1-2002 మార్చి 31) సమానత్వంతో కూడిన వృద్ధి, 
సాంఘిక న్యాయం 


జనాభా జీవన విధానం మెరుగుదల 
సత్వర, సమ్మిళిత వృద్ధి 


తొమ్మిదో ప్రణాళిక(1997-2002) 
వృద్ధితో కూడిన సాంఘిక న్యాయం, సమానత్వానికి తొమ్మిదో ప్రణాళికలో 
ప్రాధాన్యమిచ్చారు. ఈ కాలంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ముసా 


పదో ప్రణాళిక (2002 ఏప్రిల్‌ 1 -2007 మార్చి 31) 
పదకొండో ప్రణాళిక (2007 ఏ ప్రిల్‌-2012 మార్చి 31) 


ఆ ఎన్‌ఎస్‌ఎస్‌ 61వ రౌండ్‌ ప్రకారం ఉపాధి వృద్ధి గతం కంటే మెరుగ్గా 
ఉంది. 1999-2000 నుంచి 2004-05 మధ్య 47 మిలియన్ల మందికి 
ఉపాధి అవకాశాలు లభించాయి. అయితే పేదరికాన్ని అనుకున్న 
స్థాయికి తగ్గించలేకపోయారు. వ్యవసాయ వృద్ధిరేటు నాలుగు శాతం 
లక్ష్యం కాగా 2.1 శాతం మాత్రమే నమోదైంది. శిశుమరణ రేటు, 
ప్రసూతి మరణరేటు అనుకొన్న స్థాయికి తగ్గలేదు. 

ఆ 2004లో ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్‌ 
ఏర్పాటైంది. 2004లో జాతీయ పనికి ఆహారపథకం, 2005లో 
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌, 2005- 06లో భారత నిర్మాణ్‌ 
పథకం, 2006 ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 
ప్రారంభించారు. 


పదకొండో ప్రణాళిక (2007-2012) 
2007 ఏప్రిల్‌ 1న పదకొండో ప్రణాళిక ప్రారంభమైంది. “సత్వర సమ్మిళిత 
వృద్ది” దీని లక్ష్యం. 


అంశాలవారీ లక్ష్యాలు 

ఆదాయం- పేదరికం 

ఆ సగటు జీడీపీ వృద్ధి రేటు తొమ్మిది శాతం సాధించటం. 

ఆ వ్యవసాయ వృద్ధిరేటు ఏడాదికి నాలుగు శాతం. 

ఆ విద్యావంతుల్లో నిరుద్యోగిత ఐదు శాతం కంటే తక్కువగా ఉండేట్లు 
చూడటం 

ఆ ప్రణాళికాంతానికి పేదరికాన్ని 10 పాయింట్లు తగ్గించటం. 

ఆ విద్యలో ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ల రేటును 52 నుంచి 20 శాతానికి 
తగ్గించడం. ఏడేళ్లు దాటిన వారిలో అక్షరాస్యతను 85 శాతానికి 
పెంచటం. 

© ఆరోగ్యంలో 2012 నాటికి శిశుమరణాల రేటు(ఐఎంఆర్‌)ను 28కి, 
ప్రసూతి మరణ రేటును 1కి తగ్గించటం. 2012 నాటికి మొత్తం 
ప్రత్యుత్పత్తి రేటు 2.1కి తగ్గించటం. 

అ అవస్థాపనా సదుపాయాలకు సంబంధించి 2009 నాటికి అన్ని బీపీఎల్‌ 
కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం, ప్రణాళిక అంతానికి అన్ని గ్రామా 
లకు టెలిఫోన్‌ సౌకర్యం కల్పించటం. 

అ 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వరంగ వ్యయం రూ. 36,44,118 
కోట్లుగా అంచనా వేశారు. ఇది పదో ప్రణాళికా వ్యయం (రూ. 
16,53,865 కోట్లు) కంటే 125 శాతం ఎక్కువ. 

é వ్యవసాయ రంగంలో నాలుగు శాతం, పారిశ్రామిక రంగంలో 10 
నుంచి 11 శాతం, సేవారంగంలో 9 నుంచి 11, జాతీయాదాయం 
తొమ్మిది శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 


స్తూల ఆర్థిక సూచికలు 
11వ ప్రణాళికలో జీడీపీలో పెట్టుబడి రేటు 96. శాతం, దేశీయ పొదుపు 
రేటు 34.8 శాతం, కరెంట్‌ అకౌంట్‌ లోటు 1.88 శాతం, ఐసీఓఆర్‌ 4.1 


శాతంగా అంచనావేశారు. 


రంగాల వారీ వనరుల కేటాయింపు 
11వ ప్రణాళికలో అత్యధికంగా 80.8 శాతం సామాజిక రంగానికి కేటాయిం 


చారు. శక్తి 28.4 శాతంతో తరువాత స్థానాన్ని ఆక్రమించింది. వ్యవసాయం, 
నీటిపారుదలకు 18.5 శాతం మాత్రమే కేటాయించారు. వ్యవసాయం, నీటి 
పారుదలకు 18.5 శాతం మాత్రమే కేటాయించారు. 

సాంఘిక సేవలకు సంబంధించి ఎక్కువ శాతం విద్యకు కేటాయిం 
చారు. అందువల్ల మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దీన్ని “విద్యా ప్రణా 
శిక'గా వ్యాఖ్యానించారు. సాంఘిక సేవలు, శక్తిపై అధిక కేటాయింపులు 
సమ్మతం అయినప్పటికీ పదో ప్రణాళికతో పోలిస్తే 11వ ప్రణాళికలో 
వ్యవసాయంపై కేటాయింపులు తగ్గడం అనేది వ్యవసాయ రంగంలో 
నాలుగు శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యానికి సుదూరంగా కన్పిస్తోంది. 


PREVIOUS QUESTIONS 


1. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగంలో నిర్దేశించుకొన్న 
వార్షిక వృద్ధి రేటు? (ఎపీపీఎస్సీ-2007) 
ఎర్‌ బి 4 సి9 డి 5.5 
2. ప్రణాళిక సంఘం నిర్వచనం ప్రకారం భారతదేశ దారిద్ర్యరేఖను ఏ 
విధంగా నిర్ధారించారు? (ఎపీపీఎస్సీ-2007) 
ఎ)1980-81 ధరల ప్రకారం పట్టణ ప్రాంతంలో సాలీన తలసరి 
ఆదాయం రూ.1800గా, గ్రామీణ ప్రాంతాల్లో సాలీన తలసరి 
ఆదాయం రూ.1200 
బి)తీసుకునే కేలరీల ప్రకారం పట్టణంలో 2100 కేలరీలు, గ్రామాల్లో 
2,400 కేలరీలు 
సిఐదుగురు గల పట్టణ కుటుంబంలో ఇద్దరు ఉద్యోగులుండాలి, 
గ్రామీణ ప్రాంతాల్లో ఒకరు ఉద్యోగిగా ఉండాలి 
డి) 1990-91 ధరల ప్రకారం పట్టణ ప్రాంత సాలీన తలసరి ఆదాయం 
రూ.8200గా, గ్రామీణ ప్రాంతాల సాలీన తలసరి ఆదాయం 
రూ.2,800గా నిర్ణయించారు. 
8. ఇప్పటి వరకు అత్యధిక వృద్ధి రేటును సాధించిన ప్రణాళిక? 
ఎ) మొదటి బి) ఆరో 
సి) ఎనిమిదో డి పదో 
4. మహలనోబీస్‌ వ్యూహం ఏ పంచవర్ష ప్రణాళిక నుంచి మన ప్రణాళికల్లో 


అనుసరించలేదు? (ఎపీపీఎస్సీ-2007) 
ఎ) మూడు బి) ఏడు 
సి) తొమ్మిది డి) పది 

5. కింది వాటిలో ఏది సర్దెంది కాదు? (ఎపీపీఎస్సీ-2007) 


ఎ) మొదటి ప్రణాళిక(1951-56) 
బి) రెండో ప్రణాళిక (1980-85) 
సి) మూడో ప్రణాళిక (1966-171) 
డి) ఐదో ప్రణాళిక(1974-79) 
6. 10వ పంచవర్ష ప్రణాళిక సాలీన వృద్ధిరేటు లక్ష్యం? 
(ఎపీపీఎస్సీ-2007) 


ఎ) ఎనిమిది బి) తొమ్మిది 
సీ) 10 డి) పైవేవీ కావు 
న సమాధానాలు — 


చన ర ర రై 
క్‌ 


CST oe 


ప్రణాళికల వైఫల్యాలు 


1 సాంఘిక న్యాయం, సమానత్వ సాధనలో ప్రణాళికలు వైఫల్యం 
చెందాయి. అట్టడుగున ఉన్న 20% మంది ప్రజల జీవనం మరింత 
దుర్భరమైనట్లు మరో 20 శాతం ప్రజల జీవనం దాదాపుగా 
స్థిరంగా ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. గ్రామీణ పేదరికం 
ఇప్పటికీ తగ్గలేదు. 

. మానవాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినప్పటికి ఇప్పటికీ 
మానవాభివృద్ధిలో భారత్‌ చాలా దేశాల కన్నా వెనుకబడి ఉంది. 
మానవాభివృద్ధి నివేదిక 2009 ప్రకారం మానవాభివృద్ధిలో భారత్‌ 
134వ స్థానాన్ని పొందడాన్ని బట్టి ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే 
ప్రధాన కారకమైన మానవాభివృద్ధిలో మన దేశం పూర్తిగా 
వెనుకబడి ఉందని భావించవచ్చు. విద్య, ఆరోగ్య రంగాలపై పెట్టే 
పెట్టుబడులు ప్రణాళికా యుగంలో ఆశించిన రీతిలో పెరగలేదు. 
. వ్యవసాయ రంగ వృద్ధిలో ఒడిదుడుకులు పెరిగాయి. వ్యవసాయ 
రంగంపై ఆధారపడిన ప్రజల ఆదాయం, ఉపాధి పెరుగుదలకు 
ఈ రంగం అందించిన తోడ్చాటు తక్కువగా ఉంది. ఇప్పటికి 


వ్యవసాయ రంగంలో స్వయంసమృద్ది సాధించబడలేదు. హరిత 
విప్లవం కేవలం కొన్ని పంటలకే పరిమితమైంది. హరిత విప్లవం 
వల్ల ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు 


పెరిగాయి. 


. పారిశ్రామిక రంగ అభివృద్ధి కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమిత 


మైంది. 8వ ప్రణాళిక నుంచి తయారీ రంగ వృద్ధి తగ్గడం వల్ల 
పారిశ్రామికాభివృద్ది వృద్ది కుంటుపడింది. 


. సేవా రంగ కార్యకలాపాలు పట్టణ ప్రాంతాలకే పరిమితమై 


గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలకు కారణమైంది. 
జాతీయాదాయంలో 57 శాతం వాటాను కలిగిన ఈ రంగం 
ఉపాధి కల్పనలో వెనుకబడింది. 


. కోశ విధానాన్ని విసృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ ఆదాయ 


వ్యత్యాసాల్లో తేడాను తొలగించలేకపోయాం. 


. శక్తి, రవాణా, స్టీలు, ఎరువుల ఉత్పత్తిలో అనేక లోపాలున్నాయి. 


ప్రణాళిక అమలులో అవరోధాలు... 


మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది. 
అన్ని దేశాలకు కొన్ని ఆర్థిక -సాంఘిక లక్ష్యాలను సాధించడానికి 
అవసరమవుతాయి. ఈ లక్ష్యాలను సాధించే దిశలో 
ప్రభుత్వ రంగానికి మార్గనిర్దేశం చేయడానికి ఒక ఆర్థిక ప్రణాళిక 
ఉండాలి. అదే సమయంలో అసంఘటిత రంగంలో ప్రైవేటు రంగ 
అభివృద్ధి నిర్లక్ష్యానికి గురి కారాదు. ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం 
ప్రధానపాత్ర పోషించేవిధంగా ప్రభుత్వం 'సంఘటిత ఆర్థిక ప్రణాళిక 
రూపొందించుకోవాలి. అనేక రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా 
ప్రభుత్వం ప్రైవేటు రంగానికి మార్గనిర్దేశనం చేస్తూ మరోవైపు 
నియంత్రణ చర్యలు చేపడుతుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక 
ప్రక్రియ చాలా క్లిష్టతరమైంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికల 
విజయం... ప్రభుత్వరంగం సాంఘిక లక్ష్యాలను సాధించడానికి ఏ 
మేరకు కృషిచేస్తుంది, పైవేటు రంగాన్ని సాంఘిక లక్ష్యాల సాధనకు 
కృషిచేసే దిశగా మరల్పడంలో ఎంతవరకు సఫలీకృతమైంది, 
పెట్టుబడి నిర్ణయాలకు సంబంధించి ఏర్పడే అవరోధాలను ఏ మేరకు 
నియంత్రించగలిగింది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. 


ప్రణాళికలు 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి, వాణిజ్యం, ఫైనాన్స్‌కు 
సంబంధించి ప్రణాళిక యుగంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను 
ఏర్పాటు చేశాయి. విజయ వంతంగా నడుస్తున్న కొన్ని పైవేటురంగ 
యూనిట్లను జాతీయం చేశారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బ్యాంకులను 
కేంద్ర ప్రభుత్వం; రోడ్డు రవాణా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు 
జాతీయం చేశాయి. కొన్ని ఖాయిలాపడ్డ టెక్స్‌టైల్‌ మిల్స్‌, ఇంజినీరింగ్‌ 
యూనిట్లను కూడా ప్రభుత్వం జాతీయం చేసింది. చాలా రాష్ట్రాలు 
ఏర్పాటు చేసిన ప్రభుత్వరంగ _ సంస్థల్లో 
లోపించడం, పర్యవేక్షణ లోపం, అవస్థాపితా సామర్ధ్యాన్ని పూర్తిగా 
వినియోగించుకోలేక పోయినందువల్ల అవినీతి, అసమర్థత పెరిగి, 
నష్టాల్లోకి కూరుకుపోయాయి. 

సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరోప్‌లోని కమ్యూనిస్ట్‌ 
దేశాల్లో కూడా ప్రభుత్వరంగ సంస్థలు వనరుల సద్వినియోగంలో 
విఫలమై, సాధారణ ప్రజల నుంచి కూడా విమర్శలకు గురయ్యాయి. 
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల కృషి వల్ల ప్రైవేటు రంగ 
అభివృద్ధికి ప్రణాళిక ప్రాధాన్యతల్లో అనేక మినహాయింపులు 
చోటుచేసుకున్నాయి. దత్‌ కమిటీ అభిప్రాయంలో పారిశ్రామిక 
యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ రంగానికి రిజర్వ్‌ చేసిన 


జవాబుదారీతనం 


ప్రాంతాల్లో పైవేటు రంగాన్ని అనుమతించారు. ఆర్థిక సంస్కరణల 
నేపథ్యంలో ప్రభుత్వరంగ పాత్ర కుదించారు. 1991 వరకు 
తప్పనిసరిగా లైసెన్స్‌ కావలసిన పరిశ్రమల సంఖ్య 1750 ఉండగా 
ప్రస్తుతం వాటిని 5కు కుదించారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ 
సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆంక్షలు తొలగించారు. ప్రభుత్వ రంగ 
సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణ ప్రాధాన్యతను 
తెలుపుతుంది. 


ప్రణాళిక ప్రక్రియలో అవరోధాలకు కారణాలు 

ప్రైవేటు రంగ అభివృద్ధి కోసం అనేక పన్ను రాయితీలు, ప్రోత్సాహ 

కాలు ఇవ్వడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం దిగుమతికి చర్యలు 

తీసుకొన్నందువల్ల అధిక లాభాలతో ప్రైవేటు రంగం ఒకవైపు, 
అసమర్థతతో కూడుకొన్న ప్రభుత్వ రంగం మరోవైపు ఉండటం 
ప్రణాళిక ప్రక్రియలో అనేక అవరోధాల ఏర్పాటుకు కారణమైంది. 

ఆ ఆదాయ, సంపదలోని వ్యత్యాసాల వల్ల మొత్తం ఉత్పత్తి నిర్మాణ 
తలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. జాతీయ వనరుల్లో ఎక్కువ భాగం 
ధనికుల అవసరాలు తీర్చడానికి ఉపయోగించారు. 

ఆ ప్రణాళిక యుగంలో ఉపాధి వృద్ధి తగ్గింది. ఆర్థిక సంస్కరణల 
నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ ఉద్యోగితా వృద్ధి తగ్గింది. అధిక 
జనాభా నియంత్రణలో ప్రభుత్వం విఫలం కావడం, మూలధన 
సాంద్రత ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నిరుద్యోగ సమస్య 
పెరిగింది. 

ఆ పన్ను ఎగవేత, నల్లధనం పెరిగి పురోగామి పన్ను విధానానికి 
విఘాతం ఏర్పడింది. 

ఆ ఆదాయ పునఃపంపిణీ శ్రామిక వర్గానికి అనుకూలంగా జరగ 
డంలో వైఫల్యం ఏర్పడింది. జాతీయ ఉత్పత్తి పెరిగినప్పటికీ 
శ్రామిక వర్గాల వాస్తవ వేతనాల్లో పెరుగుదల లేదు. 

ఆ పెట్టుబడి ప్రభుత్వ లేదా పైవేటు రంగంలో దేనిలో జరిగినప్పటికీ 
వృద్ధి ప్రతిఫలాలు ఎక్కువగా పెద్ద వ్యాపార సంస్థలు, పెద్ద వ్యాపా 
రులు, భూ స్వాములకే లభించాయి. 

అ సంస్కరణల నేపథ్యంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకర 
ణకు సంబంధించిన అభివృద్ధి నమూనా స్థూల దేశీయోత్పత్తిలో 
10 శాతానికే పరిమితమైన కార్పొరేట్‌ రంగంపై కేంద్రీకృతమైంది. 

అ అధిక ఉపాధిని అందించే వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత 
పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగు 
మతుల పెరుగుదలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన 
జరగలేదు. 

అ వినియోగ వస్తురంగంలో బహుళజాతి సంస్థలను అనుమతిస్తు 
న్నందువల్ల చిన్న మధ్యతరహా సంస్థలు తీవ్ర పోటీ ఎదుర్కొ 


న్నాయి. ప్రణాళిక యుగంలో ఈ సంస్థల ఆధునికీకరణకు 
సంబంధించి ప్రోత్సాహక విధానాలు రూపొందలేదు. 

అ దిగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించడం ద్వారా భారతదేశం 
లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దిగుమతులు పెరిగి, 
వాణిజ్య లోటు అధికమవుతోంది. 

ఆ ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికా రచన 
జరిపినప్పటికీ ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక 
సౌకర్యాలు కొరతగా ఉన్నందువల్ల పారిశ్రామికీకరణ ఆయా 
ప్రాంతాల్లో జరగలేదు. 

ఆ ఆర్థికాభివృద్ధిలో ప్రధానపాత్ర వహించే మానవాభివృద్ధి జరగా 
లంటే విద్య, ఆరోగ్య రంగాలపై పెట్టుబడులు పెరగాల్సి ఉండగా 
వీటిపై ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉన్నాయి. ప్రాథమిక 
విద్యాస్థాయిలో డ్రాప్‌అవుట్‌ రేటు ఎక్కువగా ఉండటం, ఉన్నత 
విద్య ఎన్‌రోల్‌మెంట్‌ వృద్ధి 7 నుంచి 8 శాతంగా మాత్రమే 
ఉండటం భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి ఆటంకం కాగలదు. విధాన 
నిర్ణేతలు ఎక్కువగా ఉపయోగించుకొనే కార్పొరేటు ఆసుపత్రులకు 
ప్రాధాన్యం పెరిగి, ప్రభుత్వ వైద్యరంగం కుంటుపడింది. ప్రైవేటు 
ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తున్నప్ప 
టికీ పేదప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడంలో అవి విఫలమ 
య్యాయి. 

అ కౌలు సక్రమంగా అమలు చేయకపోవడం, 
భూస్వాముల నుంచి అధిక భూములను తీసుకొని, భూమిలేని 
రైతులకు తిరిగి పంపిణీ చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం 
చెందినందు వల్ల ప్రణాళికల లక్ష్యమైన సాంఘిక న్యాయం, 
సమానత్వం అనే సూత్రానికి విఘాతం ఏర్పడింది. 

అ ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో 
పాటు ఉపాధి వృద్ధి జరుగుతుందని ప్రణాళికా రచయితలు భావిం 
చారు. కానీ సరెన “ఉద్యోగితా వృద్ధి వ్యూహాన్ని, అవలంభిం 
చలేకపోయారు. 


సంస్కరణలు 


ప్రణాళికల వైఫల్యం-ఆర్థికవేత్తల అభిప్రాయాలు 

స్వాతంత్ర్యానికి ముందు వలస ఆర్థిక వ్యవస్థగా ఉండి, స్వాతంత్ర్యా 
నంతరం సామ్యవాద భావనతో పురోగామి దిశకు పయనింపజేయ 
టంలో ప్రణాళికల పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవస్థలో 
ఆధునికీకరణ _చోటుచేసుకొని కొన్ని రంగాల్లో స్వయంసమృద్ధి 
సాధ్యమైంది. ప్రణాళికలు ప్రారంభమైన తర్వాత మొదటి 40 సంవత్స 
రాల కాలంలో ప్రణాళికల విజయాలను పరిశీలించిన డి.టి. లక్తా 
వాలా అభిప్రాయంలో “అనేక రంగాల్లో భారతదేశం సాధించిన 
ప్రగతి సంతృప్తికరంగా ఉంది. పొదుపు, పెట్టుబడి రేట్లు పెరుగుదలతో 
పాటు, ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ది, పారిశ్రామిక 
నిర్మాణతలో మార్పు, బ్యాంకింగ్‌ సౌకర్యాలు లేని ప్రాంతాలకు 
బ్యాంకుల విస్తరణ, మార్కెటింగ్‌లో సహకార వ్యవస్థ వృద్ధి జరిగింది. 
ఆయుః ప్రమాణం, మరణరేటు, శిశుమరణాల రేటుకు సంబంధించి 


స్వాగతించదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి.” ఆర్థికాభివృద్ధి 
ధ్యేయంగా ప్రణాళికలు రూపకల్పన చేసినప్పటికీ వాటికి అవసరమైన 
వనరుల సేకరణలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రణాళికలు 
నిర్దేశించిన _ సాంఘిక-ఆర్థిక లక్ష్యాలు సాధించలేకపోవడానికి 
ప్రభుత్వరంగ _ సంస్థల ఉత్పత్తిలోని అసమర్థత _ కారణమని 
ఎస్‌.చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ 
శక్తి రవాణా, స్టీలు, ఎరువుల ఉత్పత్తుల్లో లోపాలున్నాయని, వృత్తుల 
వారీ శ్రామిక పంపిణీలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని 
ఆయన అభిప్రాయపడ్డారు. “వేతన-వస్తు నమూనా ద్వారా పేదరిక 
నిర్మూలనకు ప్రయత్నిం చకుండా విధాన నిర్ణేతలు అనేక పేదరిక 
నిర్మూలన కార్యక్రమాలు, ప్రజాపంపిణీ వ్యవస్థలను ప్రవేశపెట్టారని, 
ఇవి అనేక లోపాలతో కూడుకొని ఉన్నాయి” అని ప్రొఫెసర్‌ పి.ఆర్‌. 
బ్రహ్మానంద అభిప్రాయపడ్డారు. ఆర్థిక ప్రణాళికల ముఖ్య లక్ష్యం 
సాంఘిక న్యాయం సాధించడం. దీనికోసం ఆదాయ అసమానతలు 
తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ దేశంలో గ్రామీణ, 
పట్టణ ప్రాంత ఆదాయాల్లో వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని ధండే 
కర్‌, రథ్‌ అభిప్రాయపడ్డారు. అశోక్‌ రుద్ర అభిప్రాయంలో “ప్రణాళి 
కల్లో విత్తవ్యూహం లోపించిందని, మానవాభివృద్ధికి అవసరమైన 
పెట్టుబడులు లభించలేదని, అందువల్ల ప్రణాళికలు తన లక్ష్యాలను 
సాధించలేకపోయాయి” అన్నారు. ఎస్‌.ఎల్‌.షెట్టి అభిప్రాయంలో... 
1960వ, 70 దశకంలో భారతదేశంలో తయారైన వినియోగ వస్తు 
వులు ధనికుల అవసరాలు తీర్చడానికే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. 
1980వ దశకంలో పారిశ్రామిక రంగంలో పురోగతి కనిపించినా 
1990వ దశకంలో పారిశ్రామిక రంగ ప్రగతి తగ్గింది. 

సామాజిక లక్ష్యాల్లో భాగంగా నెహ్రూ ప్రభుత్వ రంగంపై శ్రద్ద 
చూపించారని, దీనివల్ల ఆ రంగంలో లాభదాయకత లోపించిందని 
అందువల్ల ప్రణాళిక లక్ష్యాలను సాధించలేకపోయామని రాంప్రసాద్‌ 
సేన్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. సాంఘిక న్యాయం సాధించే దిశలో 
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువ ఉపాధి కల్పించడం ద్వారా అవసరా 
నికి మించి ఉద్యోగుల సంఖ్య పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. 
కిరిట్‌ పారిఖ్‌ అభిప్రాయంలో... కీలక రంగాలకు అవసరమైన 
వనరుల పంపిణీ సక్రమంగా లేకపోవడమే ప్రణాళికల వైఫల్యానికి 
కారణం. 

ప్రణాళికల అమలుకు పటిష్టమైన వ్యూహం అవనరం. ప్రణాళిక 
వ్యూహాలు దీర్టకాలిక అభివృద్ధికి తోడ్పడాలి. ప్రణాళికల్లో ఎంచుకొన్న 
నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా వనరుల పంపిణీ జరిపినట్టెతే ప్రణా 
ఖికల ముఖ్య లక్ష్యమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో 
మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఆర్థికాభివృద్ధికి 
కృషిచేయాలి. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 
1. ప్రణాళికల్లో ప్రభుత్వ రంగ పెట్టుబడికి ఏ వనరులు ఎక్కువ 


దోహదపడతాయి? 


ఎ) స్వదేశీ వనరులు బి) విదేశీ వనరులు 
సి) లోటు బడ్జెట్‌ డి) పన్నులు 
2. దీరదర్శి ప్రణాళిక భావన ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? 
ఎ)1 బిడి న) 8 డి4 
8. సింధ్రీ ఎరువుల కర్మాగారం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది? 
ఎ) 1 బి5 సి డిరి 
4. ప్రస్తుతమున్న ప్రతి వెయ్యి జననాలకు శిశుమ రణాల రేటు 2012 
నాటికి ఎంతకు తగ్గించాలని లక్ష్యం? 
ఎ) నిక్‌ బి) 27 ని) సరి డి 817 
5. నిరంతర ప్రణాళిక రూపొందించిందెవరు? 
ఎ) లక్షావాలా బి) అమర్త్యసేన్‌ 
సి) నెహ్రూ డి) గున్నార్‌ మిర్దల్‌ 
6. మానవ వనరుల అభివృద్ధి ఏ ప్రణాళిక లక్ష్యం? 
ఎ) 1వ బి) 8వ ని) 9వ డి) 11వ 
7. పీపుల్స్‌ ప్లాన్‌ తయారుచేసింది? 
ఎ) ఎం.ఎన్‌. రాయ్‌ బి) వై.బి. చవాన్‌ 


సి) రంగరాజన్‌ డి నెహ్రూ 
8. 11వ ప్రణాళిక వృద్ధిలక్ష్యం ? 
ఎ) 8.5 శాతం బి 9 శాతం 
సి) 10 శాతం డి 11 శాతం 
9. కిందివాటిలో వేతన ఉపాధి కార్యక్రమం? 
ఎ) IRDP బీ TRYSEM 


ని DWCRA 8) JRY 
10. కనీస అవసరాల కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 
ఎ) 1974 బి) 1975 నీ) 1976 డి) 1977 


ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణాలు 


ఆర్థికవృద్ధి, ప్రభుత్వ వ్యయ సంబంధ నేపథ్యంలో ప్రభుత్వ రంగ 
పరిమాణం అనే అంశం పరిశోధకులకు చర్చనీయాంశమైంది. పన్ను 
తీవ్రత, వ్యయం, వనరుల పంపిణీలో సమర్థత, ఉత్పాదితాల 
కల్పనరేటు లాంటి అంశాల ద్వారా ప్రభుత్వ పరిమాణం (5126 0 
the government) దేశ ఆర్థికవృద్ధిని ప్రభావితం చేస్తుందని ఆర్థిక 
వేత్తలు ఆశించారు. ఉత్సాదక కార్యకలాపాలపై పెట్టుబడి ధనాత్మక 
వృద్ధిని ప్రోత్సహిస్తుందని ఆర్థికవేత్తల భావన. ఆర్థిక కార్యకలాపాల 
పెరుగుదలకు ప్రభుత్వ వ్యయం ముఖ్య విధాన సాధనంగా ఉపకరి 
స్తుందని ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు కీన్స్‌ అభిప్రాయపడ్డారు. 
ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకోవడం ఆర్థిక 
ప్రగతిపై రుణాత్మక ప్రభావం చూపిస్తుందని మరి కొంతమంది 
ఆర్థికవేత్తల అభిప్రాయం. 


స్వాతంత్రానికి పూర్వం 

స్వాతంత్రానికి పూర్వం ప్రభుత్వ కార్యకలాపాలను సంప్రదాయ 
సిద్ధాంతకుల ఆలోచనా ధోరణి ఎక్కువగా ప్రభావితం చేసింది. ప్రభు 
త్వం అనేక కార్యకలాపాల్ని నిర్వహించడాన్ని సంప్రదాయ సిద్ధాంత 
కులు వ్యతిరేకించారు. ప్రభుత్వ కార్యకలాపాలు అనుత్సాదకంగా 
ఉంటాయని, ఉత్తమంగా భావించే ఏ ప్రభుత్వమైనా తన వ్యయాన్ని 
కుదించుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. విదేశీ పాలకులు తమ 
వలస విధానంలో భాగంగా ఈ దృక్పథాన్ని మన దేశంలో అవలంభిం 
చారు. 


స్వాతంత్ర్యానంతరం 

స్వాతంత్రానంతరం ప్రభుత్వ కార్యకలాపాలు విపరీతంగా పెరి 
గాయి. స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచి నేటివరకు రక్షణ 
రంగంపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపించింది. చైనాతో భారత్‌ సరి 
హద్దు వివాదం కారణంగా 1962 తర్వాత రక్షణ రంగాన్ని, అంతర్గత 
రక్షణ వ్యవస్థను పటిష్టపరచాల్సిన బాధ్యత పెరిగింది. స్వాతంత్ర్యానికి 
ముందు మౌలిక సౌకర్యాల అభివృద్ధి పట్ల ప్రభుత్వం తగిన శ్రద్ధ 
వహిం చలేదు. తమ వలస విధానంలో భాగంగా బ్రిటిష్‌వారు 
రైల్వేలు, రోడ్ల అభివృద్ధిపై శ్రద్ధ చూపించారు. కాల్వల ద్వారా నీటి 
పారుదల నిర్లక్ష్యానికి గురైంది. మౌలిక సౌకర్యాల అభివృద్ధి పంచవర్ష 
ప్రణాళికల్లో అంతర్భాగమైంది. ఆర్థికాభివృద్ధికి మూలమైన విద్యు 
చృక్తి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. మౌలిక 
సౌక ర్యాల కల్పనతో పాటు మౌలిక పరిశ్రమలను కూడా ప్రభుత్వం 
చేపట్టింది. రవాణా, సమాచార రంగాల అభివృద్ధిని ప్రభుత్వం 
లక్ష్యంగా పెట్టుకుంది. చౌకధరల్లో నిత్యావసర వస్తువుల సరఫరాకు 
ప్రజాపంపిణీ వ్యవస్థను చేపట్టింది. ఎగుమతుల ప్రోత్సాహంతో పాటు 
స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌, మినరల్‌, మెటల్‌ ట్రేడింగ్‌ కార్పొరేష 


న్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 


ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణాలు: 

1. జనాభావృద్ధి: స్వాతంత్ర్యానంతరం దేశంలో జనాభా విస్పోటనం 
సంభవించింది. 1951లో దేశ జనాభా 86 కోట్లు కాగా 2001 నాటికి 
102.7 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యయ పెరుగుదల 
తప్పనిసరి. జనాభా పెరుగుదలతో పాటు పోలీస్‌, విద్య, ఆరోగ్య 
సౌకర్యాలపై కూడా వ్యయం పెరిగింది. 

2. పట్టణీకరణ: స్వాతంత్ర్యానంతరం దేశంలో పట్టణ జనాభా పెరి 
గింది. 1951లో నగరాల్లో మొత్తం జనాభాలో 17.8 శాతం నివశిస్తే 
2001 నాటికి వీరి సంఖ్య 27.8 శాతానికి పెరిగింది. ఏ దేశంలోనైనా 
పట్టణీకరణ ప్రక్రియ ప్రభుత్వ వ్యయ పెరుగుదలకు కారణమవు 
తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు 
పెరుగుతున్నందున పోలీస్‌ యంత్రాంగాన్ని పటిష్టపరచాల్సిన ఆవశ్య 
కత ఏర్పడింది. రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు 
గృహసౌకర్యాల పెంపుదల ఆవశ్యకత కూడా పెరిగింది. ఈ కార్యకలా 
పాలన్నీ ఎక్కువగా ప్రభుత్వ వ్యయంతో కూడుకొన్నవి. 

8. స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల: ప్రభుత్వ వ్యయం పెరుగుదలతో 
పాటు అదే అనుపాతంలో స్టూల దేశీయోత్పత్తి పెరుగుదల సంభవించ 
లేదు. స్వాతంత్రానంతరం స్తూల దేశీయోత్పత్తిలో పెరుగుదల 9 
రెట్లు కాగా తలసరి ఆదాయంలో 3 రెట్లు మాత్రమే. సంప్రదాయ 
కార్యకలాపాల విస్తరణతో పాటు నూతన కార్యకలాపాలను కూడా 
నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఏర్పడింది. ఒక ఆర్థిక వ్యవస్థ 
అభివృద్ధి చెందినవుడు ప్రభుత్వ వ్యయం, జాతీయాదాయం ఒక స్థిర 
నిష్పత్తిలో పెరిగే దశకు ఆ ఆర్థికవ్యవస్థ చేరువవుతుంది. స్వాతంత్ర్యా 
నంతరం స్టూలదేశీయోత్పత్తిలో ప్రభుత్వ వ్యయ నిష్పత్తిలో పెరుగు 
దల కనిపించింది. 

4. రక్షణ వ్యయం: భారత్‌లో ప్రభుత్వ వ్యయ పెరుగుదలకు రక్షణ 
వ్యయం కూడా కారణమైంది. గతంలో తృతీయ ప్రపంచ దేశాలు 
సైన్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపించాయి. అంతర్గత రక్షణతో పాటు 
విదేశీ దురాక్రమణలు, దేశ రక్షణ కోసం మిలటరీ వ్యవస్థ పట్ల ఆయా 
ప్రభుత్వాలు శ్రద్ధ వహించడంతో ప్రభుత్వ వ్యయం పెరిగింది. 1980 
-81లో రక్షణ రంగంపై భారత ప్రభుత్వ వ్యయం రూ. 3,600 కోట్లు 
కాగా 2007-08 బడ్జెట్‌లో రూ. 96,000 కోట్లకు పెరిగింది. అమెరికా, 
బ్రిటన్‌తో పాటు మరికొన్ని దేశాలు మాత్రమే రక్షణ రంగంపై ఎక్కువ 
వ్యయం చేస్తున్నాయి. 

5. అధికార యంత్రాంగం పెరుగుదల: అల్పాభివృద్ధి దేశాల్లో అధికార 
యంత్రాంగం నిర్వహణ అధిక వ్యయంతో కూడుకొన్నది. స్వాతంత్ర్యా 
నంతరం అనేక విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విభాగాల్లో 
అధిక రిక్రూట్‌మెంట్‌ సాధారణ లక్షణంగా కన్పించింది. రాజా 


చెల్లయ్య పరిశీలనలో ప్రభుత్వ విభాగాల్లో 20 నుంచి 25 మిగులు 
సిబ్బంది తేలారు. వ్యయ సంస్కరణల కమిషన్‌ 96 మంత్రిత్వ 
శాఖలను పరిశీలించింది. అనుమతించిన మొత్తం ఉద్యోగస్తులు 
8,65,000 మందిలో 42,200 మంది మిగులుగా నిర్ధారించింది. గత 
కొంతకాలంగా వేతన స్మేళ్ల రివిజన్‌తో పాటు సాంవత్సరిక ప్రోత్సాహ 
కాలు పెరిగినం దువల్ల పరిపాలన రంగానికి సంబంధించి ప్రభుత్వ 
వ్యయం పెరిగింది. 


6. అభివృద్ధి ప్రాజెక్టులు: ప్రభుత్వ వ్యయ పెరుగుదలకు అభివృద్ధి 
ప్రాజెక్టులపై అధిక పెట్టుబడులు కారణం. స్వాతంత్రానంతరం వెనుక 
బడిన వ్యవస్థ నుంచి అభివృద్ది చెందిన వ్యవస్థగా ఆర్జికరంగాన్ని 
థ థ్‌ థె థ్‌ 
తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడింది. వెనుకబడిన ప్రాంతాలతో 
పాటు ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొంది. 


7. వడ్డీ చెల్లింపులు: ప్రభుత్వ రుణంపై వడ్డీని అనుత్సాదక వ్యయంగా 
పరిగణిస్తారు. స్వాతంత్ర్యానంతరం అభివృద్ధి కార్యకలాపాలతో పాటు 
సంక్షేమ కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టినందువల్ల ప్రభుత్వ 
వ్యయం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం తనకు అవసరమైన 
వనరులను అంతర్గతంగా, బహిర్గతంగా రుణాల రూపంలో సమీకరిం 
చింది. మార్చి 2007 నాటికి మన దేశానికున్న బహిర్గత రుణం 169 
బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 1990-91లో వడ్డీ చెల్లింపుల రూపం 
లో రూ. 21496.25 కోట్లు వ్యయం చేయగా 2007-08లో ఈ వ్యయం 
రూ. 158994. 93 కోట్లకు చేరుకుంది. 


8. సబ్సిడీలు: కొన్ని వస్తువుల అభిలషణీయ వినియోగం కోసం 
ప్రభుత్వం సబ్సిడీల రూపంలో వ్యయం చేస్తుంది. రక్షణ, సాధారణ 
పరిపాలన, లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహణ లాంటి పబ్లిక్‌ వస్తు సేవలను 
ప్రజలకు ఎటువంటి ధర లేకుండా అందిస్తోంది. వీటితోపాటు మరి 
కొన్ని వస్తుసేవల ధరలకు సంబంధించి కొంత భారాన్ని ప్రభుత్వం 
తన వ్యయ రూపంలో భరిస్తుంది. అనేక వస్తు సేవలకు ధరలు 
విధించడంతో పాటు లక్షిత వర్గాలకు అందించేవాటికి మాత్రమే 
సబ్సిడీ కల్పించినట్ల యితే ప్రభుత్వ వ్యయ భారం తగ్గుతుంది. 

ప్రణాళికా యుగంలో కేంద్ర ప్రభుత్వ వ్యయం గణనీయంగా 
పెరగడానికి అభివృద్ధి, అభివృద్ధేతర వ్యయాలు ఎక్కువగా పెరగడమే 
కారణం. మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం 1990-91లో 41.37 
శాతం. కానీ సంస్కరణల యుగంలో పరిమాణాత్మకంగా పెరిగినప్ప 
టికీ అభివృద్ధి వ్యయం వాటా తగ్గింది. దీనికి కారణం ప్రభుత్వం కొన్ని 
కార్యకలాపాలకే పరిమితమై మిగతా విషయాల్లో ప్రైవేట్‌ రంగాన్ని 
ప్రోత్సహించడమే. 


ప్రణాళిక - ప్రణాళికేతర వ్యయం: 
1987-88 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర 
వ్యయం అనే కొత్త వర్గీకరణను చేపట్టింది. ప్రణాళిక వ్యయంలో 


ప్రణాళికా సంబంధమైన వ్యయం చోటు చేనుకుంటుంది. వ్యవ 
సాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, వరద నియంత్రణ, పరిశ్ర 
మలు, రవాణా, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పర్యావరణం, సాంఘిక 
సేవలు లాంటివి ప్రణాళికా వ్యయంలో ఉంటాయి. 

వడ్డీ చెల్లింపులు, రక్షణ రెవెన్యూ వ్యయం, సబ్సిడీలు, పోస్టల్‌ 
లోటు, రైతుల రుణ విమోచన, పెన్షన్‌లు, పోలీస్‌పై వ్యయం, సాంఘిక 
సేవలు, ఆర్థిక సేవలు ప్రణాళికేతర వ్యయంలో ఉంటాయి. వీటిని 
రెవెన్యూ ఖాతాకు సంబంధించి ప్రణాళికేతర వ్యయంగా భావించ 
వచ్చు. రక్షణ మూలధన వ్యయం, ప్రభుత్వరంగ సంస్థల రుణాలు, 
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకిచ్చే రుణాలు, విదేశీ ప్రభుత్వాలకు 
రుణాలు లాంటివి మూలధన ప్రణాళికేతర వ్యయంలో ఉంటాయి. 

ముఖ్యాంశాలు 


ఆ అత్యంత ఫలప్రదమైన అభివృద్ధి అంటే వ్యవసాయం, పారిశ్రామి 
కరంగాలు సంతులిత వృద్ధిని సాధించడమే అని రాజా చెల్లయ్య 
అభిప్రాయపడ్డారు. 

ఆ పెరుగుతున్న ప్రభుత్వ వ్యయంలో రెవెన్యూ వ్యయం ఎక్కువ. 
రెవెన్యూ వ్యయంలో పెరుగుదల అంతా పన్ను ఆదాయం, పన్నే 
తర ఆదాయం ద్వారా సమకూరుతుంది. 

ఆ స్టూల దేశీయోత్పత్తిలో రెవెన్యూ వ్యయం 2007-08లో 11.9 
శాతం. 

ఆ సూల దేశీయోత్పత్తిలో సబ్సిడీలపై వ్యయం 2007-08లో 1.1 
శాతం. 

అ న్యాయ సమ్మతమైన అసమానతలను కొంతమేర సహించి, 
న్యాయ సమ్మతం కానటువంటి అసమానతలను తప్పనిసరిగా 
నివారించాలని చెప్పింది - ఆర్‌.ఎన్‌. త్రిపాఠి 

9 1987-88 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వ్యయం, ప్రణాళి 
కేతర వ్యయం అనే కొత్త వర్గీకరణ చేపట్టింది. 

ఆ ప్రభుత్వ వ్యయాన్ని మూలధన వస్తు పరిశ్రమల అభివృద్ధికి 
వెచ్చిస్తే జాతీయాదాయంలో మూలధనం వాటా పెరిగి అసమా 
నతలు పెరిగే అవకాశం ఉందని కె.ఆర్‌. రణదేవ్‌ అభిప్రాయ 
పడ్డారు. 

ఆ పునఃపంపిణీ విత్తం తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అల్సాఖి 
వృద్ధి దేశాలకు అందిస్తున్నట్లుగా కన్పిస్తోందని చెప్పింది - డబ్ల్యు. 
డబ్బు. హెల్లర్‌ 

0 అభివృద్ధేతర వ్యయం పెరగడానికి రక్షణ వ్యయం, రుణ సేవలు, 
పరిపాలనపై వ్యయం ఎక్కువ అవడమే కారణం. 

ఆ ప్రపంచ బ్యాంక్‌ రుణ గ్రహీత దేశాలకు పరిపాలన వ్యయాన్ని 
స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతం మేర తగ్గించమని సలహా 
ఇచ్చింది. 

ఆ రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి వ్యయం సామాజిక, కమ్యూనిటీ 
సేవలపై, ఆర్థిక సేవలపై వ్యయంగా ఉంటుంది. 

ఆ ప్రభుత్వం తన వ్యయాన్ని కుదించుకోవాలని సంప్రదాయ 
సిద్దాంతకుల అభిప్రాయం. 


shekhar.cxz@gmail.com 


మార్కెట్‌వ్యవస్థలో ప్రణాళికలు-ప్రభుత్వ పాత్ర 


మార్కెట్‌ వ్యవస్థలో పోటీతత్వ ప్రోత్సాహం వల్ల సామర్ధ్యం, ఉత్సాద 
కత పెరుగుతుంది. ఏకస్వామ్యాలు, విద్య, ఆరోగ్యంలాంటి పబ్లిక్‌ 
వస్తువుల విషయంలో మార్కెట్‌ వైఫల్యం స్పష్టమవుతున్నందున వీటి 
విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరం. పారిశ్రామికీకరణ ప్రభుత్వ 
జోక్యం ద్వారానే సాధ్యమైందని నూతనంగా పారిశ్రామికీకరణ 
చెందిన దేశాలు భావిస్తున్నాయి. 

మార్కెట్‌ ఆధారిత వనరుల పంపిణీ దిశగా తనవంతు పాత్రను 
నిర్వహించడంలో భారతదేశంలో ప్రణాళికా సంఘం విఫలమైంది. 
ప్రజల జీవన ప్రమాణాలు ప్రభావితం చేసే కార్యకలాపాల నుంచి 
ప్రభుత్వం వైదొలగి, మార్కెట్‌ వ్యవస్థను పటిష్టం చేయడమే 
ప్రైవేటీకరణ. 1990లో రష్యా, తూర్పు యూరోప్‌ దేశాల్లో సామ్యవాద 
వ్యవస్థ పతనం, కమ్యూనిస్టు చైనా చేపట్టిన మార్కెట్‌ సామ్యవాదం 
ప్రైవేటీరణ వాదానికి బలం చేకూర్చింది. మార్కెట్‌ ఆర్థికవ్యవస్థలో 
కూడా ప్రభుత్వ పెట్టుబడికి సంబంధించి మధ్య, ద్వీర్ణకాలిక ప్రణాళిక 
అవసరం. సరళీకృత విధానాల నేపథ్యంలో మన దేశంలో ప్రవేశపెట్టిన 
ఆర్థిక సంస్కరణల్లో మార్కెటీకరణ ఒక ప్రధాన అంశం. సరళీకృత 
ఆర్థిక విధానాలు మన ఆర్థిక వ్యవస్థను “మార్కెట్‌ ఆధారిత వ్యవస్థ గా 
రూపొందించడంలో సఫలమయ్యాయి. ఉత్పత్తి, ఆధునికీకరణ, పంపి 
ణీలకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగి, ప్రధాన 
నిర్ణయాల విషయంలో మార్కెట్‌ శక్తుల పాత్ర పెరిగింది. పోటీతత్వం 
పెరగడం వల్ల సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుతుంది. తదనుగు 
ణంగా ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి రూపొందించిన మార్కెట్‌ 
ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వ రంగ పాత్రను కుదించారు. కానీ పంచ 
వర్ష ప్రణాళికల నేపథ్యంలో ఆర్థికాభివృద్ధిలో భాగంగా ప్రోత్సహించిన 
ప్రధాన రంగాల్లో మార్కెట్‌ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. సూచనా 
త్మక ప్రణాళికలో అభిలషణీయమైన పాత్ర పోషించడంలో ప్రణాళికా 
సంఘం విఫలమైంది. ప్రణాళికల లక్ష్యం “సామ్యవాద రీతి సమాజ 
స్థాపన' నుంచి 1015176 development కోసం ప్రణాళిక వైపు 
మరలింది. భారతదేశం లాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక 
అమలు సాహసంతో కూడుకున్నది. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగా 
నికి ప్రధాన పాత్ర ఉన్నపుడు భౌతిక, ఫైనాన్స్‌ లాంటి అంశాలపై 
నియంత్రణను సమర్థంగా అమలు చేయడం పెద్ద సవాలు. 


మార్కెట్‌ ప్రణాళికల్లో ప్రభుత్వ పాత్ర 
స్వేచ్చాయుత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం బహుముఖ పాత్ర నిర్వహిం 


చాలి. ఒకవైపు కొన్ని వస్తు సేవలను ప్రత్యక్షంగా అందించడం ద్వారా... 
మరోవైపు ప్రైవేటు రంగం సమర్థంగా పని చేసేవిధంగా ఆ రంగాన్ని 
తీర్చిదిద్దాలి. మార్కెట్‌ వ్యవస్థలో వివిధ దేశాల మధ్య ప్రభుత్వ పాత్ర 
విషయంలో అనేక కారకాలకు సంబంధించిన తేడాలున్నప్పటికీ 
మొత్తంగా ప్రభుత్వం నిర్వహించాల్సిన విధి ప్రభుత్వ యంత్రాంగం 
పరిపాలనా సామర్థ్యం, ప్రస్తుత ప్రైవేటు రంగ అభివృద్ధి అనే 
అంశాలపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌ వ్యవస్థలో ఆర్థికాభివృద్ధిని 
ప్రధానంగా ప్రభావితం చేసే మానవ మూలధనంపై ప్రభుత్వ రంగ 
పెట్టుబడులు తప్పనిసరి. 1980, 1990 దశకంలో తూర్పు, దక్షిణ- 
తూర్పు ఆసియా దేశాల్లో ఎగుమతుల వృద్ధి ద్వారా అధిక వృద్ధి 
సాధ్యమైంది. వాణిజ్యంలో ప్రైవేటు రంగ పాత్ర గణనీయమైనప్పటికీ 
ప్రభుత్వ మద్దతు కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ 
కొరియా అనుభవం చెప్పుకోదగ్గది. EXportled growth జరిగే 
విధంగా ప్రణాళిక రూపొందించుకొని ఆ దేశం ఆర్థికాభివృద్ధివైపు 
పయనించింది. మరోవైపు బంగ్లాదేశ్‌, కాంబోడియాలు నిరపేక్ష 
పేదరిక నిర్మూలనలో మంచి ప్రగతి సాధించే విధంగా ప్రణాళికలు 
రూపొందించుకొని సఫలీకృతమయ్యాయి. థాయ్‌లాండ్‌ చాలా 
ఏళ్లుగా అధిక వృద్ధిరేటు నమోదు చేసుకుంటున్నన్పటికీ పేదరిక 
నిర్మూలనలో అంత ప్రగతి కనపరచలేకపోయింది. దీనిని గుర్తించిన 
విధాన నిర్ణేతలు 8వ ప్రణాళిక (1997-2001) నుంచి ఆ దేశంలో 
పేదరిక నిర్మూలనను ప్రణాళికా ప్రక్రియలో ముఖ్యఅంశంగా గుర్తించి 
ప్రభుత్వ రంగ పెట్టుబడులను ఆ దిశగా పెంచారు. బంగ్లాదేశ్‌, 
థాయ్‌లాండ్‌ అనుభవాలు పేదరిక నిర్మూలనకు సంబంధించి వారి 
ప్రణాళికా బద్ధమైన ప్రక్రియ అన్ని మార్కెట్‌ ఆధారిత వ్యవస్థలు 
గమనించదగినవి. కాంబోడియా పేదరిక నిర్మూలనపై దృష్టి కేం ద్రీక 
రించింది. మార్కెట్‌ సామ్యవాదం అవసరాలకు అనుగుణంగా దృష్టి 
కేంద్రీకరించడానికి చైనా ప్రణాళికా సంఘం పాత్ర మార్చి దానిని 
1998లో “జాతీయ అభివృద్ధి-సంస్కరణల కమిషన్‌'గా పేరు 
మార్చింది. ప్రక్రియను వేగవంతం చేసి 
ECONOMIC TRANSFORMATIONలో మార్కెట్‌ మంచి 
పాత్ర పోషించేవిధంగా తీర్చిదిద్దడం ఈ కమిషన్‌ విధి. 


సంస్కరణల 


మార్కెట్‌ ప్రణాళికలు - భారత్‌ అనుభవాలు 

1951 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన పంచవర్ష ప్రణాళికలను 
రూపొందించిన విధానం సమర్థంగా లేదు. భౌతిక, ఫైనాన్స్‌ అంశా 
లపై నరైన నియం త్రణ విధానం లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది. అనేక 
అభివృద్ధి ప్రాజెక్టుల ఎంపికలో వ్యయ-లాభ విశ్లేషణ కన్నా రాజకీయ 
అంశాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయించారు. 1991 


జూలైలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వృద్ధిరేటు పెంచడం, సంపూర్ణ ఉద్యో 
గిత సాధించడానికి ఉపాధి విస్తరణ, పేదరిక రేఖ దిగువ జనాభాను 
తగ్గించడం, ఆదాయ అసమానతలు తగ్గించడం, ప్రాంతీయ సమ 
తాల్య అభివృద్ధి ధ్యేయంగా నూతన ఆర్థిక విధానాలు రూపొందిం 
చింది. ఈ నేపథ్యంలో ప్రారంభమైన ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో 
ప్రభుత్వరంగ పాత్ర కుదిస్తూ, ప్రైవేటు రంగానికి అనేక అంశాలలో 
ప్రాధాన్యమిస్తూ ప్రణాళికా సంఘం కొన్ని చర్యలు తీసుకుంది. 
దేశంలో ఉత్పాదక సంస్కృతి పెంపొందించే దిశలో ప్రైవేటు రంగాన్ని 
ప్రోత్సహించాలని, గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పనకే ప్రభుత్వాన్ని 
పరిమితం చేస్తూ... దేశ ఆర్థికాభివృద్ధి సాధనలో ప్రైవేటు రంగం 
భాగస్వామ్యం పెంచేవిధంగా ఆ రంగాన్ని బలోపేతం చేయాలని 
ప్రణాళికా సంఘం భావించింది. తదనుగుణంగా 9వ, 10వ ప్రణా 
శికలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై ప్రభుత్వరంగ పెట్టుబ 
డులు తగ్గించింది. మరోవైపు మౌలిక సౌకర్యాలపై ప్రైవేటురంగ 
పెట్టుబడులు ఆశించిన స్థాయిలో సమకూరనందువల్ల ఆర్థికాభివృద్ధి 
ప్రోత్సహించే విధంగా ఈ రంగాలను అభివృద్ధిపరచడంలో మార్కెట్‌ 
శక్తులు విఫలమయ్యాయని చెప్పవచ్చు. అనేక అధునాతన ప్రణాళికల 
నమూనా ద్వారా వివిధ రంగాలలో ఉత్పత్తి లక్ష్యాలలో స్థిరత్వం 
సాధించడానికి ప్రణాళికా సంఘం పెట్టుబడి ప్రణాళికను ఎంచుకొంది. 
ఒకవైపు ఆర్థిక వ్యవస్థపై తక్కువ నియంత్రణ, మరోవైపు ఆర్థిక 
వ్యవస్థలో పైవేటురంగ పెట్టుబడులు అర్థరహితంగా ఉండి, వాటిలో 
15 శాతం పెట్టుబడులపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం ప్రణాళి 
కలు ఎంచుకొన్న లక్ష్యాలను అందుకోలేకపోవడానికి కారణమైంది. 
భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కొరత, ప్రజలు ఉత్పాదక 
ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే విధంగా వారిలో శిక్షణ, నైపుణ్యం 
పెంపొందించడానికి అవసరమైన ప్రభుత్వరంగ పెట్టుబడులను అం 
దించడంలో ప్రణాళికలు విఫలమయ్యాయి. కొన్ని విధాలైన ప్రభుత్వ 
సేవలు అందించడానికే ప్రభుత్వ పెట్టుబడులు పరిమితమయ్యాయి. 
రాజకీయ కారణాల వల్ల ప్రాంతీయ అసమానతలు, _ ఆర్థిక 
అసమానతలు రూపుమాపడానికి అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టులు 
చేపట్టలేకపోయారు. రాబోయే ప్రణాళికలకు అతికొద్ది సరళత మాత్ర 
మే మిగిలింది. ప్రణాళికా యంత్రాంగం మనదేశంలో బడ్జెట్‌లలో 
బహుళరంగ నమూనా అవలంభిస్తుంది. దీనివల్ల ప్రణాళిక, ప్రణాళికే 
తర వ్యయాల మధ్య అగాధం పెరిగి, అవస్థాపనా సౌకర్యాలు, 
ప్రభుత్వ సేవలు సుదూరమవటమే గాక, ప్రభుత్వ వ్యయంలో అనేక 
అవరోధాలు ఏర్పడ్డాయి. ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రులతో 
పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంలో ప్రధానపాత్ర 
వహిస్తుంది. ఫెడరల్‌ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రాల వనరులు, 
ప్రజల అవసరాలకనుగుణంగా వ్యయ ప్రాధాన్యతలు నిర్ణయించు 
కోవాలి. 


పెట్టుబడుల ఆకర్షణకు యత్నాలు.. 
మార్కెట్‌ ప్రణాళికలలో భాగంగా ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసి, 


D2 


ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించ డానికి అనుగుణంగా పన్నులు, 
లైసెన్సింగ్‌, విదేశీ వ్యాపార విధానాలలో నిబంధనలు, నియంత్రణ 
తొలగించడం. ప్రభుత్వ పాలనా విధానాన్ని సరళీక్ళ తం చేసి, విదేశీ 
ప్రత్యక్ష పెట్టుబడులు, బహుళజాతి సంస్థలనాకర్షించడం లాంటి 
మార్పులు చేపట్టారు. ఈ మార్పులు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబ 
డులు పెంచి ఆధునికీకరణ ద్వారా గరిష్ట ఆర్థికాభివృద్ధి, ఉద్యోగితా 
విస్తరణ సాధించగలమని భావించారు. ఆర్థిక స్టోమత కేంద్రీకరణ 
నివారణ కోసం 1969లో MRTP చట్టాన్ని రూపొందించగా 
సంస్కరణల నేపథ్యంలో ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారో 
ఆ ఉద్దేశాన్ని MRTP చట్టం పరిధి నుంచి తొలగించారు. 
ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ, మౌలిక సౌకర్యా 
లపై ప్రైవేటు పెట్టుబడుల ప్రోత్సాహం లాంటి అంశాలు మార్కెట్‌ 
శక్తుల ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. 

సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, ప్రాంతీయ సమతౌల్య 
అభివృద్ధి, ఆర్థిక స్తోమత కేంద్రీకరణ నివారణ, మౌలిక సౌకర్యాల 
అభివృద్ధికి మార్కెట్‌ వ్యవస్థల్లోను ప్రణాళికా రచనలో ప్రభుత్వ రంగ 
అవసరం ఉంది. ప్రైవేటు రంగ సంస్థల అభివృద్ధికి ప్రభుత్వ రంగ 
సంస్థలు నుంచి పోటీ లేకుండా ఉండే ధరల విధానాన్ని సృష్టించడం, 
ప్రైవేటు సంస్థల ఉత్పత్తులకు మార్కెట్‌ సృష్టించడం లాంటి విధానా 
లకు కూడా మార్కెట్‌ ప్రణాళికలలో ప్రణాళిక సంఘం ప్రాధాన్యమి 
చ్చింది. 1992 ఏప్రిల్‌ 1 నుంచి 2007 మార్చి 81 వరకు అమలులో 
ఉన్న వివిధ ప్రణాళికలలో వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి, 
నీటిపారుదల సౌకర్యాల విస్తరణకు పబ్లిక్‌ రంగ పెట్టబడులు 
తగ్గడంతో పాటు గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధికి చేసిన 
కేటాయింపులు తగ్గాయి. 

ఆర్థిక వృద్ధిరేటు అధికంగా ఉన్నప్పటికీ భారతదేశం లాంటి 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంఘిక భద్రతకు, శ్రామిక సంక్షేమా 
నికి అవకాశం తక్కువ. ఈ దేశాల్లో అసంఘటిత రంగంలో శ్రామికులు 
ఎ క్కువగా ఉండటంతో వారి కనీస అవసరాలు కూడా తీరడం లేదు. 
ప్రణాళికా యుగంలో ఉక్కు, సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం, పరిమాణం 
గణనీయంగా పెరిగినప్పటికీ ఈ ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలు 
ఒక గ్రూప్‌గా ఏర్పడి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నందు వల్ల ఆర్థిక 
వ్యవస్థలో మార్కెట్‌ శక్తులు అనుకూల వాతావరణం సృష్టించడంలో 
విఫలమయ్యాయని భావించవచ్చు. విద్యుత్‌, బొగ్గు, పెట్రోల్‌ 
ఉత్పత్తులో మార్పు కనిపించలేదు. అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడు 


అ 


లు తగ్గాయి. మరోవైపు ప్రైవేటు రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడు 
లను ఆకర్షించలేకపోయాం. 1991 తర్వాత రాష్ట్రాల మధ్య ఆర్థిక 
వ్యత్యాసాలు పెరిగాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆర్థిక, సాంఘిక 
అవస్థాపనాభివృద్ధి జరిగి ప్రాంతీయ అసమానతలు మరింత పెరి 
గాయి. దేశంలో పేదరికం, నిరుద్యోగం, తాగునీరు, పౌష్టికాహార 
లోపం లాంటి సమస్యలు పెరిగాయి. బడుగు వర్గాల జీవన ప్రమాణం 


తగింది. 
౧ 


బడుగు వర్గాలను ఆదుకోవాలి... 

నూతనంగా పారిశ్రామికీకరణ పొందిన దేశాలు కూడా తమ పారిశ్రా 
మికీకరణ ప్రభుత్వ జోక్యం ద్వారానే సాధ్యమయిందని భావిస్తు 
న్నాయి. మన దేశంలో డీబ్యూరో క్రటైజేషన్‌కు తక్కువ ప్రాధాన్య 
మిస్తూ.. సరళీకరణ అనే పేరుతో మార్కెటీకరణకు ప్రాధాన్యమివ్వడం 
మన విధానాల్లో పెద్ద లోపమని సి.హెచ్‌. హనుమంతరావు అభిప్రా 
యపడ్డారు. దిగుమతుల సరళీకరణ, పన్నుభారాన్ని తగ్గించడం 
ఫలితంగా చెల్లింపుల శేషంలో సంక్షోభం, కోశలోటు ఏర్పడింది. 
మరోవైపు ఇదేకాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో యాజమాన్య 
ప్రక్రియలో డీబ్యూరో క్రటైజేషన్‌ ద్వారా వాటి సామర్థ్యం పెంపుదలకు 
చేసిన కృషి తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రణాళికా యుగం 
లో ఆర్థిక సమానత్వం, ఆర్థికవృద్ధి, సాంఘిక న్యాయం సాధించడానికి 
మార్కెట్‌ యంత్రాంగం తోడ్పడాలి. ఉపాధి విస్తరణ ద్వారా పేదరిక 
నిర్మూలన, మెరుగుపరచడానికి _ కృషిచేయాలి. 
“ప్రపంచంలో ఒకవైపు సాంకేతిక నిపుణులతో మరోవైపు గరిష్టంగా 
నిరక్షరాస్యత, పేదరికం, తాగు నీరు, పౌష్టికాహార లోపం సమస్యలు 
ఎక్కువైనందు వల్ల బడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను 
మెరుగుపరచవలసిన బాధ్యత ప్రభుత్వానిది'అని మాజీ రాష్ట్రపతి 
కె.ఆర్‌. నారాయణన్‌ అభిప్రాయపడ్డారు. ఏకస్వామ్యాల విషయంలో 
మార్కెట్‌ వైఫల్యమవుతున్నందు వల్ల వాటిని నియంత్రించే చట్టాలు 
రూపొందించి, మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. విద్య, 
ఆరోగ్యం లాంటి పబ్లిక్‌ వస్తువుల విషయంలో మార్కెట్‌ వైఫల్యం 
గమనించినందువల్ల సమాజంలో బలహీనవర్గాలను ఆదుకోవడానికి 
వీటి విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరం. ఆర్థిక అవస్థాపనలైన 
నీటిపారుదల, రోడ్లు, రైల్వేల విషయంలో మార్కెట్‌ వైఫల్యం ఉన్నం 
దువల్ల వీటిలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచి తద్వారా ప్రెవేటు 
రంగ ప్రత్యక్ష పెట్టుబడులు వివిధ ప్రధాన రంగాల్లో చోటు చేసుకునే 
విధంగా ఆ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రణాళికా రచనకు విధాన 
నిర్ణేతలు ప్రయత్నించాలి. 


జననాణ్యత 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 

1 ప్రైవేటీకరణ పదాన్ని మొదట ఉపయోగించింది? 
ఎ) జె.బి. క్లార్క్‌ బి) పీటర్‌ డ్రకర్‌ 
సి) ఫిషర్‌ డి) మార్షల్‌ 


2.సూచనాత్మక ప్రణాళికా భావన ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు? 
ఎ) 8వ బి) 9వ సి) 10వ డి) 11వ 
కి. ప్రస్తుతం తప్పనిసరిగా లైసెన్స్‌ కావలసిన పరిశ్రమలు? 
ఎ) 10 బి8 సి) 7 డిక్‌ 
4.ఎంఆర్‌టీపీ చట్టం స్థానంలో ప్రవేశపెట్టినవి ? 


ఎ) పన్నులు బి) పన్నేతర ఆంక్షలు 
సి) పోటీ చట్టాలు డి) పెట్టుబడి పరిమితి 


5.సనారఘిక న్యాయంతో కూడిన వృద్ది ఏ ప్రణాళిక లక్ష్యం? 
ఎ) 17 బి8 సిరి డి 10 


6.కింది ఏది నూతన ఆర్థిక విధానం లక్ష్యం కాదు? 
ఎ) ఉపాధి విస్తరణ బి) ఆర్థిక వృద్ధి సాధించటం 
సి) ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి 
డి) విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు 

.నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిఫామ్‌ కమిషన్‌ను చైనా ఎప్పుడు 
ఏర్పాటు చేసింది? 


ఎ) 1998 బి) 2000 సి) 2001 డి) 2008 
8.దేశంలో మూలధన మార్కెట్‌ను నియంత్రించేది? 

ఎ) IDBI బి) SEBI 

న) RBI E)NABARD 


9.వాణిజ్య బ్యాంకులు తమ వడ్డీరేట్లను ఏ విధంగా నిర్ణయించు 
కొంటాయి? 
ఎ) ఆర్‌బీఐ ప్రకారం 


సి) నాబార్డ్‌ ప్రకారం 


బి) మార్కెట్‌ శక్తుల సహాయంతో 
డి) ఎస్‌ఈబీఐ సూచన 


ప్రణాళికల లక్ష్యాలు 


స్వాతంత్రానంతరం ఆర్థిక ప్రణాళికల ద్వారా మనం ఎదుర్కొం 
టున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గంగా భావించారు. దేశీయ 
పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా లక్ష్యాలను నిర్ణయించుకోవడం 
జరిగింది. ప్రణాళికా సంఘ అభిప్రాయం ప్రకారం భారతదేశంలోని 
పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యాలను వృద్ధి, ఆధునీకరణ, స్వయం 
సమృద్ధి, సాంఘిక న్యాయం మొదలైన అంశాలుగా విభజించవచ్చు. 


ప్రణాళికల లక్ష్యాలు: 

1. జాతీయ, తలసరి ఆదాయాల్లో పెరుగుదల ద్వారా గరిష్ట 
వృద్ధిరేటు సాధించడం 

2. ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న పేదరిక విషయాలను 
అధిగమించడం 

3. వివిధ రంగాల్లో పెరుగుదల రేటు కొనసాగించడం ద్వారా 

స్వయంసమృద్ధి సాధించడం 

. ప్రాంతీయ, ఆదాయ అసమానతలు తగ్గించడం 

ఉపాధి అవకాశాలు పెంపొందించడం 

. ఆధునీకరణ 

. సాంఘిక న్యాయం, సమానత్వం సాధించడం 


360 9 ఖు 


ప్రణాళికల ద్వారా సాధించిన ప్రగతి: 

స్వాతంత్రానంతరం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూ ప్రణాళి 

కల ద్వారా గణనీయమైన ఆర్థికాభివృద్ధి భారత్‌ సాధించగలిగింది. 

ఇప్పటికి 10 ప్రణాళికలు అమలుపరచి 11వ ప్రణాళికలో ఉన్నాం. 

1. జాతీయాదాయం, తలసరి ఆదాయంలో పెరుగుదల ప్రణాళికల్లో 
ముఖ్య ఉద్దేశంగా పేర్కొనడం జరిగింది. జాతీయాదాయం 
ప్రస్తుత ధరల్లో 1950-51లో రూ. 919 కోట్ల నుంచి 
2008-09లో రూ. 52,28,650 కోట్లకు పెరిగింది. తలసరి నికర 
జాతీయోత్పత్తి స్థిర ధరల వద్ద 1950-51లో రూ. 5708 నుంచి 
2008-09 నాటికి రూ. 31,821కు పెరిగింది. 

2. గడచిన 59 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంపై ప్రతి 
ప్రణాళికలో సగటున 28 నుంచి 24 శాతం వరకు ప్రభుత్వాలు 
కేటాయింపులు చేశాయి. 1950-51లో ఆహారధాన్యాల ఉత్పత్తి 50 
మిలియన్‌ టన్నుల నుంచి 2008-09లో 283.9 మిలియన్‌ 


టన్నులకు పెరిగింది. ఉత్పాదకత హెక్టారుకు 522 కేజీల నుంచి 
1700 కేజీలకు పెరిగింది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక 
పరిజ్ఞానం _ ప్రవేశపెట్టినందువల్ల గణనీయమైన _ ప్రగతి 
సాధ్యమైంది. 


. స్తూల జాతీయోత్పత్తిలో పొదుపు, పెట్టుబడులు గణనీయంగా 


పెరిగాయి. 1950-51 పొదుపు రేటు జీడీపీలో 8.7 శాతం కాగా 
2008-09లో 892.5 శాతానికి పెరిగింది. పెట్టుబడి రేటు 
1950-51లో జీడీపీలో 8.4 శాతం నుంచి 2008-09లో 34.9 
శాతానికి పెరిగింది. 


. 1951 తర్వాత ప్రభుత్వం ఎక్కువగా భారీ, మౌలిక పరిశ్రమలపై 


ఎక్కువగా పెట్టుబడి పెట్టింది. పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. 
ఆటోమొబైల్స్‌, రబ్బర్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, కలప ఉత్పత్తులు, 
రసాయన పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. సూక్ష్మ, చిన్న, 
మధ్యతరహా సంస్థలు మొత్తం తయారీ ఉత్పత్తిలో 45 శాతం 
వాటాను కలిగి ఉండి స్థూల దేశీయోత్పత్తిలో 8 శాతం వాటాను 
కలిగి ఉండే స్థాయికి అభివృద్ధి చెందాయి. 


. ప్రణాళికా యుగంలో జాతీయాదాయంలో వ్యవసాయ రంగ 


వాటా తగ్గుతూ ద్వితీయ, తృతీయ రంగాల వాటా పెరిగింది. 

ప్రస్తుతం 2008-09లో జాతీయాదాయంలో సేవా రంగం 

(తృతీయ రంగం) వాటా 57 శాతంగా ఉండటాన్ని బట్టి భారత్‌ 

అభివృద్ది చెందుతున్న ఆర్దిక వ్యవస్థగా రూపాంతరం చెందిందని 
థి థి థి 

చెప్పవచ్చు. 


. ప్రణాళికా యుగంలో మౌలిక సౌకర్యాలు అభివృద్ది సాధించాయి. 


రవాణా, సమాచార సౌకర్యాలు, విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం 
పెరిగింది. సాంఘిక అవస్థాపనలైన విద్య, ఆరోగ్య సౌకర్యాలు 
విస్తరించాయి. నీటిపారుదల సౌకర్యాలు గల భూమి 1950-51లో 


ని కోట్ల హెక్టార్లు కాగా ప్రస్తుతం 9 కోట్ల హెక్టార్లకు పైగా పెరిగింది. 


. ప్రణాళికా యుగంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అమలు 


పరిచిన వివిధ కార్యక్రమాల వల్ల దారిద్ర రేఖ దిగువన నివసించే 
జనాభా తగ్గింది. 2004-05లో NSS0 అంచనా ప్రకారం 28.8 
శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో, 25.7 శాతం ప్రజలు పట్టణ 
ప్రాంతాల్లో, దేశంలో 27.5 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారు. 


ప్రణాళికలు.. విజయాలు, వైఫల్యాలు 


సాధించిన పురోగతిని అంచనావేసేందుకు ప్రణాళిక లక్ష్యాలను ప్రాతిప 
దికగా తీసుకుంటారు. వీటిలో మూడు ఆర్థిక ఉద్దేశాలను మన ప్రణాళికలు 
దాదాపు సంతృప్తికరంగా సాధించాయని చెప్పవచ్చు. బిటిష్‌ కాలంలో 1.2 
శాతం వృద్ధి రేటున్న భారత్‌ను చలనాత్మక, ఆధునిక, పారిశ్రామికీకరణ 
చెందిన స్వావలంబన గల ఆర్థిక వ్యవస్థగా రూపొందించారు. మనం 
ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించాం. 

1951లో 50 మిలియన్‌ టన్నులు, 1999లో 208 మిలియన్‌ టన్నుల 
ఆహార ధాన్యాల దిగుబడిని సాధించాం. వృద్ధిరేటు 1970 వరకు (ఒకటి 
నుంచి నాలుగో ప్రణాళిక వరకు) 1/2 శాతం. దీనిని రాజ్‌కృష్ణ అనే ఆర్థిక 
వేత్త వ్యంగ్యంగా “హిందూ వృద్ధిరేటు”గా పేర్కొన్నాడు. కానీ ఐదో ప్రణా 
లిక నుంచి ఇప్పటివరకు ప్రణాళికల సగటు కార్మిక వృద్ధిరేటు ఐదు శాతానికి 
తక్కువగా లేదు. 80లో సాధించిన 5.7 శాతం ఆర్థిక వృద్ధిరేటు 90 తర్వాత, 
ఎనిమిది, తొమ్మిదో ప్రణాళికలలో 6.1 శాతం సగటు వార్షికరేటుగా 
నమోదైంది. దీంతో భారత్‌ ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందు 
తున్న మొదటి 10 దేశాలలో చోటు నంపాదించింది. 

లక్ష్యాలకు అనుగుణంగా లేకపోయినప్పటికీ, దారిద్ర్యరేఖకు దిగువన 
నివసించే ప్రజల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. 2000 చివరి నాటికి 
నాలుగు దశాబ్దాలతో పోల్చిచూస్తే, జనాభా పెరుగుదల రేటు రెండు 
శాతానికి తక్కువగా నమోదైంది. ఇలా నమోదవడం ఇదే మొదటిసారి. 
అక్షరాస్యత 52 శాతం నుంచి 65 శాతానికి (1991-2001) పెరిగింది. 


ఇవి బలహీనతలు 

ఆ ప్రధాన మౌలిక రంగాలైన ఇనుము, ఉక్కు, విద్యుత్‌, రవాణా, 
ఎరువులు వంటి రంగాల ఉత్పాదకతలో ఆశించిన వృద్ధి రేటును 
సాధించలేకపోయాం. చైనా ఈ రంగాలలో గణనీయమైన ప్రగతిని 
సాధించి వినియోగ వస్తువులను అతితక్కువ ధరలకే అందించ 
గలుగుతోంది. మన ఉక్కు కర్మాగారాలు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల 
సామర్థ్యం పెరగ డానికి ఎంతో అవకాశముంది. 

9 సాధారణ ప్రజలు ఉపయోగించే ఆహార పదార్దాలు, వస్త్రాలు కూరగా 
యలు, కిరోసిన్‌, ఇతర వినియోగ వస్తువుల ధరలలో పెరుగుదల రేటు 
సంపన్న వర్గాలు వాడే విలాసవంతమైన వస్తువుల ధరల రేటు కన్నా 
ఎక్కువగా పెరిగింది. దీంతో జనాభాలో అట్టడుగున ఉన్న 20 శాతం 
మంది ఆర్థిక పరిస్థితులు దుర్భరమయ్యాయి. ఈ జనాభాకు పైన ఉన్న 
మరో 20 శాతం ప్రజల తలసరి ఆదాయంలో కూడా పెద్ద మార్పులేదు. 
1950-51, 1973-745 మధ్యకాలంలో తలసరి ఆదాయం వార్షిక 
పెరుగుదల రేటు 1.5 శాతంగా ఉంది. నాలుగో పంచవర్ష ప్రణాళిక 
నివేదిక ధనిక -పేద వర్గాల ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడంలో 
మనం విఫలమయ్యామనే విషయాన్ని అంగీకరించింది. 


ఆ మన పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది. 
వృత్తిపరంగా ఎక్కువ శాతం మంది వ్యవసాయరంగం పైనే ఆధారపడి 
ఉన్నారు. పరిశ్రమలవైపు భారత జనాభాను మళ్ళిస్తే, పరిశ్రమల 
ద్వారా లభించే అధిక వేతనాల వల్ల వినియోగశక్తి పెరిగి, అధిక 
పెట్టుబడులతో ఆర్థికవ్యవస్థకు పరిపుష్టి సాధ్యమవుతుంది. 

* మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో త్వరితగతిన ఆర్థికవ్యవస్థ పెరుగు 
దలరేటు మహలనోబిస్‌ వ్యూహం ప్రాతిపదికన ఏ విధంగా సాధించా 
లన్న అంశాలలో ప్రణాళిక రచయితల్లో భావ సారూప్యం లోపించింది. 
పారిశ్రామికీకరణకు సంబంధించి దశలవారీ పెట్టుబడులకు చెందిన 
కొన్ని అంశాలను విస్మరించారు. 60లో పూర్తికావలసిన భూసంస్కర 
ణలు నేటికీ అసంపూర్తిగా ఉన్నాయి. 

ఆ మన ప్రణాళిక వ్యవస్థ ధనిక వర్గాలకే మేలు చేసింది. ప్రధానాంశాలు 
అయిన సామాజిక న్యాయంతో కూడిన ప్రగతిరేటు, అట్టడుగు వర్గాల 
అభివృద్ధి విషయాల్లో 60 ఏళ్ల మన శ్రమ ఇంకా ఆశించిన ఫలితాలు 
ఇవ్వలేదనే చెప్పాలి. 


పేదరిక నిర్మూలనలో వైఫల్యం 

ఇందిరాగాంధి నాలుగో పంచవర్ష ప్రణాళికలో ఇచ్చిన 'గరీబవీ హఠావో 
నినాదానికి తర్వాతి కాలంలో సమర్థవంతమైన విధానాలు తోడై ఉంటే ఈ 
నాటికి దేశంలో పేదరికం సంతృప్తి స్థాయిలో తగ్గి ఉండేది. 1918-74లో 55 
శాతం (ప్రోఫెసర్‌ లక్షావాలా నివేదిక), 1993-94లో 36 శాతం, 2004-05 
నాటికి 27.5 శాతం (ప్లానింగ్‌ కమిషన్‌ అంచనా) దారిద్ర్యరేఖకు దిగువన 
ఉన్న జనాభాగా పేర్కొన్నారు. 


ఆర్థికశక్తి వికేంద్రీకరణ-నల్లధనం వెలికితీతలో వైఫల్యం 
పారిశ్రామిక శక్తి, సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకరణ కాకుండా ఉండేం 
దుకు గత 50 ఏళ్లలో ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఫలితాలివ్వ 
లేదు. ఇందుకోసం ప్రభుత్వం అనుసరించిన ఫిస్కల్‌ విధానాలు, పురో 
గామి పన్నుల విధానం, (Progressive Taxation) ప్రభావం అం 
తంత మాత్రమే. 

అయితే నల్లధనం ఎక్కువగా ధనికవర్గాలు కొనే విలాన వస్తువులైన 
కార్లు, మోటారుసైకిళ్ళు, ఖరీదైన గృహాలు, అర్బన్‌ సదుపాయాల ఉత్పత్తు 
లపై ఖర్చు జరిగి కొంతమేరకు సాధించిన మన పారిశ్రామిక స్వరూపాలు 
నిలబడడానికి దోహదం చేసాయి. కానీ దీనిని మనం నిజమైన ప్రగతిగా 
చెప్పుకోలేం. 


అభివృద్ధి వ్యూహంలో మార్పు 

కొత్త మిలీనియం ప్రారంభంతో భారత ప్రణాళికా వ్యూహాల్లో గణనీయమైన 

మార్పులు చోటుచేసుకోనున్నాయి. “రిసోర్స్‌” కోణం నుంచి కాక 'రిఫార్మ్‌' 

దృక్పథం ద్వారా దేశ ప్రణాళికలు రూపొందించాలని భావించారు. 
ప్రభుత్వ పాత్రను కొన్ని కీలక, మౌలిక రంగాల అభివృద్ధికి పరిమితం 

చేసి పైవేటు రంగానికి పెద్దపీట వేసి ఆర్థికవృద్ధి వ్యూహాలను అమలు 


చేయడం పదో ప్రణాళికలో కనిపించింది. గ్రామీణ మౌలిక సదుపాయాలైన 
రోడ్ల విస్తరణ, కమ్యూనికేషన్ల మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. 
అయితే ప్రభుత్వం ప్రజలకు అందాల్సిన సేవల విషయంలో పారదర్శకత, 
బాధ్యత విస్మరించలేదు. ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసే వినియోగ వసు 
_వుల విషయంలో ప్రభుత్వం తన నియంత్రణ అధికారాలు కొనసాగిస్తోంది. 
మన ప్రణాళిక వ్యూహాలు బలమైనవి అయినప్పటికీ ఆచరణకు - 
విధానాలకు అంతరాలు ఏర్పడుతున్నాయి. వీటిని త్వరితగతిన సవరిం 
చాల్సిన బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. 


పంచవర్ష ప్రణాళికల్లో అభివృద్ధి వ్యయాలు 


వివరాలు I-Plan II-Plan IlI-Plan Annual Plans 
(1951-56) (1956-61) (1961-66) (1966-69) 
వ్యవసాయం, 290 549 1089 MOT 
గ్రామీణాభివృద్ధి (14.8) (11/1. (1271) (16.7) 
ఇరిగేషన్‌, వరదల 484 4830 665 471 
నియంత్రణ (22) (9:2) (7.8) (1. 
ఎనర్జీ (ఇంధనం) 149 452 1252 1212 
(7.6) (9) (14.6) (18.3) 
చిన్న తరహా, కుటీర 42 187 241 126 
పరిశ్రమలు (il) (4.0) (2.8) (|. 
పరిశ్రమలు, ఖనిజాలు 5్‌5్‌ 938 1726 1510 
(2.8) (20.1) (20.1) (22.8) 
రవాణా, కమ్యూనికేషన్లు 518 1261 2 1222 
(26.4) (27.0) (24.6) (18.5) 
ఇతర రంగాలు 472 855 1492 EBT 
(241. (18.3) (17.4) (101. 


గమనిక: ఇతర రంగాల్లో సామాజిక సేవల రంగం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉన్నాయి. బ్రాకెట్లలోని సంఖ్యలు ప్రణాళికా మొత్తం వ్యయంలో శాతాలు. 


మూలం: భారత ప్రభుత్వ ఎకనామిక్‌ సర్వే, వివిధ డాక్యుమెంట్ల నుంచి సేకరించినవి. 


(రూ॥ కోట్లలో) 
IV-Plan V-Plan VI-Plan VII-Plan VIl-Plan IX-Plan X-Plan 
(1969-74) (1974-79) (1980-84) (1985-90) (1992-97) (1997-2002) (2002-07) 
28320 15201 15201 28040 56892 126204 180861 
(14.7) (12.9) (13.9) (12.8) (13.1, 19.4 (115 
1354 10930 10930 16590 39275 69830 103315 
8.6 (10.0) (10.0) (7.6) (9.04) (7.4) (5. 
2932 30751 30751 61689 115561 219243 403927 
(18.6) (28.1) (28.1) (28.2) (26.6) (28.3) (26.4) 
2483 1945 1945 3249 6334 8089 NA 
(15, (16. (1.8) (1. (10. (0.94) 
2864 15002 15002 25971 40588 57059 58939 
(18.2) (lst) (18) (13.4) (9.34) (6.6) (8.8) 
3080 1/69 lise 37974 81036 236085 324941 
(19.5) (102, (16.2) (13.5) (18.7) (21. (22) 
2986 17790 17790 3763 81694 142690 453652 
(18.9) (16.3) (16.3) (lt) (18.8) (16.6) (9) 


ర 


ం౦స్కరణలకు శ్రీకారం..! 


రాజీవ్‌గాంధీ 1985లో ప్రధానిగా బాధ్యతలు 
స్వీకరించాక... దేశ ఆర్థిక విధానాల్లో సరికొత్త 
మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రయివేటు రంగాన్ని 
ప్రోత్సహించడం.. విసృత పరచడం.. కొత్తవిధానం 
ప్రధాన ఉద్దేశంగా మారింది! ప్రయివేటురంగానికి 
సుహృద్భావ వాతావరణాన్ని కల్పించి... తద్వారా దేశ 
ఆర్థికాభివృద్ధిలో ఆ రంగం కీలక పాత్ర పోషించేలా 
తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావించింది. ఎగుమతి- 
దిగుమతి విధానం, పారిశ్రామిక లైసెన్సింగ్‌, సాంకే 
తిక పరిజ్ఞానం పెంపుదల, కోళ్ల విధానం; 'విడెళీ 
ఈక్విటీ మూలధనం, ఆంక్షల తొలగింపు ద్వారా.. 
ప్రయివేటురంగంలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు 
కేంద్రం పలు చర్యలు చేపట్టింది!! 


1991లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు భారతదేశ 
ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభ స్థితిలో ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, 
ద్రవ్యలోటు తీవ్రమవడం, చెల్లింపుల శేషంలో సంక్షోభస్థితి లాంటి 
సమస్యలతో... ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థ స్థితికి చేరుకుంది. ఆ పరిస్తితి 
థ్‌ థ ఆహకాంధ థ థ 
అలాగే కొనసాగితే మొత్తం వ్యవస్థ ఉనికికే ముప్పు వాటిల్లేది! ఆర్థిక 
లోటును భర్తీచేసి.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి... ఆర్థిక వ్యవస్థను 
గాడిలో పెట్టడం నాడు తక్షణ కర్తవ్యమైంది. ఇందుకోసం స్వల్పకాలిక 
చర్యలతోపాటు నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడం తప్పనిస 


రైంది. స్థూల ఆర్థిక సంతులనాన్ని కాపాడి, ప్రగతికి దోహదంచేసే 
నూతన విధాన నిర్ణయాలను నాటి ప్రభుత్వం తీసుకోవలసి వచ్చింది. 
1991జులై నుంచి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆర్థిక సంస్కరణలను 
అమలుచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రంగాల్లో ఆర్థిక 
సంస్కరణలను ప్రవేశపెట్టాయి. పారిశ్రామిక రంగం, పన్నుల వ్యవస్థ, 
విదేశీ వాణిజ్యం, బీమారంగం, మూలధన మార్కెట్‌లో సంస్కరణలు 
చేపట్టారు. సంస్కరణల ప్రక్రియ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం 
చేసిందని చెప్పవచ్చు. సంస్కరణల ప్రభావం ఆర్థికాభివృద్ధిపై వెంటనే 
కనిపించిందు. అది దీర్ణకాలిక ప్రక్రియ! 


స్టూల దేశీయోత్పత్తిలో(10|౧) వృద్ధి: 

ఆర్థిక సంస్కరణలు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయగలవనడంలో 
ఎలాంటి సందేహం లేదు. సంస్కరణల ముందు కాలంలో... 1980- 
81 నుంచి 1990-91 మధ్య... సగటు వార్షిక జీడీపీ రేటు 5.6% 
కాగా... సంస్కరణల యుగంలో.. ఒక దశాబ్ద కాలంలో.. 1990-91 
నుంచి 2000-01 మధ్య.. జీడీపీ రేటు 5.6%గానే ఉన్నప్పటికీ... 
2000-01 నుంచి 2005-06 మధ్య సగటున 7 శాతం వృద్ధి 
సాధించింది. 2006-07లో 9.6 శాతం, 2007-08లో 8.7 శాతంగా 
జీడీపీ నమోదైంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఏర్పడిన 
సంక్షోభం వల్ల.. సంస్కరణల యుగంలో మొదటి దశాబ్దకాలంలో 
నగటు వార్షిక వృద్ధి రేటులో పెద్దగా ప్రగతి కనిపించలేదు. 2004-05 
నుంచి 2007-08 వరకు తయారీరంగ ఉత్పత్తుల్లో వృద్ధి, 
రుతుపవనాలు అనుకూలించడం, దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్స 
త్తులు పెరగడం, నిర్మాణరంగం ఊపుమీదుం 
డటంతో... జీడీపీలో అధికవృద్ది సాధ్యమైంది. 


రవాణారంగం, 


పేదరికం : 

1983లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 
44.48 శాతం. 1990-91 నాటికి అది 85.11 శాతానికి తగ్గింది. 
1983లో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న జనాభా 828 మిలియన్లు. 
1990-91 నాటికి ఆ సంఖ్య 291 మిలియన్లు అయింది. 1990-91 
నుంచి 1997 వరకు.. పరిశీలిస్తే... పేదరికం 85.1% నుంచి 87.29% 
కు పెరిగింది. 1997లో మొత్తం జనాభాలో.. 849 మిలియన్ల 
(37.23%) మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. నేషనల్‌ 
శాంపిల్‌ సర్వే గణాంకాల ఆధారంగా(1999-2000)... దేశంలో 
26.1 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నట్లు ప్రణాళికా సంఘం 
పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 27.09%, పట్టణ ప్రాంతాల్లో 28.62 
శాతం మంది ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. 10వ 
పంచవర్ష ప్రణాళికాంతానికల్లా (2007 మార్చి నాటికి) దేశంలో 
పేదరికాన్ని 20 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. 
2004-05లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం... గ్రామీణ ప్రాంతాలలో 
28.3%, పట్టణ ప్రాంతాలలో 25./%4 మంది ప్రజలు దారిద్ర్యరేఖకు 
దిగువన ఉన్నారు. 


జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం: 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2006, ఫిబ్రవరి 2న 
ప్రారంభమైంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి కుటుంబం లో 
ఒకరికి ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. 
ఈ పథకం అమలు చేయడం ద్వారాపేదల జీవన ప్రమాణాలు 
పెంచి,దేశంలో పేదరికాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావించింది. 
పేదరికం తగ్గాలంటే కొన్ని అంశాల్లో విధాన పరమైన జోక్యం 
అవసరం. రవాణా సదుపాయాలు, విద్యుత్‌, విద్య, ఆరోగ్యం, 
వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలు, లక్షిత వర్గాలకు పరపతి 
సౌకర్యాలను సులభతరం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసా 
యేతర ఉపాధి, సంక్షేమ చర్యలు తీసుకోవాలి. పేదరికం సమస్యను 
నివారించాలంటే.. దేశంలో స్టూల దేశీయోత్పత్తి (జీడీపీ )వృద్ధిరేటు 
పెరిగేవిధంగా సంస్కరణలను అమలుపరచాలి. ఆర్థిక కార్యకలా 
పాలు విసృతమైనప్పుడు జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుంది. ప్రభుత్వం 
ప్రోత్సాహక, రక్షణ విధానాలను అమలుపరచడం ద్వారా... ఆర్థిక 
కార్యకలాపాలు వేగవంతమయ్యేలా కృషి చేయాల్సిన అవసరముంది. 
2004-05లో 3800 మిలియన్ల మంది దారిద్ర్యరేఖకు దిగువన 
ఉండగా... 1993-94లో 920 మిలియన్ల మంది పేదరికంలో 
ఉన్నారు. కాని సంస్కరణల ముందు కాలంలో... 1978-174, 
1987-88 మధ్య పేదరికం 54.9% నుంచి 98.98%కు తగ్గింది. దీనిని 
బట్టి సంస్కరణల కాలంలో పేదరికం క్రమేణా తగ్గుతున్నట్లు 


చెప్పొచ్చు. 


ఉద్యోగిత : 

నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత, నాణ్యత గల ఉపాధి లేని స్థితి 
పేదరికానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో.. సంస్కరణల 
యుగానికి ముందు, ఆ తర్వాత కాలంలో ఉద్యోగితాస్థితిని 
పరిశీలించడం ఎంతో అవసరం. 1989లో మొత్తం ఉద్యోగిత 3,026 
లక్షలుగా ఉంది. అది 1990-91 నాటికి 3,568 లక్షలకు, 1997-98 
నాటికి 8829 లక్షలకు 1999-2000లో 3970 లక్షలకు పెరిగింది. 
1989 నుంచి 1990-91 మధ్య కాలంలో... వార్షిక ఉద్యోగితా 
వృద్ధిరేటు 2.89%. ఇది ఇదే కాలానికి సంబంధించిన శ్రామికశక్తి 
వృద్ధిరేటుకు సమానం. సంస్కరణలు ప్రారంభమైన తర్వాత ... 
1990-91 నుంచి 1999-2000 మధ్యకాలంలో... సగటు వార్షిక 
ఉద్యోగితా వృద్ధి 1 శాతం మాత్రమే. 


15 ఏళ్ల కాలంలో 2.4 శాతం: 

రివ ప్రణాళిక తన పత్రంలో... 1991-2002 మధ్యకాలంలో.. 
శ్రామికశక్తి వార్షిక వృద్ధి 2.5% ఉండగలదని.. ఆ తర్వాత 15 
సంవత్సరాల కాలంలో 2.4% ఉంటుందని అంచనా వేసింది. గ్రామీణ 
ప్రాంతాల్లో సగటు వార్షిక వృద్ధి 1989-88 మధ్య కాలంలో 1.36 
శాతం. సంస్కరణల యుగంలో (1993-94 నుంచి 1999-2000) 
మధ్య 0.66 శాతం మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో 1988-88 మధ్య 
సగటు వార్షిక ఉద్యోగితా వృద్ధి 2.71%. 1999-94 నుంచి 
1999-2000 మధ్య వృద్ధి 2.271% మాత్రమే.సంఘటిత రంగంలో 
సగటు వార్షిక ఉద్యోగితా వృద్ధి 1983-94 మధ్య 1.20% కాగా... 
1994-2004 మధ్య రుణాత్మక వృద్ధి నమోదు చేసుకుంది(-0.98 
శాతం). దీనిని బట్టి సంస్కరణల యుగంలో సంఘటిత రంగంలో 
ఉవాధి వృద్ధి సంస్కరణల ముందుకాలం కన్నా తక్కువ. 


పెరిగిన నిరుద్యోగిత: 
ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని తీసుకుంటే... యూజువల్‌ స్టేటస్‌ ప్రకారం 
నిరుద్యోగిత వృద్ధి 1993-94లో 2.62% నుంచి 1999-2000కు 
2.718%కు 2004-05లో 8.1%4కు పెరిగింది. రోజువారీ స్థితి 
ఆధారంగా నిరుద్యోగిత 1999-2000లో ఉన్న'/.84 నుంచి 
2004-05లో 8.3%కు పెరిగింది. ఒకవైపు ఇటీవల కాలంలో స్తూల 
దేశీయోత్పత్తి వృద్ది పెరుగుతున్నప్పటికి నిరుద్యోగిత వృద్ధిలో తగ్గుదల 
లేనందు వల్ల సరైన ఉపాధి వ్యూహాలను అమలు పరచాలి. 
ముఖ్యంగా అధిక ఉద్యోగిత కల్పించగలిగే రంగాలైన వ్యవ 
సాయం, అనుబంధాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రిటైల్‌ 
రంగం, ఐ.టి రంగం, గ్రామీణ ప్రాంతాలలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూని 
ట్స్‌ ఏర్పాటు చేయుట ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలి!! 


ఆర్థిక సంస్కరణలు విధానపరమైన మార్పులు 


నూతన ఆర్థిక సంస్కరణలు అంటే నూతన పారిశ్రామిక విధానంగానే 
భావించాలి. గతంలో నాలుగు దఫాలుగా అంటే 1948, 1956, 1977, 
1980లలో భారత ప్రభుత్వం ఆర్థిక విధానాల తీర్మానాలు చేసింది. 
పంచవర్థ్ధ ప్రణాళికల ప్రధాన ధ్యేయాలైన వృద్దిరేటు, స్వావలంబన, 
ల 5 థి 
సంతులిత అభివృద్ధి, ఆధునీకీకరణ, సామాజిక న్యాయంతో కూడిన 
వృద్ది మొదలైనవి ప్రభుత్వ ఆర్ధిక విధానాలు-సంస్కరణలలోని 
అంతర్భాగాలే. 1948లో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం చేసిన 
నాటి నుంచి 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థ సుదీర్ర ప్రయాణం 
ధి ధి యి 
చేసింది. ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికల 
అమలు, సాధించిన విజయాలు, ఎదురైన వైఫల్యాలను బేరీజు 
వేసుకొని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక మార్పుల నేపథ్యంలో 
మరింత పటిష్టమైన చర్యల కోసం 1991లో నూతన ఆర్దిక 
సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్థిక సంస్కరణలు అనే 
విధానపత్రం ద్వారా ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కొనసాగించదల 
చిన కొత్త సంబంధాల గురించి వివరించారు. 1948లో ప్రకటించిన 
మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటికి 
ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ పారిశ్రామిక లైసెన్సింగ్‌, నియంత్రణ 
అధికారాలతో పాటు ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ ప్రణాళిక వ్యయం 
జరిగేది. 


1990 నాటి పరిస్థితులు 
దేశంలో నెలకొని ఉన్న రాజకీయ అనిశ్సితి.. 11 శాతానికి పైగా 
పెరిగిన ద్రవ్యోల్బణం... 80వ దశకంలో కోశపరమైన క్రమశిక్షణ 
(Fiscal discipline) లేకపోవడం వల్ల ఉత్పన్నమైన లోటు 
(Deficit)... విదేశీ సంబంధమైన చెల్లింపులలో (Balance of 
Payments) అసంతులిత.. ప్రభుత్వ ఆదాయాలు- ఖర్చుల మధ్య 
పెరుగుతున్న అగాధం.. దాని పర్యావసానంగా అంతర్జాతీయంగా 
భారత్‌ క్రెడిట్‌ రేటింగ్‌ క్షీణించడం.. మొదలైన అనేక పరిస్థితులను 
అధిగమించడానికి నూతన ఆర్థిక విధానాల దిశగా ప్రభుత్వం చర్యలు 
చేపట్టింది. 

ప్రభుత్వ రంగం ఆధీనంలో నడుస్తున్న ఇన్ఫూరెన్సు, బ్యాంకింగ్‌, 
టెలికాం, రక్షణ రంగ ఉత్పత్తులు, మైనింగ్‌, పెట్రోలియం వంటి 
రంగాల్లో విదేళ్ళీ పెట్టుబడులను అనుమతించడం, పారిశ్రామిక 
నియంత్రణ పూర్తిగా సరళీకరించడం, లైసెన్సింగు రద్దు, ప్రభుత్వ 
పెట్టుబడుల ద్రవ్యవిధానంలో 
మొదలైనవి ఆర్థిక సంస్కరణలలో భాగమయ్యాయి. 

నూతన ఆర్థిక విధానం ద్వారా ప్రైవేటు రంగం పారిశ్రామిక 


ఉపసంహరణ, సంస్కరణలు 


నేతృత్వాన్ని వహించే విధంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు 
చేసింది. ప్రభుత్వరంగం స్వీయ పరిమితులు విధించుకొంది. 1956లో 
ప్రభుత్వం మాత్రమే నిర్వహించే 17 రకాల పారిశ్రామిక ఉత్పత్తుల 
సంఖ్య 8 కి తగ్గింది. 
అవి: 1) ఆయుధాలు, మందుగుండు నామగి 

2) అణుశక్తి 

8) కోల్‌, లిగ్నైట్‌ 

4) మినరల్‌ ఆయిల్స్‌ 

5) ముడి ఇనుము, మాంగనీసు, క్రోమ్‌, జిప్సం, 
సల్ఫర్‌, గోల్డ్‌, డైమండ్స్‌, మైనింగు పనులు 

6) కాపర్‌, లెడ్‌, జింకు, టిన్‌ మైనింగు పనులు 

7) అణు ఇంధనానికి సంబంధించిన ఖనిజాలు 

8) రైలు రవాణా 

2001లో ఈ ఎనిమిదింటిలోనూ 5 రకాల ఉత్పత్తులకు ప్రైవేటు 
రంగాలను అనుమతించింది. ఆయుధాల తయారీలో కూడా ప్రైవేటు 
రంగానికి కొంత అనుమతి లభించింది. ప్రస్తుతం అణుశక్తి, అణు 
ఇంధనానికి సంబంధించిన ఖనిజాలు, రైలు రవాణా మాత్రమే 
కేవలం ప్రభుత్వ రంగాలుగా ఉన్నాయి. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 

11991లో నూతన ఆర్థిక విధానం ప్రకటించక ముందు భారత 
ప్రభుత్వం, ఎన్ని సార్లు, ఏయే సంవత్సరాల్లో ఆర్థిక విధానాలు 
పారిశ్రామిక తీర్మానాలు చేసింది? 

ఎ) కి సార్లు, 1956, 1977, 1980 

బి) 2 సార్లు, 1956, 1980 

సి) 4 సార్ల, 1948, 1956, 1977, 1980 

డి) ఒకేసారి, 1956 

ి.భారత ఆర్థిక విధానాలకు సంబంధించి కింది వాటిలో ఏది 
సరైంది? 

ఎ) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ ఆర్థికా భివృద్ధిలో 
ప్రముఖపాత్ర వహిస్తాయి. అయినప్ప టికీ ప్రభుత్వ రంగానిదే 
పైచేయిగా ఉంటుంది. 

బి) 1991 నుంచి పైవేటు రంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. 

సి) కేవలం ప్రభుత్వ రంగానికే ప్రాధాన్యత ఇచ్చారు. 

డి ఎ, బి 

3.1991 నూతన ఆర్థిక విధానం రావడానికి ప్రధా నమైన అంతర్గత 
కారణాలు? 

ఎ) విదేశీ మారకద్రవ్య నిల్వల్లో నంక్షోభం - నివారణ, బ్యాలెన్స్‌ 
ఆఫ్‌ పేమెంట్స్‌లో చెల్లింపు సమస్యలను అధిగమించడం కోసం 

బి) ద్రవ్యోల్బణ ఒత్తిడులు 


సి) రాష్ట్రాల నుంచి ఒత్తిడులు డిఎ, బి 
4.1991 నూతన ఆర్థిక విధానాలు “ప్రపంచీకరణ రూపంలో ఏ 
విధంగా ప్రభావితం చేస్తాయో కింది అంశాల్లో తెల్పండి? 
ఎ) భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో 
అనుసంధానం చేయడం 
వి) భారత ఆర్థిక వ్యవస్థలో దిగుమతి సుంకాలు విధించడం 
సి) విదేశాలకు ఎగుమతి చేసే వస్తువులపై ఆంక్షలు విధించడం 
డి ఏదీ కాదు 
5.నూతన ఆర్థిక విధానం అమలుకు ముఖ్యమైన కారణం? 
ఎ) ప్రభుత్వ రంగంలో ఆశించినంతగా ప్రగతి ఫలితాలు 
లేకపోవడం 
బి) ప్రపంచ వ్యాప్తంగా పైవేటీకరణ, ప్రపంచీక రణ పోకడలు 
సిఎ, బి డి) ఎ ఒక్కటి మాత్రమే 


6.110014 (భారత పారిశ్రామిక అభివృద్ధి నియం త్రణ 


చట్టం)-1951 ప్రకారం 1' రకాల పరిశ్రమల స్థాపన విషయంలో 
తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందాలి. అయితే 1991 
ఆర్థిక విధానం ప్రకారం ఆ సంఖ్యను ఎంతకు తగ్గించారు? 

ఎ) 6 బి8 సిక్‌ డిని 
7.1991 నూతన ఆర్థిక విధానం ప్రకారం ప్రభుత్వం నిర్వహించే 
పరిశ్రమలు 8 నుంచి కెకు కుదించారు. ఆ మూడు పరిశ్రమలు? 
ఎ) రైలు రవాణా, అణుశక్తి, అణు ఇంధనానికి సంబంధించిన 

ఖనిజాలు 

బి) ముడి ఇనుము, మందుగుండు సామాగి 
సి) మినరల్‌ ఆయిల్స్‌, కోల్‌, లిగ్నైట్‌ 
డి) జిప్సమ్‌, సల్ఫర్‌ 

8.1991 తర్వాత అమలుచేసే ప్రణాళికలను ఏమని పిలుస్తారు? 

బి) భవిష్యత్‌ ప్రణాళికలు 
సి) అభివృద్ధి ప్రణాళికలు డి ఏవీ కావు 

9. నూతన ఆర్థిక విధానాల్లో భా గంగా FERA-1973 చట్టం స్థాన 
౦లో ఏ కొత్త చట్టాన్ని తెచ్చారు? 
ఎ) MRTPA చట్టం న) FEMA చట్టం 2002 జూన్‌లో 
న) FRBM చట్టం డిఎ, బి 

10.నూతన ఆర్థిక సంస్కరణల్లో కింది వాటిలో ఏవి ముఖ్యాంశాలు? 
ఎ) ప్రభుత్వ రంగ, విదేశ వాణిజ్య విధాన సంస్కరణలు 
బి) పారిశ్రామిక విధాన సంస్కరణలు 
సి) పైవేటీకరణ డి) పైవన్నీ 

11.ఆర్థిక సంస్కరణలలో భాగంగా పెట్టుబడుల ఉపసంహరణ 
(డిజిన్వెస్టిమెంట్‌) కమీషన్‌ “ఎవరి నేతృత్వంలో ఎప్పుడు 
స్థాపించారు? 
ఎ) జి.వి. రామకృష్ణ 1996 బి) శరద్‌ పవార్‌, 1992 
సి) ప్రణబ్‌ ముఖర్జీ, 1999 డి) ఏదీ కాదు 

12.ఆర్‌.హెచ్‌. పాటిల్‌ నాయకత్వంలో 2001లో ఏర్పాటైన కమిషన్‌? 
ఎ) MRTP కమిషన్‌ బి) జనాభా కమిషన్‌ 


ఎ) సూచనాత్మక ప్రణాళికలు 


సి) రెండవ పెట్టుబడుల ఉపసంహరణ 


డి) ఏదీ కాదు 


13.విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని తెచ్చిన సంవత్సరం? 


ఎ) 19783 బి) 1977 సి) 1980 డి 1991 


14.MRTP చట్టం-1969 ముఖ్య ఉద్దేశం 


ఎ) ఆర్థిక శక్తి వికేంద్రీకరణ 
సి) లైసెన్సింగ్‌ విధానం రద్దు 
డి) పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించడం 


బి) గ్లోబలీకరణ 


15.స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ చట్టం-2005 ప్రత్యేకత? 


ఎ) విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం 
బి) వ్యవసాయ విస్తరణ కార్యక్రమం 

సి) చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం 
డిబి,సి 


16.1992-93 నుంచి అమలులో ఉన్న ఫారిన్‌ కరెన్సీ కన్వర్ణబుల్‌ 


బాండ్స్‌ (CCB) ముఖ్యోద్దేశం 

ఎ) భారతీయ కంపెనీలకు ఇతర దేశాల మార్కె ట్లో ఇన్వెస్ట్‌మెంట్‌ 
చేయడానికి అనుమతివ్వడం 

బి) డిజిన్వెస్ట్‌మెంట్‌ను ప్రోత్సహించడం 

సి) టారిఫ్‌లను రద్దు చేయడం 

డి) భారత్‌లోకి విదేశీ పెట్టుబడులను ప్రోత్స హించడం 


17.ఆర్థిక సంస్కరణలలో భాగంగా MRTP చట్టం లో తెచ్చిన 


ప్రధానమైన మార్పు? 

ఎ) కంపెనీల నికర ఆస్తుల విలువను రూ. 50 కోట్లకు తగ్గించడం 

బి) కంపెనీల నికర ఆస్తుల విలువను రూ. 100 కోట్లకు పెంచడం 

సి ఏకస్వామ్య కంపెనీల విస్తరణకు కంపెనీ ఆస్తుల విలువపై 
పరిమితులు పూర్తిగా తొలగింపు 

డిఎ, బి 


18.భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టు బడులను (111) 


ఎప్పటి నుంచి అనుమతించారు? 
ఎ) 1992 చి) 1991 సీ) 1996 డి 1999 


19.స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ చట్టం-2005 ముఖ్యోద్దేశం 


ఎ) భూ యజమానులకు ఎక్కువ విలువను సమకూర్చడం 
వి) సంస్కరణల్లో భాగంగా స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులను 
ఆకర్షించడం 


సి) ఎగుమతుల వృద్ధి డి ఏవీ కావు 


తమ dl Bl న 14 1516 17 16 19 
cloDIaTalcre[alaToIDIaJcITaTaTaTaTcrTaTe 


ప్రభుత్వ, ప్రెవేటు రంగాలు.. ఆర్థిక సంస్కరణల ప్రభావం 


గ్రూప్‌ 2 మెయిన్స్‌ సిలబస్‌లో ఆర్థిక సంస్కరణల ముందు, తర్వాత 
ప్రభుత్వ, ప్రెవేటు రంగాల పాత్రలో వచ్చిన మార్పులు, ప్రణాళికలో 
ఈ రంగాల మీద వ్యయాలు ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా 
గ్రూప్‌ 2 భారత ఆర్థిక వ్యవస్థ సిలబస్‌లో 1991 నుంచి ప్రధాన 
ఆర్థిక సంస్కరణలను కూడా దృష్టిలో పెట్టుకొని అధ్యయనం 
చేయాలి. 


మిశ్రమ ఆర్థిక వ్యవస్థను 1948 మొదటి పారిశ్రామిక విధానం ద్వారా 
భారత్‌ ఆమోదించింది. ఒకే సమయంలో ప్రభుత్వ, ప్రెవేటు రంగాలు 
ఆర్థిక కార్యకలాపాలను చేపడతాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఒక 
విధంగా పెట్టుబడిదారీ, సామ్యవాద వ్యవస్థల సమ్మేళనం. ఒకే 
కలాపాన్ని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు భాగస్వాములుగా ఉండి 
నిర్వహించే ఉమ్మడిరంగం (Joint Sector). ఈ భావన 199లో 
దత్‌ కమిటీ సిఫారసుతో ప్రాబల్యానికి వచ్చింది. మొత్తం ప్రణాళికా 
వ్యయంలో ప్రభుత్వరంగ వ్యయం, ప్రైవేటురంగ వ్యయం ఉంటాయి. 
ప్రభుత్వరంగానికి సంబంధించిన వ్యయానికి ప్రణాళికల్లో ప్రభుత్వమే 
బాధ్యత వహిస్తుంది. ప్రైవేటు రంగానికి సంబంధించి ప్లానింగ్‌ 
కమిషన్‌ ప్రణాళికా వ్యయాలపై అంచనా మాత్రమే చేస్తుంది. స్వాతం 
త్రం వచ్చే నాటికి పబ్లిక్‌రంగంలో మౌలిక వసతులైన సాగు నీటిపారు 
దల, ఇంధనం, రైల్వే, ఓడరేవులు, కమ్యూనికేషన్లు కొన్ని రకాల డిపా 
ర్ట్‌మెంట్లకే పరిమితమై ఉన్నాయి. తర్వాత క్రమేపీ ప్రభుత్వరంగం 
విస్తరించింది. 


భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వరంగం పాత్ర : 
ప్రైవేటురంగంలో కంపెనీల పనితీరు అవి ఆర్జించే నికర లాభాలను 
బట్టి పరీక్షించవచ్చు. ప్రభుత్వరంగంలో ఎక్కువగా మౌలిక సదుపా 


భారతదేశంలో ప్రభుత్వ- ప్రైవేటు కంపెనీలు 


యాలైన రవాణా, కమ్యూనికేషన్లు, భారీ పరిశ్రమలలో అధిక పెట్టు 
బడి పెట్టి లాభాల కోసం ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి 
ఉంటుంది. 

ప్రభుత్వ రంగంలోని మౌలిక సదుపాయాలు, ప్రెవేటు రంగం 
అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. అయితే ఉత్పత్తి రంగాలైన స్టీలు, 
ఎరువులు మొదలైన వాటిలో లాభాలు ఆర్జించే దిశలో ప్రభుత్వ రంగ 
కంపెనీలు పనిచేయాలి. 


మౌలిక రంగాల అభివృద్ధి 3 

వెనుకబడిన దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, ఆ దేశ మౌలిక 
రంగాల వృద్ధి తప్పనిసరి. సరైన నీటిపారుదల, విద్యుత్‌, ఇంధనం 
వంటి వసతులు లేకుండా వ్యవసాయం కూడా అభివృద్ధి చెందలేదు. 
పారిశ్రామికీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగాలంటే, రవాణా, 
కమ్యూనికేషన్లు, యంత్ర పరికరాలు తయారుచేసే భారీ పరిశ్రమలు 
తప్పనిసరి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రైవేటు రంగం తమ దగ్గర 
వనరుల లేమి కారణంగా గానీ, ఆసక్తి లేకపోవడం వల్ల గానీ, మౌలిక 
రంగాలవైవు శ్రద్ద కనపరచలేదు. అందువల్ల ప్రభుత్వమే ఈ రంగా 
లను అభివృద్ధి చేసే బాధ్యతను చేపట్టింది. రైలు, సముద్ర, విమాన 
యాన మార్గాల రవాణా వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రభుత్వరంగం 
ద్వారా ఏర్పాటైన మౌలిక వసతులను పైవేటురంగం తన వృద్ధికి 
కూడా ఉపయోగించుకుంది. 


పటిష్టమైన పారిశ్రామిక పునాదులు : 

మొత్తం జాతీయ స్తూల ఉత్పత్తుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశ్రమల 
రంగం అంటే- ఉత్పత్తుల తయారి, నిర్మాణాలు, విద్యుత్‌, గ్యాస్‌, నీటి 
సరఫరా వాటా ప్రణాళికా కాలంలో నిదానంగానే పెరిగింది. 1950- 
51లో 18.8 శాతం నుంచి 1980-81లో 21.6 శాతం, తర్వాత 
2001-02 నాటికి 24.4 శాతం, 2006-07 నాటికి 28.2 శాతానికి 
పెరిగింది. 1950-51నాటితో పోల్చితే నేటి భారత పారిశ్రామిక వ్యవస్థ 
ఎంతో పటిష్టత సాధించింది. ప్రభుత్వ రంగంలోని రక్షణ, వ్యూహాత్మక 


పబ్లిక్‌, ప్రెవేటు రంగాలలో ఉద్యోగిత 


2007-08 నాటికి (ఉద్యోగస్తుల సంఖ్య లక్షల్లో) 


సంవత్సరం కంపెనీల సంఖ్య పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌ (రూ. కోట్లలో) 

పబ్లిక్‌రంగం ప్రైవేటురంగం పబ్లిక్‌రంగం పైవేటురంగం పురుషులు 150.86 683.57 
1960-61 | 142 (0.5) 26,007 (99.4) 547 (80.1) | 1271 (69.9) మ వ య 
1970-11 | 314 (10) 30,008 (99.0) 2064 (45.8) | 2489 (54.2) — | = 
1980-81 | 851 (1.3) 64,106 (99.0) 1448 (69.9) | 4914 (80.0) arenes ss eo 
1990-91 | 1180 (0.5) | 2,49,181 (99.5) | 56481 (71.6) | 22415 (28.4) a న్‌ వ 2 వ స్‌ వ, య. . 
2000-01 | 1267 (0.2) | 5,41,051 (99.8) | 95842 (85.8) 12, 056 (64.2) ETE మ. 


ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. మహిళా ఉద్యోగుల 
సంఖ్య ఈ రెండు రంగాలలోనూ తక్కువగా ఉంది. 


పరిశ్రమల్లో ఎంతో ప్రగతి కనిపించింది. ప్రభుత్వ రంగంలోని ఐరన్‌, 
స్టీల్‌, భారీ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్స్‌, పెట్రోలియం, సహజ గ్యాస్‌, 
కెమికల్స్‌, డ్రగ్స్‌, ఎరువులు మొదలైన పరిశ్రమలలోనూ అభివృద్ధి 
కనిపించింది. 


ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వాటా : 

ప్రజల నుంచి పొదుపులను సేకరించి వాటిని ప్రణాళికల్లో పెట్టుబడి 
పెట్టడంలో ప్రభుత్వ రంగానికి ప్రముఖ స్థానముంది. మొదటి రెండు 
పంచవర్ష ప్రణాళికల మొత్తం పెట్టుబడిలో 54 శాతం ప్రభుత్వ 
రంగానిదే. మూడో ప్రణాళిక నాటికి ఇది 60 శాతానికి చేరుకుంది. 
ఐదు, ఆరు, ఏడో ప్రణాళికల్లో ప్రభుత్వరంగ వ్యయ వాటాలు 57.6, 
52.9, 47.8 శాతాలుగా ప్రతిపాదించినప్పటికీ వాస్తవంగా జరిగిన 
వ్యయాల శాతాలు 48.8, 47.8, 45.7గ ఉన్నాయి. ఎనిమీదో 
ప్రణాళికలో కూడా 45.2 శాతం ప్రభుత్వ వ్యయంగా భావించిన 
ప్పటికీ వాస్తవంగా 84.8 శాతంగా ఉంది. తొమ్మిదో ప్రణాళికలో ఇది 
88 శాతానికి తగ్గింది. పదో ప్రణాళికా కాలంలో మొత్తం 41 లక్షల కోట్ల 
ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల వాటాలు 80, 70 
శాతాలుగా ఉన్నాయి. (మూలం: ప్లానింగ్‌ కమిషన్‌ డాక్యుమెంట్ల ఆధా 
రంగా). మొదటి నాలుగు ప్రణాళికల్లో పబ్లికరంగం వాటా మొత్తం 
వ్యయంలో 50 శాతానికి పైగా ఉంటే ప్రైవేటు రంగానిది 50 శాతానికి 
తక్కువగా ఉంది. ఐదు నుంచి పదో ప్రణాళికలలో ప్రైవేటు రంగం 
శాతం ప్రణాళిక వ్యయంలో పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం 
1991 నూతన ఆర్థిక విధానంలో ప్రకటించిన ప్రభుత్వ పెట్టుబడుల 


ra 


ఉపసంహరణ ప్రక్రియ (Disinvestment Process). 


ప్రాంతీయ అసమానతల తొలగింపు : 

స్వాతంత్ర్యం రాకముందు ముంబాయి, కోల్‌కత్తా, చెన్నై ప్రాంతాలలో 
పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. అయితే 1951లో ప్రణాళికలు 
మొదలైన తర్వాత దేశంలో అన్ని ప్రాంతాల మధ్య పారిశ్రామిక సమ 
న్వయ అభివృద్ధిని సాధించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసు 
కుంది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు చాలావరకు వెనుకబడిన రాష్ట్రా 
లైన బీహార్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లలో 1990-91 వరకు 
రూ. 40,721 కోట్లు అంటే 85.8 శాతం ఖర్చు చేసారు. ప్రధాన ఉక్కు 
కర్మాగారాలు - భిలాయ్‌, రూర్కెలా, దుర్గాపూర్‌, బొకారాలలో స్థాపిం 
చారు. 


దిగుమతి ప్రత్యామ్నాయాలు - ఎగుమతుల ప్రోత్సాహం 
అభివృద్ధి చెందుతున్న దేశాలు తరచూ విదేశీ మారకద్రవ్య నిల్వల 
సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దిగుమతి చేసుకుంటున్న వస్తువు 
లను స్వదేశీ ఉత్పత్తుల ద్వారా సాధించుకోవడం, దానికి కావలసిన 
పారిశ్రామిక సామర్ధ్యాన్ని సమకూర్చుకోవడం ఆర్థిక వ్యవస్థకు అత్యం 
త కీలకం. 

బి.హెచ్‌.ఇ.ఎల్‌, భారత ఎలక్రానిక్స్‌ లిమిటెడ్‌, ఐ.ఓ.సి(ఇండియన్‌ 


ఆయిల్‌ కంపెనీ) ఓ.ఎన్‌.జి.సి మొదలైన ప్రభుత్వరంగ సంస్థలను ఈ 
కోణం నుంచి చూస్తే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అదే 
విధంగా ఎగుమతుల వృద్ధిలో ప్రభుత్వరంగ సంస్థలైన హిందుస్థాన్‌ 
లిమిటెడ్‌, హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ లిమిటెడ్‌, భారత ఎలక్రానిక్స్‌ 
లిమిటెడ్‌, ఎం.ఎం.టి.సి (1/11/4170) కీలక పాత్ర వహిస్తున్నాయి. 


ఆర్థిక శక్తి కేంద్రీకరణ నిరోధించడం : 

అయిదున్నర దశాబ్దాల ప్రణాళిక చరిత్రలో ప్రభుత్వరంగం ఒక 
మోడల్‌ ఉత్పత్తిదారుడు లేదా పారిశ్రామికవేత్తగా తనదైన పాత్రను 
పోషించింది. ఆర్థిక వ్యవస్థలోని అసమానతలు కొంతమేరకైనా తగ్గించ 
డంలో, ప్రెవేట్‌రంగం శ్రామికుల పట్ల, వినియోగదారుల పట్ల నైతిక, 
చట్టబద్దమైన బాధ్యతను వహించే విధంగా అవసరమైన నియంత్రణ 
విధానాలను రూపొందించింది. ప్రభుత్వరంగ పరిశ్రమల ద్వారా 
వచ్చిన లాభాలను ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తూ పేద 
ప్రజలను ఆదుకుంటోంది. ప్రభుత్వరంగం తన విచక్షణా ధికారం 
ద్వారా చిన్న ఉత్పత్తిదారులకు కావలసిన మెటీరియల్స్‌ను తక్కువ 
ధరకే సప్లై చేయడం, శ్రామికులకు తగిన వేతనాలు చెల్లించడం, మాస్‌ 
ప్రొడక్షన్‌కు సంబంధించిన ముడి పదార్దాలను సమకూర్చటంలో 
ప్రభుత్వ రంగం ఇతోధికంగా కృషిచేసింది. 

నోట్‌ : బ్రాకెట్లలోని సంఖ్యలు మొత్తం కంపెనీల సంఖ్యలో, మొత్తం 
చెల్లించిన మూలధనంలో శాతాలు. 

మూలం : ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హైదరాబాద్‌ 
వివిధ రికార్డుల నుంచి. 

పట్టిక: 2ను పరిశీలిస్తే దేశంలో ప్రభుత్వరంగంలో కన్నా ప్రెవేటు 
రంగంలోనే ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. అయితే 2001 నాటికల్లా 
ప్రభుత్వ రంగంలో ఉన్న 1267 కంపెనీలు (మొత్తం కంపెనీలలో 0.2 
శాతం)లో 85.8 శాతం చెల్లించిన మూలధనంగా (04160640 
capital) రూ. 95,842 కోట్లు ఉంటే, 62.2 శాతం (రూ. 1,72,056 
కోట్లు) మూలధన పెట్టుబడి ప్రైవేటు రంగంలో ఉంది. ప్రభుత్వరంగ 
కంపెనీలు 1961-2001ల మధ్య 9 రెట్లు పెరిగాయి. అదేకాలంలో 
ప్రైవేటు కంపెనీలు 21 రెట్లు పెరిగాయి. 


కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు 

మొత్తం ప్రభుత్వ కంపెనీలలో, కేంద్రప్రభుత్వ కంపెనీలు 10 శాతం 
అయినప్పటికీ పెయిడ్‌ అప్‌ మూలధనంలో 90 శాతం కలిగి ఉన్నాయి. 
1951లో కేవలం 5 పబ్లిక్‌ రంగ కంపెనీలు రూ.29 కోట్ల మూలధ 
నంతో మాత్రమే ఉంటే, 1991 నాటికి 246కు సంస్థల సంఖ్య పెరిగి 
రూ.1,13,896 కోట్ల మూలధనానికి చేరుకుంది. 2001 నాటికి పని 
చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు 2894 ఉంటే, మూలధనం 
మాత్రం రూ.8,830, 649 కోట్లు పెరిగింది. 

ప్రణాళికా కాలంలో కేంద్ర ప్రభుత్వ కంపెనీల విస్తరణ గణనీయంగా 
పెరిగింది. 


సంస్కరణలు... ప్రభుత్వ, ప్రెవేటు రంగాలు 


గ్రూప్‌ 1, 2 సిలబస్‌లో “భారత దేశంలో నూతన ఆర్థిక సంస్క 
రణలు” అత్యంత ప్రాధాన్యం గల అంశం. ఆర్థిక సంస్కరణలకు 
ముందు, తరవాత పరిణామాలు, పెట్టుబడుల ఉపసంహరణ 
ప్రక్రియ వీటిలో ముఖ్యమైనవి. కాబట్టి అభ్యర్థులు వీటిపై దృష్టి 
సారించాలి. 


ఆర్థిక సంస్కరణలకు ముందు (1948-1980) 
భారత మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 ప్రకారం 
ప్రభుత్వ- ఫైవేటు రంగాలు రెండూ దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ 
పాత్ర వహించాలని ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రెవేటు 
రంగం ప్రభుత్వ నియంత్రణ పరిమితులకు లోబడి పనిచేయాల్సి 
ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం 1951లో ఇండస్ట్రీయల్‌ 
డెవలప్‌మెంట్‌ రెగ్యులేషన్‌ చట్టాన్ని తీసుకొచ్చి పైవేటురంగంలోని 
పరిశ్రమల విస్తరణ, అనుమతులు (లైసెన్సింగు) అధికారాలను 
ప్రభుత్వం తనకే సంక్రమింపజేసుకుంది. 

1948లో రూపొందించిన మొదటి పారిశ్రామిక విధానం ప్రకారం 
పరిశ్రమలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు. మొదటి కేటగిరీ 
పరిశ్రమలైన అయుధాల తయారీ, అణుఇంధనం, రైలు రవాణా, 
కమ్యూనికేషన్లను ప్రభుత్వ ఏకస్వామ్య పరిశ్రమలుగా ప్రకటించారు. 
వీటిలో ప్రెవేట్‌ రంగానికి అనుమతినివ్వరు. ఈ కేటగిరి పరిశ్రమలనే 
1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో షెడ్యూల్‌ 'A' (కేంద్ర 
ప్రభుత్వం మాత్రమే నిర్వహించే పరిశ్రమలు)గా ప్రకటించారు. 1948 
ఆర్థిక తీర్మానం మేరకు ప్రకటించిన రెండో కేటగిరి పరిశ్రమల్లో బొగ్గు, 
ఇనుము, ఉక్కు, విమానాల తయారీ, షిప్‌ బిల్లింగ్‌, టెలిఫోన్‌, 
టెలిగ్రాఫ్‌, వైర్‌లెస్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ రంగాల్లో భవిష్యత్తులో 
రాబోయే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలే చేపడతాయి. కేటగిరి 
మూడులో ప్రభుత్వం నేరుగా నియంత్రించే 18 రకాల పరిశ్రమలు 
(Government Controlled Industries) - ఆటోమొబైల్స్‌, భారీ 
రసాయనాలు, ఎరువులు, చక్కెర, పేపరు, సిమెంట్‌, కాటన్‌ మొదలై 
నవి ఉన్నాయి. ప్రజావసరాల దృష్టితో వీటిని నియంత్రిస్తారు. 1948 
విధాన తీర్మానంలోని కేటగిరి ||, లు, 1956 విధానంలోని షెడ్యూల్‌ 
“6” లో పేర్కొన్న పరిశ్రమలతో సారూప్యత కలిగి ఉంది. ఈ తరహా 
పరిశ్రమల్లో ఉత్పత్తి, నియంత్రణల్లో ప్రభుత్వానిదే 
పెత్తనం. ప్రైవేటు రంగానికి ఈ పరిశ్రమల్లో అనుమతులు ఇచ్చినప్ప 
టికీ వాటిని తర్వాత ప్రభుత్వపరం చేసుకునే వీలుంది. అంటే ఈ 
పరిశ్రమల స్థాపనలో, అభివృద్ధిలో ప్రైవేటురంగానిది స సహాయకారి 
పాత్ర (SUpplementary Role) మాత్రమే. 1948 పారిశ్రామిక 


నిర్వహణ, 


తీర్మానం ప్రకారం కేటగిరి 4, 1956 ప్రకారం షెడ్యూల్‌ ‘C' 
పరిశ్రమలు (మిగతా కేటగిరిలలో పేర్కొననివి) పూర్తిగా ప్రెవేటు 
కంపెనీలు, వ్యక్తులు, సహకార సంస్థలకు కేటాయించారు. | 

1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో ప్రభుత్వరంగాన్ని ఇంకా 
విసృతపరచాలని, కొన్ని ప్రైవేటు కంపెనీల చేతిలో ఆర్థిక శక్తి కేంద్రీ 
కృతం కాకుండా కట్టడి చేయాలని భావించారు. ఇందుకోసం 1969లో 
మోనోపొలీ అండ్‌ రెస్టీక్లివ్‌ ట్రేడ్‌ ప్రాక్టీస్‌ ఆక్ట్‌ (MRTP Act) చట్టాన్ని 
తీసుకు వచ్చారు. ఈ చట్టం ప్రకారం కంపెనీ నికర ఆస్తుల విలువ రూ. 
20 కోట్లకు మించితే, అదనపు లైసెన్సు ఇవ్వరు. 1985 నాటికి ఈ 
పరిమితిని రూ. 100 కోట్లకు పెంచారు. 1977 పారిశ్రామిక విధాన 
తీర్మానం ప్రకారం ప్రభుత్వరంగాన్ని మరింత విసృతపరచాలని 
భావించారు. ప్రభుత్వరంగం కేవలం కొన్ని కీలక వస్తువులకు 
ఉత్పత్తిదారునిగా మాత్రమే కాకుండా, ప్రజలకు అవసరమైన అనేక 
నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని భావించారు. ప్రభుత్వ 
రంగం ఒక పక్క విస్తరిస్తూ, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన 
సాంకేతిక, యాజమాన్య నిర్వహణలో తోడ్పడాలని కూడా నిర్ధ్ణయిం 
చారు. 

1980లో నూతన పారిశ్రామిక విధానంలో పబ్లికరంగం ద్వారా 
ఆశించిన ప్రగతి కనిపించలేదు. అనేక ప్రభుత్వ కంపెనీలు నష్టాల 
బాటలో నడవడం గమనించిన ప్రభుత్వం ఈ రంగాన్ని పునరు 
ద్ధరించడానికి వీటి యాజమాన్య నిర్వహణ సామర్థ్యంపై దృష్టి 
సారించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏర్పాటైన ప్రైవేటు 
కంపెనీల లైసెన్సింగు కెపాసిటీని రెగ్యులరైజేషన్‌ చేయాలని నిర్ణ 


యించారు. 


ఆర్థిక సంస్కరణల తర్వాత (1991-2007) 

1991లో ప్రభుత్వం ప్రకటించిన నూతన ఆర్థిక విధానం ప్రైవేటు 
రంగం పారిశ్రామిక నేతృత్వం జహింకపిలంకా ఉంది. అనేక ప్రభుత్వ 
కంపెనీలు తమ పెట్టుబడులపై లాభాలు ఆర్జించడంలో విఫలమ 


య్యాయి. అందువల్ల ఈ కంపెనీల నిర్వహణ ప్రభుత్వానికి భార 
మైంది. గతంలో ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న ఖాయిలా 
పరిశ్రమల్లో 1/8వ వంతు కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ప్రభుత్వ 
టేకోవర్ల వల్లనే నష్టాలు వచ్చినట్లు తేలింది. 


పలచబడ్డ ప్రభుత్వరంగం (Dilution of Public Sector) 
1991 నూతన ఆర్థిక విధానం ప్రకారం ప్రభుత్వ రంగం స్వీయ 
పరిమితులు విధించుకుంది. భవిష్యత్తులో కింది ప్రధాన రంగాలలో 
తనవంతు పాత్రగా ప్రకటించుకుంది. అవి : 
ఆ కీలక మౌలిక రంగాల వస్తువులు/సేవలు 
ఆ ఆయిల్‌, ఖనిజ వనరుల అన్వేషణ, ఉత్పత్తి 
అ దీర్ణకాలిక అభివృద్ధి సాధించడానికి అవసరమైన ఉత్పాదకతా 
సామర్థ్యం, టెక్నాలజీ రంగాలలో పెట్టుబడులు 
ఆ దేశ రక్షణకు అవసరమైన తయారీ, యుద్ధ సామగ్రి 
గత ఆర్థిక విధానాల(పారిశ్రామిక తీర్మా నాలు)తో పోలిస్తే అనేక 
రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. 1956 లో 
ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 రకాల పారిశ్రామిక ఉత్పత్తులు ఉండేవి. 
1991 నాటికి ఎనిమిది రకాల కంపెనీలను మాత్రమే ప్రభుత్వం 
నిర్వహించే పరిశ్రమలుగా ప్రకటించుకుంది. అవి : 
ఆ ఆయుధాలు, మందుగుండు సామగి 
ఆ అణుశక్తి 
అ కోల్‌, లిగ్నెట్‌ 
ఆ మినరల్‌ ఆయిల్స్‌ 
ఆ ముడి ఇనుము, మాంగనీసు, క్రోమ్‌, జిప్సమ్‌, సల్ఫర్‌, గోల్డ్‌ 
డైమండ్స్‌, మైనింగ్‌ కార్యక్రమాలు 
ఆ కాపర్‌, లెడ్‌, జింక్‌, టిన్‌ మైనింగ్‌ పనులు 
ఆ అణు ఇంధనానికి సంబంధించిన ఖనిజాలు 
ఆ రలు రవాణా 
ప్రభుత్వరంగ కంపెనీల బోర్డులకు స్వయం ప్రతిపత్తిని కల్పిం 
చడం, ప్రభుత్వ కంపెనీలలోని ఈక్విటీ వాటాలను సాధారణ ప్రజ 
లకు, కంపెనీ కార్మికులకు, ఆర్థిక విత్త సంస్థలకు, మ్యూచువల్‌ ఫండ్లకు 
కేటాయించడం, ఖాయిలాపడ్డ పబ్లిక్‌ రంగ సంస్థలను బోర్డ్‌ ఆఫ్‌ 
ఇండస్టియల్‌, ఫైనాన్షియల్‌ రీకన్‌స్టక్షన్‌ (B1FR) ద్వారా పునరుద్ధరిం 
చటం వంటి చర్యలను నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా చేప 
టారు. 


పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ 
నూతన ఆర్థిక సంస్కరణల్లో పెట్టుబడుల ఉపసంహరణ (Disinvest- 


Ment) ప్రక్రియ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దశల 
వారీగా పారిశ్రామిక రంగం నుంచి నిష్కమిన్తూ, ప్రభుత్వ రంగ 
సంస్థలను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
అనేక పబ్లిక్‌ రంగ కంపెనీలు పెట్టుబడుల మీద ఆశించిన 
ఆదాయాలు సాధించలేకపోవడం ప్రభుత్వానికి అవి సమస్యగా 
మారడం నూతన ఆర్థిక విధానం గమనించింది. ఇందుకోసం ప్రభు 
త్వరంగ కంపెనీలను మూడు రకాలుగా వర్గీకరించారు. 
ఆ ప్రాధాన్యతపరంగా రిజర్వు అయి మంచి లాభాలబాటలో సమర్థ 
వంతంగా నడుస్తున్న సంస్థలు 
ఆ ప్రస్తుతం నిర్వహణ, ఆదాయాల విషయాలలో కొంతమేరకు ఒడి 
దుడుకులు ఉన్నప్పటికీ, వీటి పనితీరు భవిష్యత్తులో బాగుపడే 
అవకాశం ఉన్న సంస్థలు (వీటిని ప్రోత్సహించి కొనసాగించడం). 
ఆ పూర్తిగా నష్టాలు చవిచూస్తూ తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం 
లేని సంస్థలు (వీటిని మూసివేయడం లేదా ప్రైవేటు యాజమా 
న్యాలకు అప్పజెప్పడం,). 
వ్యూహాత్మకం కాని (NONstrategic) ప్రభుత్వ రంగ సంస్థల్లో 
తన ఈక్విటీ వాటాను 26 శాతానికి లేదా అంతకన్నా తక్కువకు 
తగ్గించడం, లేదా తన ఈక్విటీ వాటాను ప్రైవేటు రంగానికి అమ్మివే 
యడం మొదలైనవి Disinvestment కిందకు వస్తాయి. అయితే 
1990లో ఈ ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థల్లో సంస్కరణలు అని 
భావించినప్పటికీ ఎక్కు వగా ఈక్విటీ ఉపసంహరణ మొత్తాన్ని బడ్జెట్‌ 
లోటును కప్పిపుచ్చడానికే వినియోగించారని విమర్శకులు అంటు 
న్నారు. 
పబ్లిక్‌ రంగం సంస్కరణలలో భాగంగా యాజమాన్య పనితీరు 
మెరుగుదల, స్వచ్చంద పదవీ విరమణ, స్వయం ప్రతిపత్తి అంశాలు 
ప్రధానంగా ఉన్నప్పటికీ సంస్కరణలు ఎక్కువగా ప్రభుత్వ కంపెనీల 
ఈక్విటీ వాటాలను అమ్ముకోవడం పైనే దృష్టి సారించినట్లు వ్యక్తమ 
వుతోంది. 1991 నుంచి 2001-02 వరకు రూ.26,139 కోట్లు 
Disinvestment జరగగా, 2007 నాటికి రూ.78,000 కోట్లకు సాధిం 
చాలని పదో ప్రణాళికలో నిర్ణయించారు. 


నెఠవెఠనిడి*, లక్ష్యాలు 

e D.l. (Disinvestment) ప్రక్రియను ప్రభుత్వం తొందరపాటుగా 
సరైన ప్రణాళిక లేకుండా చేపట్టింది. 

9 Dl. చేపట్టడానికి ముందు అనువైన పరిస్థితులు ఏర్పరచుకో 
లేదు. ప్రభుత్వ కంపెనీలోని ఈక్విటీని అమ్మాలని నిర్ణయించుకొనే 
ముందు, ప్రభుత్వ కంపెనీల షేర్లను స్టాక్‌ మార్కెట్‌లో సరైన 
పద్ధతిలో లిస్టింగ్‌ చేయలేదు. క్యాపిటల్‌ మార్కెట్‌లోనూ, స్టాక్‌ 
ఎక్సేంజితోనూ ప్రభుత్వ రంగ కంపెనీలను సరైన అనుసంధానం 
చేయలేదు. 
అయితే Disinvestment ప్రక్రియ అవసరమా? అన్న సందేహాలు 

లేకపోలేదు. 1999-94 నుంచి 2001-02 మధ్య ప్రభుత్వరంగం 

కంపెనీల పనితీరు గతంతో పోలిస్తే మంచి ఫలితాలు సాధించాయి. 


మొత్తం దేశంలోని 294 ప్రభుత్వ కంపెనీలలో 104 పబ్లికిరంగ 
కంపెనీల పనితీరు ఎక్స్‌లెంట్‌, నర్‌ సంస్థల్లో వెరిగుడ్‌, 15 సంస్థల 
విషయంలో 'గుడ్‌' అని రేటింగు సాధించాయి. అంటే 284 సంస్థల్లో 
104 సంస్థలు మంచి పనితీరును ప్రదర్శించినప్పుడు, వీటిని 
ప్రోత్సహించి Disinvestment ప్రక్రియ నుంచి మినహాయిం 
చాలని సూచించారు. 

మొత్తం మీద పరిశీలిస్తే నూతన ఆర్థిక సంస్కరణలు మంచి 
ఫలితాలే ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక సంస్కరణలు చేపట్టిన 
తర్వాత పైవేటురంగం అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, 
ప్రభుత్వరంగ కంపెనీల పనితీరులో మంచి పరిణామాలు చోటు 
చేసుకుంటున్నాయి. అందువల్ల ప్రభుత్వం చేపట్టిన Disinvestment 
ప్రక్రియ ఒకరకంగా ప్రభుత్వ ధనాన్ని ఆదాచేసి దానిని విద్య, 
ఆరోగ్యం, తాగునీరు మొదలైన సామాజిక అవసరాలకు (590012! 
goods or needs) వెచ్చించి దేశంలోని మానవ వనరుల 
వికాసానికి ఉపయోగపడుతోంది. 


భారత వ్యవసాయ విధానం 


లక్ష్యాలు.. పరిమితులు... ప్రభావాలు 


18వ శతాబ్దపు పూర్వ భాగంలో మొఘల్‌ సామ్రాజ్య పతనం భారత 
దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల విచ్చిన్నానికి దారితీసింది. దీనివల్ల 
ఆనాటి గ్రామాలు వెనుకబడి ఏకాకిగా, స్వయం జీవనాధారంగా 
ఉండేవి. 1'/5 నుంచి 1858 మధ్య ఈస్ట్‌ ఇండియా కంపెనీ కాలంలో 
బ్రిటీషర్లు భారతదేశాన్ని వలస రాజ్యంగా మార్చారు. నూతన భూమి 
శిస్తు విధానం ప్రవేశపెట్టడంతో ...అధిక పన్నులను రైతులపై విధిం 
చడం వల్ల గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. 1850 నుంచి 1947 
మధ్య వ్యవసాయ రంగంలో వ్యాపార ధోరణి చోటుచేసుకుంది. 
వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆహార పంటల స్థానంలో అధిక 
ధరలతో కూడుకున్న వాణిజ్య పంటలపై మక్కువ చూపినందువల్ల 
ఆహార పంటల విస్తీర్ణం తగ్గి తీవ్ర క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. 
స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారత వ్యవసాయ రంగం ఒక వెనుకబడిన 
సంప్రదాయ వ్యవస్థ. స్వాతంత్రానంతరం గడచిన 6 దశాబ్దాల 
కాలంలో భారత వ్యవసాయ రంగ రూపురేఖలు మారిపోయాయి. 
గణనీయమైన అభివృద్ధి జరిగింది. అయినా సన్నకారు రైతుల పరిస్థితి 
మెరుగుపడలేదు. దేశవ్యాప్తంగా వ్యవసాయరంగ వృద్ధి ఒకవిధంగా 
లేదు. దీనితోపాటు భారతదేశ వ్యవసాయ రంగ పురోగతికి ప్రపంచీ 
కరణ మరొక సవాలుగా పరిణమించింది. 1951లో దేశంలోని మొత్తం 
జనాభా 861 మిలియన్లు. వీరిలో వ్యవసాయ, అనుబంధ శ్రామికులు 
97 మిలియన్లు కాగా 2001లో వీరిసంఖ్య 285 మిలియన్లకు పెరిగింది. 
1950-51లో జాతీయాదాయంలో ఈ రంగం 56.4 శాతం వాటాను 
కలిగి ఉండగా 2006-07లో దీనివాటా 18.5 శాతానికి తగ్గింది. 1901 
నుంచి 1971 మధ్యకాలంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన 
శ్రామిక జనాభా శాతంలో పెద్ద మార్పులేదు. 1901లో మొత్తం శ్రామి 
కశక్తిలో ఈ రంగంపై ఆధారపడినవారు 71.7 శాతం కాగా, 1951లో 
72.1 శాతం, 1971లో 72.1 శాతం, 1991లో 66.8 శాతం, 2001లో 
60.8 శాతానికి తగ్గింది. 

చిన్న కమతాల వల్ల ఏర్పడే సమస్యల నివారణకు కమతాల 
సమీకరణ, మార్కెటింగ్‌, గిడ్డంగి సౌకర్యాల విస్తరణ, సంస్థాపరమైన 
పరపతి పెంచడం, ప్రోత్సాహకరమైన ధరల విధానం, సహకార 
రంగాన్ని పటిష్టపరచడం, భూ సంస్కరణల ద్వారా వ్యవసాయ 
ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం జాతీయ వ్యవసాయ విధానంలో 


ముఖ్యాంశాలుగా ఉన్నాయి. 


జాతీయ వ్యవసాయ విధాన తీర్మానం- 1998 - లక్ష్యాలు 

అ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నీటిపారుదల, ప్రాసెసింగ్‌, 
మార్కెటింగ్‌ సౌకర్యాల పెంపు 

* పశుగణాభివృద్ధి, చేపల పెంపకం, పట్టుపరిశ్రమ, బయోమాస్‌ల 
అభివృద్ధికి సౌకర్యాలు మెరుగుపరచడం 


అ వ్యవసాయాభివృద్ధి కోసం జరిగే కృషిలో ప్రభుత్వేతర సంస్థల భాగ 
స్వామ్యం ప్రోత్సహించడం 
౨ సహకార వ్యవస్థ పటిష్టపరచడం 
* అన్ని విధాలైన వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ లాభదా 
యకమైన, ఉదాత్తమైందిగా ప్రజలు భావించే విధంగా వ్యవసాయం 
రంగాన్ని అభివృద్ధి పరచడం 
ఈ విధానం అమలుచేసే చర్యలో భాగంగా వ్యవసాయంపై 
ప్రభుత్వ పెట్టుబడులు, సహకార పరపతి పెంచాలని, భూ సంస్కరణ 
లను సక్రమంగా అమలుచేయడం ద్వారా వ్యవసాయ ప్రగతి 
సాధించడం, పంటలబీమా అమలు, వర్షాధార భూముల అభివృద్ధి 
కోసం వాటర్‌షెడ్‌ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడం, ఉత్పత్తులకు 
గిట్టుబాటు ధరలు లభించే విధంగా మద్ధతు ధరలు ప్రకటించడం, 
వ్యవసాయ రంగంలో మూలధన కల్పన పెంచడం, మార్కెటింగ్‌, 
ప్రాసెసింగ్‌ సౌకర్యాలు పెంచడం, వ్యవసాయ ఎగుమతుల పెంపునకు 
కృషిచేయడం వంటి అంశాలు ప్రతిపాదించారు. 


జాతీయ వ్యవసాయ విధానం జూలై 28, 2000 
1990వ దశకంలో వ్యవసాయరంగ వృద్ధి క్షీణించినందువల్ల వ్యవసా 
యాభీవృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపా 
యాలు కల్పించడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ప్రోత్సహిం 
చడం, గ్రామీణ ఉపాధి పెంపు, ఇంతవరకు వినియోగంలో లేని 
భారతీయ వ్యవసాయరంగ సామర్థ్యాన్ని వెలికితీయడం, ఆహార 
భద్రత కల్పించడం, సమతతో కూడిన ప్రతిఫలం అందించే విధా 
నాన్ని రూపొందించడం వంటి ప్రధాన లక్ష్యాలుగా సంస్కరణలు 
అమలుపరచడం కోసం ఈ విధానాన్ని రూపొందించారు. 

ఉత్పత్తి రంగానికి సంబంధించి... వ్యవసాయ రంగ వర్తక నిబం 
ధనలు మెరుగుపరచడానికి, ఆగ్రో ప్రాసెసింగ్‌ కేంద్రాల ఏర్పాటు, 
ఉద్యానవన ఉత్పత్తులు, వ్యవసాయ అనుబంధాలను ప్రోత్సహిం 
చాలని ఈ విధానం ప్రతిపాదించింది. ప్రాంతీయ అసమానతలు 
తగ్గించే విధంగా ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచాలని, భూమిలేని 
వ్యవసాయదారులు, నిరుద్యోగ యువకులకు మిగులు భూమి 
పంపిణీ చేయాలని, కౌలు సంస్కరణలు సక్రమంగా అమలు చేయా 
లని, రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వడం... ఉత్తర, పశ్చిమ 
రాష్ట్రాల మాదిరి దేశమంతటా కమతాల సమీకరణ సాధించడం, శక్తి 
పొదుపు చేసే సాంకేతిక పద్ధతులు, పంటల బీమా పథకం అమలు, 
బయోటెక్నాలజీ, రిమోట్‌ సెన్సింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక 
పద్ధతులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 


వ్యవసాయ విధాన లక్ష్యాల నాధన-పరిమితులు 

ప్రణాళికా యుగంలో వ్యవసాయ విధానాలు రూపొందించి, వాటి 
లక్ష్యాల సాధనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఈ 
రంగంలో ప్రగతికి అనేక ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. వ్యవసాయ 
దారులు పేదవారై, సనాతన ఆలోచన దృక్పథం కలిగిన వారైనందున 
ఆధునిక పద్ధతులను అవలంభించలేకపోయారు. స్వాతంత్ర్యానికి 
పూర్వం మొత్తం వ్యవసాయ భూమిలో 18 శాతం భూమికే 
నీటిపారుదల సదుపాయం ఉంది. స్వాతంత్రానంతరం నీటిపారుదల 
అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల 
నీటిపారుదల ప్రస్తుతం 40 శాతానికి పెరిగింది. వ్యవసాయదారుల 
ఆర్థికస్థితి కృత్రిమ నీటి సదుపాయాలు పెంపొందించుకునే విధంగా 
లేదు. భారతదేశంలో పంటలో 5 శాతం పంట క్రిమి కీటకాలు, తెగుళ్ల 
వల్ల దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తల అంచనా. వ్యవసాయ 
దారులకు సస్యరక్షణపై అవగాహన లేకపోవడం దీనికి కారణం. అధిక 
జనాభా ఈ రంగంపైనే ఆధారపడటం వల్ల కమతాలు విడిపోయి చిన్న 
కమతాలుగా మారడం వల్ల శాస్త్రీయ వ్యవసాయం సాధ్యపడలేదు. 
నేషనల్‌ శాంపుల్‌ సర్వే అభిప్రాయం ప్రకారం 1961-62లో 2 
హెక్టార్లలోపు కమతాలు 52 శాతం ఉండగా ప్రస్తుతం 80 శాతానికి 
పెరిగాయి. చిన్న కమతాలలో శాస్త్రీయ వ్యవసాయానికి అనుకూలత 
లేనందువల్ల ఉత్పాదకత తగ్గింది. భూ సంస్కరణల ద్వారా వ్యవ 
సాయ రంగంలోని లోపభూయిష్టమైన విధానాలను తొలగించి, అభిల 
షణీయ విధానాలు ప్రవేశపెట్టే క్రమంలో అనేక చట్టాలు రూపొందించి 
నప్పటికీ అవి సరైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వ్యవసాయదారులు 
ఉత్పాదక శక్తిని పెంపొందించే దిశగా పయనించడం లేదు. వ్యవసాయ 
దారులు ఇప్పటికీ పరపతి కోసం సంస్థాపరం కాని సదుపాయాలపై 
ఎక్కువగా ఆధారపడటం వల్ల రుణభారం మరింత పెరిగింది. మరో 
వైపు సంస్థాపరమైన పరపతి ఆధారాల ద్వారా పంటరుణాలు 
పొందుతున్న రైతుల సంఖ్య తగ్గడం కూడా వ్యవసాయ విధానాల 
లక్ష్యాల సాధనకు అవరోధంగా ఉంది. 2004-05లో దేశంలో పంట 
రుణాలు పొందిన రైతుల సంఖ్య 418 లక్షలు కాగా, 2006-07లో వీరి 
సంఖ్య 897 లక్షలకు తగ్గింది. మొత్తం రైతుల్లో 26 శాతం మాత్రమే 
సంస్థాపరమైన పరపతి పొందారు. నూతన వ్యవసాయ పరిజ్ఞానం 
రైతులను పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడే విధంగా తయారు చేసింది. 
ఉత్పాదితాల సప్లయ్‌, తమ ఉత్పత్తుల డిమాండ్‌ కోసం వ్యవసాయ 
దారులు మార్కెట్‌పై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. భూమి, 
నీటి వనరుల యాజమాన్య నిర్వహణ సక్రమంగా లేదు. వ్యవసాయ 
ఉపాధి తగ్గినందువల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు 
వలనలు పెరిగి... ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను 
ఎదుర్కొనే విధంగా వ్యవసాయాభివృద్ధి సాధించడం కష్టతరమైంది. 
హరితవిప్లవం ప్రభావం చూపిన కొన్ని ప్రాంతాలలో రైతుల 
ఆదాయాలు పెరిగాయి. నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం 
ఉపయోగించుకోవడానికి అవసరమైన ఉత్పాదితాల లభ్యత తక్కు 
వైన ప్రాంతాల్లో ఉత్పత్తి, ఉద్పాదకతలు తగ్గి, ప్రాంతాల మధ్య ఆర్థిక 


అసమానతలు పెరిగాయి. భూమి క్షీణత వల్ల భూమి నాణ్యత 
లోపించి వ్యవసాయ ఉత్పాదకత తగ్గి, దేశంలో సగ భూభాగం అంటే 
829 మిలియన్‌ హెక్టార్లు క్షీణించినట్లు తెలుస్తోంది. దేశ భూభాగంలో 
48 శాతం క్షీణించి ఉత్పాదకతా శక్తిని 88.67 శాతం కోల్పోయినట్లు, 5 
శాతం భూభాగం వ్యవసాయ యోగ్యం కాదని గణాంకాలు తెలుపుతు 
న్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ పెద్ద మార్పు సంభ 
వించలేదు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వరంగ పెట్టుబడుల తగ్గుదల 
కూడా వ్యవసాయ విధాన లక్ష్యాల సాధనకు ప్రతికూలంగా ఉంది. 


వ్యవసాయ విధానం- ప్రభావాలు 
నూతన వ్యవసాయ విధానం పైవేటురంగ భాగస్వామ్యంలో భూమి 
లీజు ఒప్పందాల ద్వారా కాంట్రాక్ట్‌ వ్యవసాయం (0001201 
farming) ప్రోత్సహించడానికి ప్రాధాన్యమిచ్చింది. ఈ చర్యవల్ల 
భవిష్యత్తులో గ్రామీణ ఉపాధి తగ్గే అవకాశాలు ఉన్నాయి. శ్రామిక 
మిగులు దేశమైన భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేటు రంగం 
ప్రవేశించి Corporate farming అమలు పరచడం ఎంతవరకు 
సఫలీకృతం అవుతుందనేది ప్రశ్నార్థకమే! వ్యవసాయ రంగంలో 
ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడం వ్యవసాయ విధానంలో ఒక 
ముఖ్య అంశం. గొట్టపు బావుల ఏర్పాటు, వ్యవసాయ పరికరాల 
విషయంలో ప్రైవేటు పెట్టుబడులు పెద్దరైతులు చేయగలిగినందు 
వలనే వారు తమ ఉత్పాదకతలు పెంచుకోగలిగారు. 

వ్యవసాయంపై ఆధారపడిన వారిలో ఎక్కువాతం ఉన్న చిన్న 
రైతులు తమ ఉత్పాదకత పెంపొందించుకోవడానికి పెట్టుబడి పెట్టగ 
లిగే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వరంగ పెట్టుబడులపై ఆధారపడ్డారు. 
తమ వ్యవసాయ సామర్థ్యాన్ని(potential) పూర్తిగా వినియోగించు 
కోలేని రాష్ట్రాలను గుర్తించడంలో కూడా వ్యవసాయ విధానం విఫల 
మైంది. వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి 4 శాతం సాధించడం అత్యంత 
అవశ్యకమై నప్పటికీ లక్ష్యాలను పరిమాణాత్మకంగా నిర్ణయించుకోనం 
దువల్ల వ్యవసాయ విధానం తన లక్ష్యాల సాధనలో విఫలమైంది. 
హరితవిప్లవం, నీలివిప్లవం, శ్వేతవిప్లవాలు మళ్లీ చోటుచేసుకోవాల్సిన 
అవశ్యకతను వ్యవసాయ విధానం వివరించింది. పరిస్థితులకను 
గుణంగా వ్యవసాయ విధానంలో తగిన మార్పులు చేసుకోవాల్సిన 
అవసరం ఉంది. 

వ్యవసాయ విధాన లక్ష్యాల సాధనలో భాగంగా ఉద్యాన పంట 
లకు సంబంధించి 2005-06లో ఏర్పాటైన జాతీయ ఉద్యాన మిషన్‌ 
కింద సహాయం లభిస్తుంది. 11వ ప్రణాళికలో గ్రామీణ ప్రాంత ప్రజల 
జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు ఆహార ధాన్యాల ఉత్పత్తిని 
గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో జాతీయ ఆహార భద్రతా మిషన్‌ 
ఏర్పాటు చేయడంతోపాటు... వరి, గోధుమ, పప్పుధాన్యాల ఉత్పత్తు 
లను పెంచడానికి రాష్ట్రాలకు అదనపు కేంద్రసహాయం ఇవ్వాలని 
నిర్ణయించారు. వ్యవసాయరంగ పురోగతి ద్వారా వ్యవసాయ విధాన 
లక్ష్యాలు సాధించాలంటే ప్రభుత్వరంగ పెట్టుబడులు పెంచాల్సిన 
అవశ్యకత ఉంది. 


ఇటీవలి కాలంలో కేంద్రప్రభుత్వం తన బడ్జెట్‌ ద్వారా ప్రకటిస్తున్న 
పంట రుణాలు ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులకు లభించే విధంగా 
చర్యలు తీసుకోవాలి. తద్వారా వ్యవసాయ విధాన ముఖ్య లక్ష్యమైన 
సమానత్వంతో కూడిన వృద్ది సాధ్యమవుతుంది. 


భారత వ్యవసాయ విధానాలు 


భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నేటికీ వ్యవసాయ రంగం ఎంతగానో 
దోహదం చేస్తోంది. అధిక శాతం ఉద్యోగితను కల్పిస్తూ మెజారిటీ 
జనాభాకు జీవనోపాధిని అందిస్తోంది ఈ రంగమే. దేశ స్టూల 
ఉత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 1982-88లో 96.4 శాతం 
ఉండగా, 2006 - 07 నాటికి 18.5 శాతానికి తగ్గింది. కానీ దేశంలోని 
50 మిలియన్ల వర్క్‌ఫోర్స్‌ ఈ రంగంలోనే ఉన్నారు. అనేక పారిశ్రామిక 
ఉత్పత్తులకు, ముడిపదార్థాలకు వ్యవసాయ రంగమే మూలం. 
1990ల మధ్య భాగం నుంచి పరిశ్రమలు, సేవల రంగంలో వృద్ధిరేటు 
ఒక్కసారి పెరిగి, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల _ వృద్ధిరేట్ల 
మధ్య ఎక్కువ తారతమ్యాలు కనిపించడం (ప్రత్యేకించి 1996-97 
నుంచి) ఆర్థికవేత్తలను కలవరపరుస్తోంది. అయితే వ్యవసాయ 
రంగంలో వార్షిక సగటు వృద్ధి 1950 - 51, 2006-0/ల మధ్య 2.5 
శాతంగా ఉండగా, జనాభా వార్షిక సగటు వృద్ధి 2.1 శాతంగా ఉంది. 


జాతీయ వ్యవసాయ విధానం 

కేంద్ర ప్రభుత్వం 2000, జూలై 28న నూతన జాతీయ వ్యవసాయ 
విధానాన్ని ప్రకటించింది. ఈ పాలసీ ఒక వైపు ప్రధానంగా 
వ్యవసాయరంగ ఎగుమతుల మీద దృష్టి సారిస్తూ.. మరోవైపు స్వదేశీ 
అవసరాలను తీర్చే దిశగా వ్యూహరచన చేసింది. 


నూతన విధానంలోని ప్రధాన అంశాలు 
రాబోయే రెండు దశాబ్దాల్లో వ్యవసాయరంగంలో 4 శాతం వృద్ధి 
రేటును సాధించడం; భూసంస్కరణల ద్వారా భూమి లేని 
నిరుపేదలకు భూపంపిణీ; రాష్ట్రాల్లోని మిగులు భూములెన్నో 
తేల్చడం; వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిం 
చడం; వివిధ పంటలను బీమా గొడుగు కిందకు తీసుకురావడం; 
బయోటెక్నాలజీని ప్రోత్సహించడం; నూతన వంగడాల నృష్టికి 
పరిశోధనలు ముమ్మరం చేయడం మొదలైన అంశాలున్నాయి. 
నూతన వ్యవసాయ “రెయిన్‌బో విప్లవం” 
(Rainbow Revolution) వర్ణించారు. ఈ రెయిన్‌బోలో ఉన్న 
వివిధ రంగులు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధికి సంబంధించిన 
అంశాలతో మిళితమై ఉన్నాయి: గ్రీన్‌ రెవల్యూషన్‌ (ఆహార 
ఉత్పత్తులు) ; వైట్‌ రెవల్యూషన్‌ (మిల్క్‌ ఉత్పత్తుల వృద్ధి); ఎల్లో 
రెవల్యూషన్‌ (ఆయిల్‌ సీడ్స్‌ ఉత్పత్తుల వృద్ధి); బ్లూ రెవల్యూషన్‌ 


విధానాన్ని 


(ఫిషరీస్‌); రెడ్‌ (మాంసం/టొమాటో); గోల్డెన్‌ (ప్రూట్స్‌/యాపిల్‌); 
గ్రే (Grey) (ఎరువులు); బ్లాక్‌/బ్రౌన్‌ (సం ప్రదాయేతర ఎనర్జీ 
ఉత్పత్తులు) ; సిల్వర్‌ (గుడ్లు ఉత్పత్తి); రౌండ్‌ (పొటాటో). 

ప్రస్తుతం సాధించిన 210 మిలియన్‌ టన్నుల ఆహారధాన్యాలను 
420 మిలియన్‌ టన్ను లకు వృద్ధి చెందించడానికి “ఎవర్‌ గ్రీన్‌ రెవల్యూ 
షన్‌' చేపట్టాలని ప్రస్తుత జాతీయ రైతుల కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.ఎస్‌. 
స్వామినాథన్‌ పిలుపునిచ్చారు. 11వ ప్రణాళికలో వ్యవసాయరంగం 4 
శాతం వార్షిక వృద్ధి సాధించాలని నిర్ణయించారు. 


ప్రపంచ వాణిజ్య సంస్థ (1/10), భారత వ్యవసాయం రంగం 
ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయరంగ ఉత్పత్తులు అంతర్జాతీయ 
వాణిజ్యంలో మరింత పాత్ర వహించాలనే విధానం ప్రభుత్వ 
భావనగా ఉంది. 


ప్రస్తుతం 1WT౦తో జరుపుతున్న చర్చల్లో 

రంగానికి సంబంధించిన లక్ష్యాలు 

అ అభివృద్ధి చెందిన దేశాలలోని వ్యవసాయ మార్కెట్లతో 
సాన్నిహిత్యం (ACCE) సాధిం చడం. 

ఆ ఎగుమతి సబ్సిడీలను తొలగించి మార్కెట్‌ సహిత వివక్ష లేని 
ట్రేడింగ్‌ వ్యవస్థను సాధిం చడం. 

ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల న్యాయబద్ధమైన అంశాలైన ఆహార 
భద్రత, జీవనోపాధుల పట్ల ప్రపంచ దేశాలు ప్రత్యేక వైఖరి 
వహించే విధంగా చేయడం మొదలైనవి. 


వ్యవసాయ 


వ్యవసాయదారుల కోసం జాతీయ విధానం (National 

Policy for farmers 2007) 

జాతీయ రైతుల కమిషన్‌ సిఫార్సుల మేరకు రైతుల కోసం జాతీయ 

విధానం 2007లో ప్రభుత్వం ప్రకటించింది. దీనిలోని వివిధ 

అంశాలు: 

ఆ ఉత్పత్తి, ఉత్పాదకలతో పాటు రైతుల శ్రేయన్సుపై ప్రత్యేక దృష్టి. 

ఆ ప్రతీ రైతుకు సొంత ఆస్తుల సముపార్దనకు, ఉత్పాదక ఆస్తులను 
ఉపయోగించుకొనే అవకాశం లేదా వారి నైపుణ్యాలను వినియో 
గించుకొనే సంస్కరణలు తీసుకురావడం. 

నీటిని సమర్థంగా వినియోగించుకునే విధానాల (Water Use 
efficiency) పట్ల రైతులకు అవగాహన కల్పించటం. 

ఆ బయో, సమాచార, కమ్యూనికేషన్స్‌, స్పేస్‌, నానో వంటి నూతన 
టెక్నాలజీలను మరింత ప్రోత్సహించి భూమి, నీటి ఉత్పాదకతను 
పెంచడం. 


ఆ జాతీయ వ్యవసాయ బయోసెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు 
చేయడం. 

ఆ నాణ్యమైన విత్తనాలు అందించటం, భూసార, ఆరోగ్య నిర్వహ 
ణపై ప్రత్యేక దృష్టి. 

ఆ క్షేత్ర స్థాయిలో రైతుల విజ్ఞానస్థాయిని పెంచి వ్యవసాయ విస్తరణ 
కార్యక్రమాలు నిర్వహించడానికి గ్యాన్‌ చౌపల్స్‌ (Gyan 
Chaupals)ను ICT (Information and 
Communication Technology) సహాయంతో ఏర్పాటు 
చేయడం 

ఆ ఇప్పటికే అమలులో ఉన్న వివిధ పంటలకిస్తున్న కనీస మద్ధతు 
ధరలను మరింత పెంచి, రైతులను మార్కెటింగ్‌ పరంగా ఆదుకో 
వడం, స్టోరేజ్‌/ గోదాముల రసీదుల ఆధారంగా బ్యాంకులోన్లను 
అందించడం. 

ఆ అగ్రికల్చర్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ ఏజన్సీ వ్యవస్థను దేశంలోని 
అన్ని జిల్లాలకు విస్తరింపజేసి, పబ్లిక్‌ పైవేట్‌ భాగస్వామ్యంలో 
వ్యవసాయ విస్తరణా కార్యక్రమాలను ముమ్మరం చేయడం. 

9 రూ. 17 వేల కోట్లతో స్పెషల్‌ ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, 

కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా 

జరిగిన 81 జిల్లాల్లో నాణ్యమైన విత్తనాల సరఫరా, భూమి - 
నీరును సురక్షితంగా ఉపయోగించుకోవడం, హార్టీకల్చర్‌, పశుసం 
వర్ధక ఉత్పత్తుల పట్ల ప్రత్యేక దృష్టి మొదలైనవి. 

ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ పోషకాహార విలువ 

లను అందించే బాజ్రా, జావర్‌, రాగి, మిల్లెట్స్‌ మొదలైనవాటి 

ఉత్పత్తులను మెట్ట ప్రాంతాలలో అధికం చేయడం. 


షన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ కాస్ట్‌ అండ్‌ పైసెస్‌ (CACP) ఇటీవల 
ఎన్ని పంటలకు MSP (కనీస మద్దతు ధర) ప్రకటించింది? 
ఎ) 24 బి) 2 సి) 18 డి 20 
2) ఎక్సిలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్‌ ప్రోగ్రాం (A!BP) ముఖ్యోద్దేశం? 
ఎ) పూర్తిగాని ఇరిగేషన్‌ పథకాలను త్వరితగతిన పూర్తి చేయడానికి 
ప్రత్యేక నిధులు అందించడం 
బి) కొత్త ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిచేయడం 
సి) డి.పి.ఎ.పి/ ట్రైబల్‌ ప్రాంతాల్లో 90 శాతం ప్రాజెక్ట్‌ కాస్ట్‌ను 
గ్రాంటుగా ఇవ్వడం 
డి వ, నీ 
8) సీడ్‌ క్రాప్‌ ఇన్ఫూరెన్స్‌ (1999-2000) ప్రధాన ఉద్దేశం? 
ఎ) విత్తనాలు పండించే రైతులకు పంట ముందు, తర్వాత ప్రకృతి 
వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లితే భర్తీ చేయడం 
బి) అనుకున్న దానికన్నా తక్కువ విత్తన దిగుబడులు వచ్చి నష్టం 
వాటిల్లినపుడు 
సి) ఎ, బి డి ఏదీ కాదు 
4) ఆపరేషన్‌ ఫ్లడ్‌ (Operation Flood) పథకం కింద భారతదేశం 


ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండడానికి 
కృషి చేసిన వ్యక్తి? 
ఎ) డా. వర్గీస్‌ కురియన్‌ బి బోర్‌లాగ్‌ 
సి) స్వామినాథన్‌ డి) ఆర్‌.కె. వేపా 
5) ఎల్లో విన్లవం (Yellow Revolution) ఉద్దేశం? 

ఎ) నూనె విత్తనాలు, వంటనూనెల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి 
సాధించడం 

వి) చేపల ఉత్పత్తుల అభివృద్ధి 

సి) పండ్ల ఉత్పత్తులు అధికం చేయడం 

డి) ఏదీ కాదు 

6) 2007లో ప్రారంభించిన రాష్ట్రీయ కృషీ వికాస యోజన (RKVY) 
ముఖ్యోద్దేశం? 

ఎ) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను సమష్టిగా అభివృద్ధి 
చెందించి, వ్యవసాయ రంగంలో 4 శాతం అభివృద్ధి రేటును 
11వ ప్రణాళికలో సాధించడం 

బి) రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేవిధంగా చర్యలు తీసుకో 
వడం 

సి) పంటలు విస్తరణ విషయాల్లో స్థానిక అవసరాలకు ప్రాధాన్యం 
ఇవ్వడం 

డి) పైవన్నీ 

7) జాతీయ ఆహార భద్రతా మిషన్‌ (NF5M) ధ్యేయం? 

ఎ) 11వ ప్రణాళికా అంతానికి ఇప్పటికే ఏర్పర చుకొన్న టార్లెట్ల 
కంటే వరి, గోధుమ, పప్పు ధాన్యాల్లో 10, 8, 2 మిలియన్‌ 
టన్నుల అదనపు ఉత్పత్తులు సాధించడం 

బి) అదనపు సాగు విస్తీర్ణం సాధించి ఉత్సా దకత పెంచడం 

సి) మంచి నాణ్యమైన అధిక దిగుబడి విత్త నాలు సాధించడం 

డి) పైవన్నీ 


ఆర్దిక సంస్కరణలు.. వ్యవసాయరంగం 


ఆర్దిక సంస్కరణల ప్రక్రియ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం 

యథ టన్‌ క్‌! 
చేసింది. వ్యవసాయరంగ అభివృద్దికి, పేదరికానికి 
ముఖ్యంగా గ్రామీణ పేదరికానికి మధ్యగల సంబంధం 
విస్పష్టం. భారత ఆర్దిక వ్యవస్థ హరితవిప్లవ ప్రయోజ 
గ థి జం ఈ 
నాలను కొంతకాలంగా పొందుతోంది. కానీ హరిత 
విప్లవం దేశంలోని కొన్ని ప్రాంతాలకు, కొన్ని పంటలకే 
పరిమితమైంది. హరితవిప్లవాన్ని దేశంలోని మిగతా 
ప్రాంతాలకు.. ముఖ్యంగా తూర్పు రాష్ట్రాలకు విస్తరించే 
వేగంపైనే భవిష్యత్తులో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆధార 
పడి ఉంది!! 


భవిష్యత్తులో బియ్యం, గోధుమలాంటి ఆహార ధాన్యాల కన్నా. 
కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు, చేపలు, మాంసంలాంటి వాటికి 
గిరాకీ పెరగవచ్చని డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. పరోడా అంచనా. 2080 నాటికి 
గోధుమ, బియ్యం గిరాకీ 30 శాతానికిపైగా... మొత్తం ఆహార 
ధాన్యాలకు గిరాకీ దాదాపు 50 శాతానికి పెరగగలదని అభిప్రాయ 
పడ్డారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 1980-81లో 129.6 
మిలియన్‌ టన్నులు కాగా 1990-91 నాటికి అది 176.4 మిలియన్‌ 
టన్నులకు చేరుకుంది. ఆహారధాన్యాల ఉత్పత్తి వార్షిక వృద్ధి, సంస్క 
రణల ముందు దశాబ్దంలో 3.1 శాతంగా ఉంది. సంస్కరణల యుగం 
లో 2008-04 నాటికి 212 మిలియన్‌ టన్నులకు... 2006-07లో 
217.3 మిలియన్‌ టన్నులకు ఉత్పత్తి పెరిగినప్పటికీ... వార్షిక సగటు 
వృద్ధి 1.4 శాతం మాత్రమే. 


వ్యయసాయంపై తగ్గిన పెట్టుబడులు: 
సంస్కరణల కాలంలో జనాభా పెరుగుదల రేటు కన్నా.. ఆహారధా 
న్యాల ఉత్పత్తి తక్కువగా ఉంది. సంస్కరణల యుగంలో తయారి, 
సేవల రంగంపై చూపిన శ్రద్ద వ్యవసాయంపై చూపకపోవడమే ఈ 
రంగంలో వృద్ధిరేటు తగ్గడానికి కారణమైంది. 

గత దశాబ్దంలో వ్యవసాయ వృద్ధిరెటు కేవలం 2 శాతం. 
అందువల్ల ఈ రంగంలో వృద్ది స్తంభించిందని చెప్పవచ్చు. ఈ రంగం 
9వ ప్రణాళికలో 2.1 శాతం.. 10వ ప్రణాళికలో 2.5 శాతం వృద్ధిని 
నమోదుచేసుకుంది. మొత్తం స్టూలదేశీయోత్పత్తిలో... వ్యవసాయ 
రంగంపై పెట్టుబడి 1999- 2000లో 2.2 శాతం. తర్వాత కాలంలో 
కనీసం ఈ మేరకు కూడా చోటు చేసుకోలేదు. ఇటీవల కాలంలో 
స్థూలదేశీయోత్ప్సత్తిలో (జీడీపీ) పెట్టుబడులు 82 శాతంగా ఉండగా... 
వ్యవసాయరంగంపై పెట్టుబడి జీడీపీలో 2 శాతానికే పరిమితమైంది. 


రైతుల రుణ మాఫీ: 
దేశంలో దాదాపు 60 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయ 
రంగం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు 
తగ్గాయి. మరోవైపు ప్రైవేటు రంగంలో గొట్టపు బావులు (ట్యూబ్‌ 
వెల్స్‌), (ట్రాక్టర్‌లపై పెట్టుబడులు పెరగడంతో... భూస్వాముల 
ఆదాయాలు పెరిగి.. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ అసమానతలకు 
దారితీసింది. దీని ప్రభావం ఉద్యోగితపై కూడా కన్పిస్తోంది. బీహార్‌, 
మధ్యప్రదేశ్‌, ఒరిస్సాలలో నీటిపారుదల వసతుల కల్పనలో ప్రవేటు 
పెట్టుబడులు పెద్దగా లేవు. దాంతో ఆ రాష్ట్రాలలో ఆహారధాన్యాల 
ఉత్పత్తి వృద్ధి జాతీయ సగటుకన్నా తక్కువగా ఉంది. 

సబ్సిడీల భారం పెరగడం కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వ 
రంగ పెట్టుబడులు తగ్గడానికి కారణమైంది. గత మూడేళ్లుగా కేంద్ర 
ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికోసం 
చేపట్టిన అనేక చర్యలు సతృలితాలనిచ్చి వ్యవసాయరంగం అధిక 


వృద్ధి నమోదు చేసుకొనే అవకాశాలను మెరుగుపర్పాయి. కేంద్ర 
ప్రభుత్వం తన బడ్జెట్‌లో పంట రుణాలను పెంచడం... రైతుల రుణాల 
మాపీ.. వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్‌ కేటాయింపులు 
పెంచడం.. వంటి చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లక్ష 
కోట్ల రూపాయల పెట్టుబడితో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం... 
వ్యవసాయ ఉత్పాదితాలు తక్కువ ధరకు రైతులకు అందించడం 
వంటి చర్యలతో... రానున్న రోజుల్లో వ్యవసాయరంగం సంక్షోభం 
నుంచి బయటపడే అవకాశముంది. 


సంస్కరణలు - పారిశ్రామికాభివృద్ది: 

పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడానికి ఆర్థిక 
సంస్కరణలు ప్రాధాన్యమిచ్చాయి. సంస్కరణలకు ముందు పారిశ్రా 
మిక లైసెన్సింగ్‌పై ఉన్న ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగించి 
లైసెన్సింగ్‌ విధానాన్ని సరళీకరించారు. ప్రస్తుతం 5 పరిశ్రమలు 
మాత్రమే లైసెన్స్‌ పొందాలి. ఎంఆర్‌టీపీ చట్టం పరిధిలోకి వచ్చే 
సంస్థల ఆస్తులపై ఉన్న రూ. 100 కోట్ల సీలింగ్‌ పరిమితిని పూర్తిగా 
రద్దుచేశారు. ప్రభుత్వరంగం తన పాత్రను తగ్గించుకొని 8 పరిశ్రమలకే 
పరిమితమైంది. సంస్కరణలకు ముందు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై 
ఉన్న ఆంక్షలు తొలగించి.. ప్రస్తుతం 51 శాతం విదేశీ ప్రత్యక్ష 
పెట్టుబడులు అనుమతిస్తుంది. కొన్ని ముఖ్య రంగాలలో 100 శాతం 
ఎఫ్‌డీఐలను కూడా అనుమతిస్తూ... పారిశ్రామికరంగ అభివృద్ధి 
కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రభావం 
వల్ల కలిగే ప్రయోజనాలు ద్వీర్ణకాలంలోనే ఎక్కువగా కన్పిస్తాయి. 
1981-82 నుంచి 1990-91 మధ్యకాలంలో.. సగటు వార్షిక పారిశ్రా 
మికాభివృద్ధిరేటు 7.8 శాతం. కాగా 1993-94 నుంచి 2004-05 
మధ్యకాలంలో... 6.2 శాతానికి తగ్గింది. తయారీ రంగంలో వృద్ధి 
1980లలో 7.6 శాతం. అది 1990లలో 7.2 శాతానికి తగ్గింది. విద్యుత్‌ 
రంగం, మైనింగ్‌, క్వారియింగ్‌ కూడా సంస్కరణల యుగంలో తక్కువ 
వృద్ధి కనపరిచాయి. విద్యుత్‌ రంగం 1980లలో 9 శాతం వృద్ధి 
నమోదు చేసుకోగా... 1990లలో 5.6 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి 
సంబంధించి మైనింగ్‌ , క్వారియింగ్‌ రంగంలో వృద్ధిరెటు 8.3 శాతం 
నుంచి 4 శాతానికి తగ్గింది. 2006-07లో పారిశ్రామికరంగ వృద్ధి 11.6 
శాతానికి చేరుకుంది. తయారీరంగం 12.5 శాతం, విద్యుత్‌ రంగం 
7.2 శాతం, మైనింగ్‌ రంగం 5.4 శాతం వృద్ధి నమోదు చేసుకున్నాయి. 
పేపరు, పేపరు సంబంధిత ఉత్పత్తులు 8.7 శాతం వృద్ధి కనపరచగా.. 
1,82,000 మిలియన్‌ టన్నుల మేర పెట్రో కెమికల్‌ ఉత్పత్తులు 
జరిగాయి. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ రంగం పెట్టుబడులు 
తగ్గడం... ప్రైవేటురంగ పెట్టుబడులు కూడా అనుకున్న స్థాయిలో 
లేకపోవడం పారిశ్రామికరంగ వృద్ధి తగ్గడానికి కారణం. 10వ ప్రణాళిక 
చివరి రెండేళ్లు.. 11వ ప్రణాళిక తొలి సంవత్సరంలో మౌలికవస 
తులపై ప్రభుత్వరంగ పెట్టుబడులు పెరగటం వల్ల పారిశ్రామికా 
భివృద్ధి కొంత మెరుగైంది. సంస్కరణల ప్రక్రియ విజయవంతం 
కావడమనేది మూలధన వస్తురంగ ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. 


ఇటీవల కాలంలో భారీ పారిశ్రామికీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం, 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు ద్వారా 
ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు 
చర్యలు తీసుకుంటున్నాయి. 


ప్రభుత్వరంగ సంస్థల ప్రగతి: 

సంస్కరణల ముందుకాలంలో జవాబుదారీతనం లోపించడం. 
పర్యవేక్షణ లోపం.. రాజకీయ జోక్యం కారణంగా ప్రభుత్వరంగ 
సంస్థల ప్రగతి సన్నగిల్లింది. సంస్కరణలలో భాగంగా ప్రభుత్వ రంగ 
సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించారు. 
2004 వరకు పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. ఆ 
తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్న వామపక్షాలు.. వ్యతిరేకిం 
చడంతో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం తాత్కాలికంగా 
వాయిదా వేసింది. 1993-94 తర్వాత కేంద్రప్రభుత్వరంగ సంస్థలు 
మంచి ప్రగతి కనపరిచాయి. మార్చి 31, 2007 నాటికి ఈ సంస్థలలో 
సంచిత పెట్టుబడి రూ. 4,21,089 కోట్లు. మొత్తం పెట్టుబడిలో ఎక్కువ 
భాగం విద్యుత్‌, తయారీ రంగం, మైనింగ్‌, నిర్మాణ రంగంపై 
ఉన్నాయి. ఈ సంస్థలలో ప్రస్తుతం 16.14 లక్షల మందికి ఉద్యోగిత 
ఉండగా.. 2006-07లో ఈ సంస్థల నికర లాభం రూ.81,550 కోట్లు. 
సంస్కరణలు- శ్రామికులు: 

సంస్కరణల యుగంలో పారిశ్రామిక సంబంధాలు మెరుగ్గైనట్లు 
కనిపిస్తోంది. 1981-90 మధ్యకాలంలో 402.1 మిలియన్‌ శ్రామిక 
దినాలు నష్టపోగా (సమ్మెల వల్ల 216.4 మిలియన్‌ పనిదినాలు, 
లాకౌట్‌ల వల్ల 185.7 మిలియన్‌ పనిదినాలు).. 1991-2000 
మధ్యకాలంలో నష్టపోయిన పనిదినాల సంఖ్య 280.2 మిలియన్లు. 
అది 2001-05 మధ్యకాలంలో 184.1 మిలియన్ల శ్రామిక దినాలకు 
తగ్గింది. నష్టపోయిన పనిదినాల సంఖ్య తగ్గడం.. సంస్కరణల 
కాలంలో పారిశ్రామిక సంబంధాల మెరుగుదలకు సూచికగా 
భావించవచ్చు. సంస్కరణల ముందు కాలంలో లాకౌట్స్‌ వల్ల 46.2 
శాతం పనిదినాలు నష్టపోగా.. సంస్కరణల కాలంలో లాకౌట్స్‌ వల్ల 
నష్టపోయిన పనిదినాలు.. 1991-2000 మధ్య 60.2 శాతానికి, 
2001-05 మధ్యకాలంలో 74.6 శాతానికి పెరిగాయి. సమ్మెల వల్ల 
నష్టపోయిన పనిదినాలు 1981-90 మధ్యకాలంలో 58.8 శాతం 
నుంచి 1991-2000 మధ్య 89.8 శాతానికి.. 2001-05 మధ్య 25.4 
శాతానికి తగ్గాయి. ప్రైవేటీకరణను ప్రభుత్వం ప్రోత్సహించినప్పటికీ 
శాశ్వత ఉద్యోగిత కల్పన ఆ రంగంలో జరిగేవిధంగా ప్రభుత్వం తగిన 
చట్టాలు తీసుకు రావాలి. 


అవస్థాపనా పరిశ్రమలు: 

సంస్కరణల ముందుకాలం కన్నా సంస్కరణల కాలంలో స్టీల్‌, 
సిమెంట్‌ పరిశ్రమలు మంచి వృద్ధి కనపర్పాయి. విద్యుత్‌, బొగ్గు, 
పెట్రోలియం, పెట్రోలియం రిఫైనరీలు సంస్కరణల యుగంలో 


ఆశించినంత వృద్ధిని సాధించలేకపోయాయి. 1993-94 నుంచి 
2004-05 మధ్య కాలంలో... సిమెంట్‌ ఉత్పత్తిలో వృద్ధి 7.8 శాతం. 
కాగా సంస్కరణల ముందు కాలంలో వృద్ధి కేవలం 4 శాతం 
మాత్రమే. అవస్థాపనారంగ పరిశ్రమల నుంచి ప్రభుత్వం వైదొలగి 
పెట్టుబడులను పూర్తిగా తగ్గించుకున్నప్పటికీ మరోవైపు ఆ ఖాళీ 
(గ్యాప్‌)ని ప్రైవేటురంగం పూరించడంలో విఫలమైంది. ప్రైవేటు 
రంగంపై అధికంగా ఆధారపడడం కూడా ఈ పరిశ్రమల అభివృద్ధికి 
అవరోధంగా నిలిచింది. ఇటీవల కాలంలో స్టీల్‌, సిమెంట్‌ తయారు 
చేసే పరిశ్రమలు కార్టెల్‌గా (ఒక గ్రూప్‌) రూపుదిద్దుకొని... మార్కెట్‌లో 
కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలు నిర్ణయించడం వల్ల మిగతా 
రంగాల అభివృద్ధి కుంటుపడే అవకాశముంది!! 


వారిశ్రామిక విధానం 


పరిశ్రమలను ఏ ప్రాంతంలో నెలకొల్పాలి? ఎలాంటి పరిశ్రమలు 
నెలకొల్పాలి? ఏ పరిశ్రమలు ఎవరి యాజమాన్యంలో ఉండాలి? లాంటి 
విషయాలను పారిశ్రామిక విధానం తెలియజేస్తుంది. స్వాతంత్రానంతరం 
భారత ప్రభుత్వం వివిధ పారిశ్రామిక విధానాలను ప్రకటించింది. వాటిలో 
1948, 1956, 1977, 1980, 1985, 1991 విధానాలు 
ముఖ్యమైనవి. 


1948 పారిశ్రామిక విధానం 

నాటి పరిశ్రమల మంత్రి శ్యాంప్రసాద్‌ ముఖర్జీ 1948, ఏప్రిల్‌ 6న 

మొదటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. ఇందులో పరిశ్రమ 

లను నాలుగు రకాలుగా వర్గీకరించారు. 

ఆ దేశ రక్షణ తత్సంబంధ పరిశ్రమలు పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే 
ఉంటాయి. 
ఉదా: ఆయుధ సామగ్రి, అణుశక్తి, రైల్వేలు 

అ ౧వ రకం పరిశ్రమలు ప్రస్తుతం ప్రైవేట్‌ వ్యక్తుల అధీనంలో 
ఉన్నాయి. కాబట్టి పదేళ్ల వరకు వారే నిర్వహిస్తారు. పదేళ్ల తర్వాత 
జాతీయం చేసే విషయం ప్రభుత్వం పరిశీలిస్తుంది. 
ఉదా: బొగ్గు, ఇనుము, ఉక్కు, విమానాల ఉత్పత్తి, నౌకా నిర్మాణం, 
టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌, వైర్‌లెస్‌ 

ఆ 3వ రకమైన వాటిలో జాతీయ ప్రాముఖ్యం ఉన్న 21 పరిశ్రమలు 
న్నాయి. వీటిని ప్రైవేట్‌ రంగం నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ 
నియంత్రణకు లోబడే పని చేస్తాయి. 
ఉదా: భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, రసాయనిక ఎరు 
వులు, ట్రాక్టర్లు మొదలైనవి. 

అ పైన పేర్కొన్నవి మినహా మిగిలినవన్నీ ప్రైవేట్‌ రంగంలోనే 
ఉంటాయి. 


సమీక్ష: 1948 పారిశ్రామిక విధానం భారత ఆర్థిక వ్యవస్థను ఒక 
మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపొందించింది. పదేళ్ల తర్వాత జాతీయం 
చేయవచ్చనే అంశం వల్ల ప్రైవేటు వ్యక్తులు ఆ పరిశ్రమల అభివృద్ధిపై 
శ్రద్ధ చూపలేదు. 


1956 పారిశ్రామిక విధానం 

2వ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం 
వల్ల రెండేళ్ల ముందుగానే 1956 విధానాన్ని ప్రకటించారు. ఈ విధా 
నంలో పరిశ్రమలను మూడు తరగతులుగా విభజించారు. 


జాబితా “ఎ” పరిశ్రమలు 

ఇందులో 17 రకాల పరిశ్రమలున్నాయి. వీటిని అభివృద్ధి చేసే బాధ్యత 
ప్రభుత్వానిదే. 

ఉదా: ఆయుధాలు, అణుశక్తి, రైల్వేలు విమానాల తయారీ, నౌకా 
నిర్మాణం, టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌, వైర్‌లెస్‌ మొదలైనవి. 


జాబితా “బి” పరిశ్రమలు 

ఇందులో 12 పరిశ్రమలున్నాయి. 

ఉదా: రసాయనిక ఎరువులు, సింథటిక్‌, రబ్బరు, రోడ్డు రవాణా, 
సముద్ర రవాణా మొదలైనవి. వీటిని ప్రభుత్వ రంగంతో పాటు 
ప్రైవేట్‌ రంగ నంస్థలు కూడా ప్రభుత్వంతో కలిసి స్థాపించవచ్చు. 


జాబితా-“సి” పరిశ్రమలు 
మిగిలిన పరిశ్రమలన్నీ ప్రైవేట్‌ రంగానికే కేటాయించారు. 
సమీక్ష: 1956 విధానాన్ని “ఆర్థిక రాజ్యాంగం”గా వర్ణిస్తారు. 


1973 పారిశ్రామిక విధానం 
ఇది సంయుక్త రంగానికి ప్రాధాన్యమిచ్చింది. 


1977 పారిశ్రామిక విధానం 

దీన్ని జనతా ప్రభుత్వ కాలంలో ప్రకటించారు. చిన్న పరిశ్రమలకు 

ప్రాధాన్యమిచ్చిన మొదటి తీర్మానం ఇది. 

అ ఈ విధానం మేరకు జిల్లా పారిశ్రామిక కేంద్రాలను (DIC) 
స్థాపించారు. 

అ చిన్నతరహా పరిశ్రమలకు రిజర్వ్‌ చేసిన జాబితాను 180 నుంచి 
807కు పెంచారు. 

ఆ చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పది లక్షలకు, అను 
షంగిక పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పదిహేను లక్షలకు 


పెంచారు. 


1980 పారిశ్రామిక విధానం 

“ఆర్థిక ఫెడరలిజంి” అనే భావనను ప్రవేశపెట్టారు. 

ఆ చాలా చిన్న పరిశ్రమల పెట్టుబడిని లక్ష నుంచి రెండు లక్షలకు, 
చిన్నతరహా పరిశ్రమల పెట్టుబడిని 10 నుంచి 20 లక్షలకు, 
అనుషంగిక పరిశ్రమల పెట్టుబడి పరిమితిని 15 నుంచి 20 లక్షలకు 


పెంచారు. 


1985 పారిశ్రామిక విధానం 
ఉత్పాదకతను పెంచడానికి, ఉత్పత్తి వ్యయాలు తగ్గించడానికి, నాణ్య 
తను పెంచడానికి దోహదపడింది. ఎంఆర్‌టీపీ చట్ట పరిధిలోని ఆస్తుల 


పరిమితిని 20 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచారు. దిగుమతుల 
విధానాన్ని సరళీకృతం చేశారు. బ్రాడ్‌బాండింగ్‌(31024 Banding) 
విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. 


1990 పారిశ్రామిక విధానం 
దీన్ని జనతాదళ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు ఆర్థిక 
వనరులందించడానికి, సిడి (503) స్థాపనకు ఇది దోహదపడింది. 


1991 నూతన పారిశ్రామిక విధానం 

అనవసర అధికార నియంత్రణ నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు 
స్వేచ్చను కల్పించడం, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవ 
స్థతో మమేకం చేయడం, నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల 
థి ల థి 
భారాన్ని తగ్గించడం లాంటి లక్ష్యాలతో పి.వి. నర్సింహారావు ప్రధా 
నిగా, మన్మోహన్‌సింగ్‌ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు రెండు దఫాలుగా 
నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. 


పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానం రద్దు 

పద్దెనిమిది రకాల పరిశ్రమలు మినహా మిగిలిన అన్ని పరిశ్రమలను 
లైసెన్సింగ్‌ పరిధి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ పద్దెనిమిది 
పరిశ్రమ లను ఐదుకు తగ్గించారు. 

తప్పనిసరిగా లైసెన్సు పొందాల్సినవి.. 

అ మద్యం తయారీ 

అ చుట్టలు, సిగరెట్లు, ఇతర పొగాకు వస్తువులు 

అ ఎలక్హానిక్‌ ఏరోస్పేస్‌ రక్షణ సామగ్రి 

అ పారిశ్రామిక పేలుడు పదార్ధాలు 

ఆ ప్రమాదకర రసాయనాలు 


ప్రభుత్వ రంగానికి రిజర్వ్‌ చేసినవి 

1956 విధానంలో ప్రభుత్వ రంగానికి 17 రకాల పరిశ్రమలను రిజర్వ్‌ 
చేశారు. వీటిని 8 పరిశ్రమలకు కుదించి మిగిలిన వాటిని ప్రైవేట్‌ 
రంగంలో అనుమతించారు. ప్రస్తుతం వీటిని మూడింటికి తగ్గించారు. 
అవి.. అణుశక్తి, రైలు రవాణా, అణుశక్తి చట్టంలోని షెడ్యూల్‌లో 
పేర్కొన్న ఖనిజాలు. 


ఎంఆర్‌టీపీ చట్ట సవరణ 
గతంలో 100 కోట్ల గరిష్ట ఆస్తుల పరిమితి దాటిన సంస్థలు ఈ చట్ట 
పరిధిలోకి వచ్చేవి. ఈ విధానంలో ఆ పరిమితిని తొలగించారు. కొత్త 
సంస్థల ఏర్పాటు, సంయోగం, విలీనం విషయంలో ముందస్తు 
అనుమతి అవసరం లేదు. 


విదేశీ పెట్టుబడులు, సాంకేతిక ఒప్పందాల అనుమతి 
అత్యంత ప్రాధాన్యం కలిగిన 894 పరిశ్రమల్లోకి విదేశీ పెట్టుబడులను 


51 శాతం వరకు అనుమతిస్తారు. వీటిలో విదేశీ సాంకేతిక ఒప్పందా 

లను కూడా అనుమతిస్తారు. 

అ బ్రాడ్‌ బాండింగ్‌ను విస్తరించారు. 

అ పరిశ్రమల ఏర్పాటులో, స్థల నిర్ణయంలో ఉన్న ఆంక్షలను తొలగిం 
చారు. అయితే 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే నగరానికి 
25 కి.మీ. ఆవల పరిశ్రమలను స్థాపించాలి. 

ఆ ఖాయిలాపడ్డ ప్రభుత్వరంగ సంస్థలను BIFR (పారిశ్రామిక విత్త 
పునర్నిర్మాణ మండలి)కు నివేదిస్తారు. 

ఆ వనరులను సమీకరించడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను 
మ్యూచువల్‌ ఫండ్స్‌కు, విత్త సంస్థలకు, ప్రజలకు విక్రయిస్తారు. 
ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కువ స్వేచ్చనిచ్చి జవాబుదారీతనం 
పెంచడానికి మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్థాడింగ్‌(M0౮)ను 

అమలు చేస్తారు. 

ఆ విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు పరిశీలించి అనుమతి ఇవ్వడానికి 
విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును (FIPB) ప్రారంభిం 
చారు. 

అ 1991 ఆగస్టులో 2వ దఫా నూతన పారిశ్రామిక విధానం చిన్న 
పరిశమలకు సంబంధించింది. 

ఆ చిన్న పరిశ్రమల నిర్వచనాన్ని విస్తరించింది. తయారీ పరిశ్రమలే 
కాక పరిశ్రమలకు సంబంధించిన సేవలు, వ్యాపార సంస్థలు కూడా 
ఈ నిర్వచనం పరిధిలోకి వస్తాయి. 

ఆచాలా చిన్న రంగంలో పరిశ్రమలకు పెట్టుబడి పరిమితిని 5 
లక్షలకు, చిన్నతరహా పరిశ్రమల్లో 60 లక్షలకు, అనుషంగిక పరిశ్ర 
మల్లో 75 లక్షలకు పెంచారు. 

అ చిన్నతరహా పరిశ్రమలకు రిజర్వ్‌ చేసిన వస్తువుల సంఖ్యను 2008 
డిసెంబర్‌ నాటికి 21కి తగ్గించారు. 

సమీక్ష: పారిశ్రామిక లైసెన్సింగ్‌ రద్దు, ఎంఆర్‌టీపీ చట్టంలో గల 
ఆస్తుల గరిష్ట పరిమితిని తొలగించడం, ప్రభుత్వ పరిధిని కుదించడం, 
పారిశ్రామిక రంగంలోని నియంత్రణలు సడలించడం, విదేశీ మూలధ 
నాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వేచ్చగా అనుమతించడం ఆహ్వానించ 
దగ్గ పరిణామాలే. అయితే ప్రభుత్వం స్వావలంబన, జాతీయ భావ 
పరిరక్షణ లాంటి అంశాలు విస్మరించిందని, వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, 
ఆర్థిక న్యాయమనే లక్ష్యాన్ని విడనాడిందనే విమర్శకు గురైంది. 


పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానం 

ఆ పరిశ్రమల (అభివృద్ధి, క్రమబద్దీకరణ) చట్టం 1951లో రూపొం 
దింది. ఇదే మొదటి పారిశ్రామిక లైసెన్సింగ్‌ చట్టం. 

ఆ ఈ చట్టం పనితీరును పరిశీలించడానికి 1966లో ఆర్‌.కె. హజారీ 
కమిటీ, 1967లో 'సుబుమిల్‌ దత్‌' కమిటీలను నియమించారు. ఈ 
రెండు కమిటీలు పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానంలో గల లోపా 
లను ఎత్తిచూపాయి. 

ఆ 'దత్‌' కమిటీ సిఫార్సుల మేరకు 1969లో ఎంఆర్‌టీపీ చట్టం, 
1970లో ఎంఆర్‌టీపీ కమిషన్‌, పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానం 


రూపొందాయి. 


ఎంఆర్‌టీపీ చట్టం 

పెద్ద పారిశ్రామిక సంస్థల గుత్తాధిపత్య ధోరణులను అరికట్టడానికి 
ప్రభుత్వం ఎంఆర్‌టీపీ చట్టాన్ని చేసింది. ఈ చట్టం కిందకు రూ.20 
కోట్ల ఆస్తులు దాటిన పారిశ్రామిక సంస్థలు వస్తాయి. 1985లో ఈ 
పరిమితిని రూ.100 కోట్లకు పెంచింది. 1991లో ఈ గరిష్ట ఆస్తుల 
పరిమితిని ఎత్తి వేసింది. ఎంఆర్‌టీపీ చట్టాన్ని రద్దు చేసి, “పోటీ 
చట్టాన్ని, ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 


పోటీ చట్టం 2002 (Competition Act) 

ఎస్‌.వి.ఎస్‌. రాఘవన్‌ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ 
సిఫార్సుల మేరకు ఎంఆర్‌ టీపీ స్థానంలో పోటీ చట్టం ఏర్పడింది. 
పోటీ వ్యతిరేక ఒప్పందాలు నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యం. 
ఎంఆర్‌టీపీ కమిషన్‌ స్థానంలో “కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ 
ఇండియా” ఏర్పడింది. 


భారత్‌. ప్రత్యేక ఆర్దిక మండళ్లు! 


భారీ పారిశ్రామికీకరణ సాధించే దిశగా... తమ ఆర్థిక 
వ్యవస్థల వృద్ధికి ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెమ్‌) ఇంజి 
శూ ఉపయోగపడతాయని భావిస్తున్న అభివృద్ధి చెందు 
తున్న దేశాలు... వీటి ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయి. 
సెజ్‌ కారణంగా పెట్టుబడులు వేగవంతమై.. ఆర్థిక కార్య 
కలాపాలు విసతమవుతాయి. తద్వారా ఉపాధి అవకా 
శాలు మెరుగవుతాయి!! 


ప్రాంతీయ సమతౌల్య ప్రగతి ధ్యేయంగా... మన దేశంలో అభివృద్ధి 
చెందిన ప్రాంతాలలోనే కాకుండా.. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల 
లోనూ సెజ్‌ల ఏర్పాటును ప్రోత్సహించాలి. వ్యవసాయ యోగ్యం కాని 
భూములను సెజ్‌ల కోసం కేటాయిస్తూ... వ్యవసాయరంగ అభివృద్ధికి 
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ విషయంలో 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయం. కేంద్ర 
ప్రభుత్వం ఆమోదించిన సెజ్‌లలో... 50 శాతం ఆంధ్రప్రదేశ్‌, కర్ణా 
టక, మహారాష్ట్ర తమిళనాడులలోనే ఏర్పాటయ్యాయి. వెనుకబడిన 
కచ్‌ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో... 
1965లో గుజరాత్‌లోని కాండ్లాలో ఏర్పాటు చేసిన స్వేచ్చా వాణిజ్య 
మండలి (Free Trade Zone)... 1966-67లో తన కార్యకలా పాలు 
ప్రారంభించింది. 1974లో ముంబయిలో ఎల కానిక్స్‌ రంగానికి 
సంబంధించి శాంతాక్రజ్‌ ఎలక్రానిక్స్‌ ఎగుమతి ప్రాసెసింగ్‌ జోన్‌ను... 
1986లో వజ్రాలు, ఆభరణాలకు (GeMs and Jewellery) విస్తరిం 
చారు. 1980లలో Export Oriented Units (ఎగుమతులకు సంబం 
ధించిన యూనిట్లు) పథకాన్ని ప్రారంభించారు. 1986లో 4 ఎగుమతి 
ప్రాసెసింగ్‌ జోన్‌లను మద్రాస్‌, నోయిడా, ఫాల్గా (కలకత్తా వద్ద), 
కొచ్చిన్‌లలో ఏర్పాటు చేశారు. 1989లో ఆమోదం పొందిన విశాఖ 
పట్టణం ఎగుమతి ప్రాసెసింగ్‌ జోన్‌... 1994లో తన కార్యకలాపాలు 
ప్రారంభించింది. కొన్ని ముఖ్యమైన ప్రోత్సాహకాలను ఇస్తూ... ఎగు 
మతి-దిగుమతి విధానం- 2000, సెక్టన్‌ 9-ఎ.. 4 ఎగుమతి ప్రాసె 
సింగ్‌ జోన్‌(౬£౧2)లను ప్రత్యేక ఆర్థిక మండళ్లు(6౯2)గా మార్చింది. 


సెజ్‌ల ప్రాధాన్యం : 

సెజ్‌ల ఏర్పాటు వల్ల ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమవటం... వస్తు, 
సేవల ఎగుమతులు పెరగటం.. స్వదేశీ, విదేశీ పెట్టుబడులు ఆకర్షిం 
చటం... ఉపాధి అవకాశాలు పెరగటం... ప్రభుత్వ, ప్రయివేటు భాగ 
స్వామ్యం ద్వారా మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం... వంటి 
ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. పారిశ్రామికీకరణ సాధించే 
దిశగా తమ ఆర్థిక వ్యవస్థలలో వృద్ధిని పెంపొందించటానికి సెజ్‌లు 


ఇంజన్‌లాగా ఉపయోగపడతాయని అభివృద్ధి చెందిన దేశాలు 
భావిస్తున్నాయి. 1980లకు ముందుకాలంలో Deng Xiaoping 
సారథ్యంలో రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా సెజ్‌లను ప్రవేశపెట్టింది. చైనాను 
ఆదర్శంగా తీసుకొని చాలా దేశాలు సెజ్‌లను ఏర్పాటు చేశాయి. 
సెజ్‌ల ఏర్పాటు తర్వాత దక్షిణ కొరియా ఆర్థిక ప్రగతి పెరిగి, 
శ్రామికశక్తి నైపుణ్యం మెరుగ్గంది. 


భారత్‌లో సెజ్‌ల విధానం: 
ఎగుమతులపై ఉన్న నియంత్రణ తొలగించటం ద్వారా... అంతర్జాతీ 
యస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ... విదేశీ పెట్టుబడులను ఎక్కు 
వగా అకర్షించాలనే ఉద్దేశంతో... ప్రత్యేక ఆర్థిక మండళ్ల (5962) 
విధానాన్ని 2000, ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
ప్రపంచంలో తయారీ ఉత్పత్తుల ॥1bగా భారత్‌ను రూపొందించా 
లంటే... రాబోయే 5 ఏళ్లలో శ్రామికక్తికి అదనంగా తోడయ్యే 71 
మిలియన్ల యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరముంది. భారీ 
పారిశ్రామికీకరణ ధ్యేయంగా... సెజ్‌ యూనిట్లకు ప్రభుత్వం అనేక 
ప్రోత్సాహకాలు ప్రకటించింది. తయారీ ఉత్పత్తి కార్యకలాపాలకు 
సంబంధించిన యూనిట్లలో... 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల 
అనుమతి.. ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం చేసే అన్ని దిగుమతులపై డ్యూటీ 
మినహాయింపు.. వ్యాపార ఆదాయంపై ఆదాయపన్ను విరామం... 
వ్యాట్‌, ఇతర పన్నుల మినహాయింపు. సెజ్‌లలో ఏర్పాటయ్యే 
టౌన్‌షిప్‌ల అభివృద్ధికి స్వేచ్చనివ్వడం... వంటి ప్రోత్సాహకాలను 
ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వశాఖ 
సమాచారం ప్రకారం... ఇప్పటివరకు ఆమోదించిన 489 సెజ్‌లలో... 
150 టెక్స్‌టైల్స్‌, అపెరల్స్‌, తోలు ఉత్పత్తులు, ఆటోమొబైల్‌ 
పరికరాలకు సంబంధించినవి. వీటిలో.. నేర్పరితనం లేనివారు, 
semi skilled యువకులు, మహిళలు, భూమిలేని కార్మికులు, 
సెజ్‌ల ఏర్పాటులో భూమి కోల్పోయినవారికి పెద్ద ఎత్తున ఉపాధి 
అవకాశాలు లభ్యమవుతాయి. శ్రీపెరంబదూర్‌లో ఏర్పాటైన నోకియా 
సెజ్‌లో 9,645 మందికి, ఫ్లెక్స్‌ట్రోనిక్స్‌ సెజ్‌లో 2,069 మందికి ఉపాధి 
లభించగా.. వీరిలో ఎక్కువ మంది మహిళలు. 

హైదరాబాద్‌లోని GEMS సెజ్‌... ప్రస్తుతం 1200 మంది మహి 
శలకు, 800 మంది పురుషులకు ఉపాధి కల్పించింది. రాబోయే 
రోజుల్లో మరో 80,000 మందికి ఉపాధి కల్పించగలదని అంచనా. 
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన Appache, shoes తయారీ సెజ్‌... 
ప్రస్తుతం 4500 మందికి ఉపాధి అందించింది. ఈ సెజ్‌ తన లక్ష్యమైన 
మిలియన్‌ జత 5/06 తయారీని సాధిస్తే... అదనంగా మరో 
20,000 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీలంకకు చెందిన FDI 
project, Brandix apparel ప్రాజెక్టులు రాబోయే 8 పళ్లలో... 
60,000 మందికి ఉపాధి కల్పించగలవు. భవిష్యత్తులో శ్రమసాం ద్రత 


రంగాలలో మరిన్ని సెజ్‌లు ఏర్పాటయ్యే అవకాశమున్నందున భారీగా 
ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సాంఘిక అవస్థాపనా సౌకర్యా 
లైన ఆసుపత్రులు, పాఠశాలలు, గృహ నిర్మాణాలను... సెజ్‌లలో 
ఏర్పాటు చేయకుంటే... సెజ్‌ల బయట లభ్యమయ్యే మౌలిక సదుపా 
యాలపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. సెజ్‌లలో సాంఘిక మౌలిక 
సౌకర్యాలను మెరుగుపరచడానికి అవసరమైన కనీస ప్రాసెసింగ్‌ 
ఏరియాను ప్రభుత్వం 85 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. 
2007-08లో సెజ్‌ల ద్వారా ఎగుమతుల లక్ష్యం రూ.67,300 కోట్లు. 
కాగా రూ.66,638 కోట్లు సాధించారు. 2008-09లో ఎగుమతుల 
ఆదాయం రూ. 1,85,000 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం 
ఏర్పాటైన సెజ్‌లలోని 1016 యూనిట్లు... ప్రత్యక్షంగా 1.79 లక్షల 
మందికి ఉపాధి అందించగా... వీరిలో 40 శాతం మహిళలు. 


సెజ్‌ల ఆవశ్యకత: 

స్వాతంత్రానంతరం మన దేశ పారిశ్రామిక రంగం అనేక ఒడిదుడు 
కులు ఎదుర్కొంది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో... 
పారిశ్రామిక రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయినా 
అంతకుముందు కాలం కన్నా.. సంస్కరణల యుగంలో పారిశ్రామికా 
భీవృద్ధి క్షీణించింది. సంస్కరణల యుగంలో... ఈ రంగంలో ప్రభుత్వ 
పెట్టుబడులు తగ్గటం... ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీతత్వం పెర 
గటం.. మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో లభ్యం కాకపోవటం.. పారి 
శ్రామికరంగ విస్తరణకు అవసరమైన నిధులు లభించకపోవటం.. 
ఎగుమతుల వృద్ధి తగ్గటం.. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి మందగిం 
చటం... వంటి సమస్యల కారణంగా పారిశ్రామికరంగ వృద్ధి 
క్షీణించింది. ఆశించిన స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా 
సమకూరలేదు. ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ 
ప్రక్రియ వేగవంతం కానందువల్ల... ప్రభుత్వ వనరులు తగ్గి, మౌలిక 
సౌకర్యాలు కుంటుపడ్డాయి. ఆదాయ, ప్రాంతీయ అసమానతలు 
తగ్గింపు... భారీగా ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రోత్సాహం పొందిన 
చిన్నతరహా పరిశ్రమలు కార్యాచరణలో విఫలమయ్యాయి. మౌలిక 
సౌకర్యాల కల్పనలో ప్రయివేటు రంగానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహ 
కాలు ప్రకటించినప్పటికీ... ప్రయివేటు పెట్టుబడులను ఆశించిన మేర 
ఆకర్షించలేకపోయింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... స్థూల 
మూలధన కల్పనలో చాలా వెనుకబడి ఉండటం.. జరుగుతున్న 
వృద్ధికి అనుపాతంగా ఉపాధి పెరగకపోవటం.. ప్రపంచీకరణ నేప 
థ్యంలో పోటీతత్వం పెరగటం వల్ల ఎక్కువ విదేశీమారక ద్రవ్యాన్ని 
ఆర్జించలేక పోవటం... వంటి పరిస్థితుల కారణంగా ప్రత్యేక ఆర్థిక 
మండ్లళ్లను మన దేశం ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది. 


సెజ్‌లు.. సమస్యలు : 

ఆర్థిక వృద్దికి ఇంజిన్‌లుగా.. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఉద్దేశించి 
ధి థి థి ౧ ట్‌ 
నప్పటికీ... వీటి ఏర్పాటులో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. 
వాణిజ్య మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం... మొత్తం భూ విస్తీర్ణం 


29,78,190 చదరపు కిలోమీటర్లలో... ఇప్పటివరకు ఆమోదించిన 
489 సెజ్‌లకు 596 చదరపు కిలోమీటర్లు... నోటిఫై చేసిన 195 సెజ్‌ 
లకు 260 చదరపు కిలోమీటర్ల భూమి అవసరం. సెజ్‌లకు అవన 
రమైన మొత్తం 856 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని... వ్యవసాయ 
భూమి 16,20,388 చదరపు కిలోమీటర్ల నుంచి కేటాయించాలా? 
లేదా 18,52,802 చదరపు కిలోమీటర్ల వ్యవసాయేతర భూమి నుంచి 
కేటాయించాలా? అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించలేదు. 

ప్రభుత్వం వ్యవసాయ భూమి అని స్పెసిఫై చేసింది. కాని కల్టివ 
బుల్‌ ల్యాండ్‌ అని పేర్కొనలేదు. రైతుల నుంచి చాలా తక్కువ ధర 
లకు భూములను తీసుకోవాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తు 
న్నందువల్ల... సెజ్‌ల అభివృద్ధికి వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవు 
తోంది. వ్యవసాయ భూములలో సెజ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో. 
రైతులు తమ జీవనోపాధి కోల్పోతున్నారు. వీరు నైపుణ్యం గల 
శ్రామికులు కాకపోవటంతో ఇతర ఉపాధి చేపట్టలేరు. సెజ్‌లో ఏర్పా 
టయ్యే యూనిట్లకు ప్రభుత్వం ప్రకటించిన పన్ను విరామాలు, అనేక 
ప్రోత్సాహకాలు... భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభా 
వాన్ని చూపే ఆస్కారముంది. పన్ను- జీడీపీ నిష్పత్తిలో... ఇంకా 
తగ్గుదల సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. సెజ్‌లను విచక్షణా 
రహితంగా అనుమతించినందువల్ల వ్యవసాయం, ఆహారభద్రత, 
ఆర్థికస్థితులపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ప్రయివేటు ప్రమో 
టర్స్‌ భూమిని చాలా చౌకగా పొందుతూ... రియల్‌ఎస్టేట్‌ రంగ అభి 
వృద్ధి, అంచనా వ్యాపారం (స్పెక్యులేషన్‌) ద్వారా... అధిక లాభాలు 
ఆర్జించడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 


సమస్యలు... నివారణ : 
భూమిపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులను అభివృద్ధి ప్రక్రియలో 
నిర్లక్ష్యం చేయకూడదు. వ్యవసాయ యోగ్యమైన భూములను సెజ్‌లకు 
కేటాయించకుండా... బంజరు భూములు, వృధాగా ఉన్న భూము 
లను సెజ్‌లకు కేటాయించి... మౌలిక సౌకర్యాలు కల్పించే బాధ్యత 
లను ప్రభుత్వం తీసుకోవాలి. సెజ్‌లకు కేటాయించే భూముల మొత్తం 
పై పరిమితి విధించాలి. పన్ను మినహాయింపు ప్రతిపాదనలను 
ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ... వాటిని దశల వారీగా తొలగించాలి. 
భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు 
వారి పునరావాసానికి చర్యలు తీసుకోవాలి. సెజ్‌ చట్టంలో మార్పులు 
తీసుకువచ్చేటపుడు ఇతర రాజకీయ పార్టీల మద్దతు పొందాలి. సెజ్‌కు 
కేటాయించిన భూమిలో... 50 శాతం ఇండస్ట్రీల ఏర్పాటుకు; 25 
శాతం మౌలిక సౌకర్యాలు ఏర్పాటుకు; మిగతా 25 శాతం ఇతర 
అవసరాలకు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. 
వ్యవసాయరంగం పెరుగుతున్న శ్రామిక శక్తికి ఉపాధి కల్పించ 
లేదు. కాబట్టి సెజ్‌ల ఏర్పాటు ద్వారా పారిశ్రామికీకరణ వేగవంతం 
చేసి, ఉపాధిని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 91 సెజ్‌లకు ఆమోదం పొందటమే కాక ఐ.టి. రంగంలో 
40 సెజ్‌లను, ప్రయివేటు రంగంలో 15 ఐ.టి. పార్కుల ఏర్పాటుకు 


ప్రయత్నిస్తూ... పెరుగుతున్న యువతకు ఉపాధి అందించాలనే 
దృక్పథంలో పని చేస్తుండటం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం!!! 


భారత ఆర్లిక వ్యవస్త - ప్రధాన రంగాలు 
థ క వ 


ఒక దేశ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి ఆ దేశంలో వివిధ రంగాల నుంచి 
తయారయ్యే ఉత్పత్తుల విలువపై ఆధారపడి ఉంటుంది. వ్యవసా 
యం, పరిశ్రమలు, సేవల రంగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను 
ఆ దేశ ఉత్పత్తుల్లో (స్థూల దేశీయోత్పత్తులు లేదా జీడీపీ) గమనించ 
వచ్చు. ఉత్పత్తులు ప్రసాదించే రంగాలు ప్రధానంగా మూడు. 


ప్రాథమిక రంగం 

ప్రకృతి ప్రభావం అధికంగా ఉండే ఉత్పత్తి కార్యకలాపాలు ఈ రంగా 
నికి సంబంధించినవి. వీటిలో ముఖ్యమైనవి వ్యవసాయం, దాని అను 
బంధ రంగాలు. గనులు, తవ్వకాలను ప్రాథమిక రంగంలో లెక్కి 
స్తారు. అడవులు, పశుసంపద, కోళ్లు, చేపలు, పందులు, పాడి 
పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందినవి. ప్రాథమిక 
రంగంలో వ్యవసాయ రంగం వాటా వేగంగా క్షీణిస్తూ ఉండగా, 
చేపలు, అడవుల ఉత్పత్తుల్లో వృద్ధి నిలకడగా ఉంది. గనుల తవ్వకాల 
ఉత్పత్తుల్లో కూడా వృద్ధి కనపడుతోంది. (సి.ఎస్‌.ఓ. గణాంకాలు) 


ద్వితీయరంగం 

దీనిలో ప్రధానమైనవి పరిశ్రమలు, నిర్మాణం, విద్యుత్‌, గ్యాస్‌, నీటి 
సరఫరా. ఈ రంగం ఉత్పత్తుల్లో పరిశ్రమలు, నిర్మాణాల శాతం 
ఎక్కువ. 


తృతీయ లేదా సేవల రంగం 
మొదటి రెండు రంగాలు భౌతిక వస్తువులను, తృతీయ రంగం 
అభౌతిక అంటే సేవలను ఉత్పత్తి చేస్తుంది. ఈ రంగంలో ఆరు 
ఉపభాగాలున్నాయి. వర్తక వాణిజ్యం, సమాచారం, 
హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్‌ ఎస్టేట్స్‌, బ్యాంకింగ్‌, భీమా సర్వీసులు, 
రక్షణ, ప్రభుత్వ పరిపాలన, వృత్తిపరమైన సేవలు మొదలైనవి. 

వృద్ధి పంథాలో మొదట ప్రాథమిక రంగం వాటా తగ్గి పరిశ్రమల 
వాటా పెరుగుతుంది. తర్వాత అభివృద్ధి దశలో తిరిగి ప్రాథమిక 
వాటా తగ్గి, ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు పెరుగుతాయి. 
ద్వితీయరంగం కంటే తృతీయ రంగం శీఘ్రంగా వృద్ధిచెంది అగ్రస్థా 
నానికి చేరుకొంటుంది. ఈ మార్పులు రంగాల వారీ జాతీయోత్పత్తి, 
మొత్తం ఉద్యోగితలో అంటే రెండింటిలో ఏర్పడతాయి. దీని ఆధా 
రంగా భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకొన్న మార్పులను పట్టిక 
1లో చూడొచ్చు. అయిదన్నర దశాబ్దాల కాలంలో జీడీపీలో ప్రాథమిక 
రంగం వాటా 50లో 56.5 శాతం నుంచి 1998-99 నాటికి 26.2, 
మరింత గణనీయంగా 2006-07 నాటికి 18.5 శాతానికి పడిపో 
యింది. అదే సమయంలో ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు 
పెరిగాయి. 1990-81 వరకు, ఉత్పత్తి ఆదాయాలకు వ్యవసాయ 
రంగం ప్రధాన ఆధారం. ఆ తర్వాత కాలంలో సేవల రంగం మొత్తం 


రవాణా, 


జాతీయ ఉత్పత్తిలో 55.1 శాతంతో ఆదాయాల వృద్ధికి తోడ్పడు 
తోంది. ప్రపంచంలో సర్వీసుల ఉత్పత్తుల్లో భారత్‌ది 15వ స్థానం, 
ఉద్యోగితలో 2కి శాతం ఈ రంగం ద్వారానే సమకూర్చబడుతుంది. 

పట్టిక 2ను పరిశీలిస్తే 10వ ప్రణాళిక జీడీపీలో అత్యధిక వృద్ధిరేటు 
సాధించిన రంగాలు రవాణా, కమ్యూనికేషన్స్‌ (15.8 శాతం), నిర్మా 
ణం (12.9 శాతం), ఉత్పత్తి రంగం 8.6 శాతం. దేశ ఆర్థిక వృద్ధికి ఈ 
రంగాల ప్రగతి ఎంతో దోహదం చేస్తోంది. 10వ ప్రణాళికలో వ్యవ 
సాయరంగ వృద్ధిరేటు జీడీపీలో అన్ని రంగాల కంటే అత్యల్పంగా 
ఉంది. 


జీడీపీ.. ఇటీవల పరిణామాలు 
2006-07లో 9 శాతం, 2007-08లో 7.4%, 2008-09లో 6.7% 
(ఆశించింది 8.7%), జీడీపీలో వృద్ధిరేటు సాధిస్తే, 2009-10లో ఆర్థిక 
మాంద్య సంవత్సరంలో కనీసం 7.2 శాతం సాధించాలని లక్ష్యంగా 
పెట్టుకొన్నారు. 

భారత్‌ 5.5 శాతం వృద్ధిరేటును సాధించగలదని బర్కెలే క్యాపిటల్‌ 
ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌... అంచనా. ఇటీవల భారత్‌లో తిరిగి పెరిగిన 
కొనుగోలు శక్తి వల్ల 7.2 శాతం వృద్ది సాధ్యమేనని చెప్పింది. ప్రస్తుత 
ప్రపంచ దేశాల సగటు జీడీపీ వృద్ధిరేటు 5.5 శాతం ఉండగా, ఆర్థిక 
మాంద్య పరిస్థితుల్లో కూడా అంతకంటే ఎక్కువ వృద్ధిరేటును భారత్‌ 
సాధించడం గమనార్హం. ఇదే తరహాలో భారత జీడీపీ వృద్ధి చెందితే 
2050 నాటికి చైనా తర్వాత (రెండో స్థానం) అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 
మన దేశం అవతరించగలదని విశ్లేషకుల అంచనా. 


జీడీపీ, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ 

కేంద్ర ప్రభుత్వం జూలై 5, 2004న అమల్లోకి తెచ్చిన విత్త బాధ్యత, 
ద్రవ్య నిర్వహణ (FRBM Act) చట్టం ప్రకారం మార్చి 2009 నాటికి 
లోటు లేకుండా రెవెన్యూ సర్బస్‌ (Revenue Surplus) సాధించాలని 
లక్ష్యంగా పెట్టుకున్నారు. 2001 నుంచి లెక్కించుకొని ప్రతీ ఆర్థిక 
సంవత్సరాంతానికి జీడీపీ 0.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ 
శాతానికి సమానమైన మొత్తాన్ని రెవెన్యూ లోటులో తగ్గించుకుంటూ 


పట్టిక : 1 
భారత ఆర్థిక వ్యవస్థలో రంగాలవారీ జీడీపీ సాపేక్ష వాటాలు 
సంవత్సరం ప్రాథమిక ద్వితీయ తృతీయ మొత్తం 
రంగం రంగం రంగం 

1950 - 51 56.5 15.0 28.5 100% 
(1980 - 81 ధరల్లో) (రూ. 49,000 కోట్లు) 
190/ - 6 26.2 29.5 44.8 100% 
(1980 - 81 ధరల్లో) (రూ. 8,12,000) 
2006 - 07 18.5 26.4 55.1 100% 
(1999 - 00 ధరల్లో) (రూ. 25,80,495) 


పట్టిక 2 
ఇటీవల రంగాల వారీగా జీడీపీలో వృద్ధిరేటు 
(1999 - 2000 ధరలలో) (*) 


రంగం 9వ 10వ 
ప్రణాళిక | ప్రణాళిక 

ప్రాథమిక రంగం 

వ్యవసాయం, నర్‌ నిక్‌ 

అనుబంధ రంగాలు 

మైనింగ్‌ 4.0 6.1 

ద్వితీయ రంగం 

ఉత్పత్తి రంగం 8.8 8.6 

విద్యుత్‌ 4.8 5.6 

నిర్మాణం vial 12.9 

తృతీయ (సేవల) రంగం 

వాణిజ్యం, హోటళ్లు 15 8.5 

రవాణా, 8.9 15.8 

కమ్యూనికేషన్లు 

రియల్‌ ఎస్టేట్‌, 8.0 9.5 

హౌసింగ్‌ 

కమ్యూనిటీ సర్వీసులు | 7.7 6.1 

జీడీపీ సగటు వృద్ధి ర్‌.5 7.8 


మూలం: కేంద్ర గణాంకాల సంస్థ (050) 


కొనసాగాలని నిర్ణయించారు. 

అదే విధంగా ఫిస్కల్‌ లోటును జీడీపీలో 2 శాతం విలువకు 
సమానంగా అయిదేళ్ల కాలంలో మార్చి 2006 నాటికి తగ్గించాలని 
నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి సేకరించిన 
ణు యట 
రుణాల (Public Debt) విలువ ఏప్రిల్‌ 2001 నుంచి మార్చి 2011ల 
మధ్య జీడీపీ విలువలో 50 శాతానికి మించకుండా ప్రభుత్వం విత్త 
బాధ్యతను నెరవేర్పుకోవాలని FRBM చట్టం నిర్దేశిస్తుంది. 


2009లో కనీసం 7 శాతం జీడీపీలో వృద్ధి సాధించి, తర్వాత 
మూడేళ్లలో 9 శాతం వృద్ధిరేటును సాధించగలమని ప్రధాని 
మన్మోహన్‌సింగ్‌ ఇటీవల లోక్‌సభలో ధీమా వ్యక్తం చేశారు. మన 
దేశంలో ఉద్యోగిత(EMplంyMenీలో ఒక శాతం అభివృద్ధి సాధించ 
డానికి జీడీపీలో పెరుగుదల రేటు కనీసం 10 శాతం ఉండాలని 
ఆర్టికవేత్తలంటున్నారు. 


మాదిరి ప్రశ్నలు 
1. ప్రాథమిక రంగానికి సంబంధించి ఏది సర్దెంది కాదు? 
ఎ) వ్యవసాయరంగం వాటా జాతీయాదాయంలో పెరుగుతుంది 
బి) వ్యవసాయ రంగం వాటా జీడీపీలో 42 శాతం 
నీ) వ్యవసాయరంగం అంటే అడవులు, గనులు, చేపలు 
డి) ఏదీ కాదు 
2. నీటి సరఫరా ఏ రంగంలోనిది? 
ఎ) ప్రాథమిక బి) ద్వితీయ 
సి) సేవల డిఎ బి 


. 1951 నాటికి జీడీపీలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతం? 


ఎ) 56.5 బి) 16.2 సి) 60 డి 38 


. ఇటీవల వ్యవసాయరంగం వాటా జీడీపీలో ఎంత స్థాయికి తగ్గింది? 


ఎ) పైని బి) 18.5 సి) 16.3 డి నిర 


. జీడీపీలో ప్రాథమిక రంగం వాటా తగ్గడానికి లేదా సేవల రంగం, 


పరిశ్రమల రంగం వాటాలు పెరగడానికి ప్రధాన కారణం? 
ఎ) ప్రాథమిక రంగం పట్ల ప్రభుత్వ అనాసక్తి 

వి) ఆర్థిక వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పులు 

సి) పరిశ్రమల రంగంలో ప్రగతి 

డ్రిబి,ని 


. ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న దేశాల్లో ఏ రంగం ఎక్కువ 


అభివృద్ధి చెంది ఉంటుంది? 


ఎ) ప్రాథమిక బి) ద్వితీయ 
సి) సేవల డి) ఎ, బి 
. 10వ ప్రణాళికలో జీడీపీలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రం 
గాలు? 
ఎ) రవాణా, కమ్యూనికేషన్స్‌ బి) ఉత్పత్తి 
సి నిర్మాణ డి బి, నీ 


. 10వ ప్రణాళికలో జీడీపీలో అన్ని రంగాల కంటే అత్యల్ప వృద్ధిరేటు 


నమోదైన రంగం? 
ఎ) పరిశ్రమల బి) వ్యవసాయ 
సి నిర్మాణ డి సేవల 


కకం EE EL MN): 
కం కకం ౬1 


ఆర్దికాభివృద్ది.. విత్త విధానం కీలకపాత్ర 
థ ధా చ 


గ్రూప్‌ 1, ఓ ఎకానమీ సిలబస్‌లో విత్త విధానం ముఖ్యమైన 
పాఠ్యాంశం. దీనినుంచి ప్రశ్నలు వచ్చే అవకాశమున్నందున 
అభ్యర్థులు విత్త విధానం గురించి క్షుబ్ణంగా అధ్యయనం చేయడం 
మంచిది. 


ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు సాధనకు తోడ్పడుతూ, సామాజిక న్యాయం 
తో కూడిన అభివృద్ధిని (అన్ని వర్గాలకు సమానంగా ఆదాయ పంపి 
ణీ) సాధించడంలో ప్రభుత్వ విత్త విధానం (FI56al Pంl0y) బహు 
ముఖ పాత్ర పోషిస్తుంది. జాతీయ వనరులను సమీకరించి, ఆర్థిక 
వృద్ధిని పెంపొందించడంతో పాటు వనరులను సమర్థవంతంగా 
కేటాయించి ఫలితాలు సాధించడంలో విత్త విధానం ప్రభావం ఎంతో 
ఉంది. 


ఫిస్కల్‌ విధానం ప్రాముఖ్యత 
అభివృద్ధి చెందిన దేశాలలో సాధించిన ఆర్థికవృద్ధిని స్థిరీకరించడం, 
అభివృద్ది చెందుతున్న దేశాలలో వృద్దిని త్వరితగతిన సాధించడంలో 
థి థి 
ఫిస్కల్‌ విధానాలు కీలకమైనవి. 1980లో వచ్చిన ఆర్థిక మాంద్యం 
(Great Depression), జె.ఎం. కీన్స్‌ చేసిన ఆర్థిక రచనల తర్వాత 
ఒక ఆర్థిక సాధనంగా ఫిస్కల్‌ విధానం ప్రాముఖ్యతను గుర్తించారు. 
ఆర్థిక వ్యవహారాలలో నామమాత్రపు పాత్రను వహిస్తూ ప్రభుత్వం 
కేవలం శాంతిభద్రతల వరకు మాత్రమే పరిమితంగా ఉండాలనే 
భావన ఉండేది. క్లాసికల్‌ సిద్దాంతం ప్రకారం ఏ ప్రభుత్వమైతే తక్కువ 
జోక్యంతో పరిపాలన చేస్తుందో అదే ఉత్తమ ప్రభుత్వం (That 
Government is the best that governs the least). అయితే 
1930లో ఆర్టికమాంద్యం పరిస్థితుల తర్వాత దేశాల ఆర్థిక వ్యవస్థలు 
ధి థి ధి థి 
తిరిగి బలం పుంజుకోవడంలో ప్రైవేటు రంగం సమర్ధవంతమైన 
పాత్రను పోషించలేకపోవడంతో ఆ బాధ్యతను ప్రభుత్వ రంగమే 
వహించాల్సి వచ్చింది. 
ఖర్చు-పెట్టుబడుల ద్వారా ఉద్యోగితను కల్పించడానికి ప్రభుత్వ 
జోక్యం తప్పనిసరి అని భావించారు. ఆర్థికమాంద్యం లేదా ద్రవ్యో 
ధి 
ల్పణ పరిస్థితులు ఏర్పడినపుడు ఆర్థికవ్యవస్థను తిరిగి సామాన్యస్థితికి 
తెచ్చే బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఎడ్వర్డ్‌ షపీరో చెప్పి 
నట్లు... మొత్తం ఆర్థికవ్యవస్థ ఆదాయం, ఉత్పత్తులకు సంబంధించి 
పన్నుల విధానం (TaXation), ప్రభుత్వ వ్యయం (Government 
Expenditure)o ప్రాముఖ్యత పెరిగింది. 


నిరుద్యోగ సమస్యను అధిగమించడంలో ద్రవ్యవిధానం (Monet- 
ary Policy) తన ప్రభావం చూపెట్టకపోవడం, స్తూల డిమాండు 
(Aggregate demand)కు ప్రాధాన్యమిస్తూ కీన్స్‌ ఆర్థికశాస్తాన్ని 
కొత్తగా నిర్వచించడం వంటి కారణాల వల్ల ఫిస్కల్‌ (విత్త) విధానాలు 
1930 తర్వాత ప్రాముఖ్యతను కోల్పోయాయి. 


ఫిస్కల్‌ ఆయుధాలలో ప్రధానమైనవి 

ఆ పన్నుల విధానం (TaXation) 

9 ప్రజల వద్ద నుంచి రుణాలు (PUblic Borrowing) 
ఆ లోటు ఆర్థిక విధానం (Deficit financing) 

ఆ ప్రభుత్వ వ్యయం (Public Expenditure) 


పన్నుల విధానం 

ఆభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో ప్రభుత్వానికి రెవెన్యూ 
(ఆదాయం) తెచ్చే మార్గాలలో పన్నుల విధానం ప్రముఖమైంది. 
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిర్వహణ ఆ ప్రభుత్వం 
పన్నుల వసూళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. పన్నుల 
ద్వారా వచ్చే రాబడి జాతీయ ఆదాయంలో ప్రస్తుతం ఉన్న 10-15 
శాతం నుంచి 80-40 శాతం వరకు వృద్ధి చెందేందుకు భారత్‌లాంటి 
దేశాలు కృషిచేస్తున్నాయి. 


ఆదాయం రెండు రకాలు 

ప్రత్యక్ష పన్నులు : వ్యక్తులు, సంస్థల నుంచి సంపద, ఆస్తుల మీద 
ప్రత్యక్షంగా వనూలు చేసే పన్నులు 

పరోక్ష పన్నులు : వస్తు, సేవలపై విధించిన పన్నుల ద్వారా వచ్చే 
పరోక్ష ఆదాయం. అంటే వాణిజ్య పన్నులు, ఎక్టైజు డ్యూటీలు (ఎగు 
మతులు - దిగుమతుల సుంకాలు). బాగా అభివృద్ధి చెందిన దేశాలు 
ప్రత్యక్ష పన్నుల ఆదాయం మీద ఆధారపడితే తక్కువ ఆదాయం గల 
దేశాలు పరోక్ష పన్నుల నుంచి (8/4 వంతు) ఆదాయం పొందు 
తున్నాయి. మధ్యస్తంగా అభివృద్ధి చెందిన దేశాలు పరోక్ష పన్నుల 
ద్వారా 50 శాతం ఆదాయం పొందుతున్నట్లు 1988లో ప్రపంచ 
బ్యాంకు రిపోర్టు వెల్లడించింది. 


రుణాల సేకరణ 

పన్నుల తర్వాత స్థానంలో ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయమార్గం 
ప్రజల నుంచి రుణాల సేకరణ. అయితే ఈ రకంగా వచ్చిన ఆదా 
యాన్ని కాల పరిమితి ప్రకారం తిరిగి ప్రజలకు చెల్లించాలి. ఇది ఒక 
విధంగా అభివృద్ధి వ్యయాలకు విత్తాన్ని సమకూర్చుకోవడానికి కావా 


ల్సిన 'ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవడమే. ప్రభుత్వ సెక్యూరిటీలు, 
బిల్లులు మనీ మార్కెట్టులో అమ్మి స్వచ్చందంగా సేకరించడం, లేదా 
తప్పనిసరి (Compulsory loan) రుణాలను ప్రజల వద్ద నుంచి 
సేకరించడం అంటే ఐదు నుంచి పదేళ్ల తర్వాత చెల్లించే విధంగా 
పన్నురహిత బాండ్లు జారీచేయడం, ఉద్యోగుల భవిష్యనిధికి తప్పనిస 
రిగా జీతభత్యాల నుంచి ఎక్కువ మొత్తాలను మళ్ళించడం మొదలైన 
విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుంది. నిర్దేశించిన కాలం తర్వాత 
లేదా పేర్కొన్న సందర్భాలలో గానీ, రిటైర్‌మెంట్‌ తర్వాత గానీ ఈ 
మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 

ఈ విధమైన పబ్లిక్‌ రుణాల సేకరణ ద్వారా ప్రభుత్వం తనకు 
కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఇటీవల అన్ని దేశాల 
లోనూ కన్పిస్తోంది. అభివృద్ధి చెందుతున్న వివిధ దేశాల్లో అభివృద్ధి 
కార్యక్రమాల అమలు, అవసరాలకు అధిక ఆర్థిక వనరులు కావాల్సి 
ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తప్పనిసరి రుణాల విధానం ద్వారా 
నిధులు సమకూర్చుకొంటుంది. అంతేకాకుండా ఈ నిధుల సాయంతో 
సాధించిన అభివృద్ధి ఫలాలే భవిష్యత్‌లో పబ్లిక్‌ రుణాలను తిరిగి 
చెల్లించే శక్తిని ఆర్థిక వ్యవస్థకు కల్పిస్తాయి. ఉదాహరణకు మౌలిక 
సదుపాయాలైన రోడ్లు, రైల్వే విస్తరణ. భారీ పరిశ్రమలు, నీటిపారు 
దల మొదలైన రంగాల అభివృద్ధి జాతీయ ఉత్పత్తి/ఆదాయాలను 
పెంచడంలో గొప్ప పాత్ర వహిస్తాయి. 

ప్రత్యక్ష పన్నుల విధానం ద్వారా ఎక్కువ ఆదాయ వనరులు 
పొందవచ్చు గానీ, ప్రస్తుత తరం ప్రజలకు (Present generation of 
Tax payers) అధిక పన్నులు చెల్లించడం కొంత అసంతృప్తిని 
కలుగజేస్తుంది. కానీ పబ్లిక్‌ రుణాల పద్ధతిలో ప్రభుత్వం సాధించిన 
అభివృద్ధి భవిష్యత్‌ తరాలకు ఎంతో సంతృప్తినిస్తుంది. విద్య, వైద్యాల 
యాలు, తాగునీరు మొదలైన వాటి మీద ఆర్థిక లాభాలు ప్రత్యక్షంగా 
లేకపోయినప్పటికీ అవి సమాజానికి ఎంతో ఉపకరిస్తాయి. కాబట్టి 
భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను పబ్లిక్‌ 
రుణాల విత్త విధాన ప్రక్రియలో చేపట్టడమే మంచిదనే అభిప్రాయం 
ఉంది. 


లోటు ఆర్థిక విధానం (Deficit Financing) 

బడ్జెట్‌లో పదాతి కన్నా వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఉత్స 
త్తులకు సరైన డిమాండు లేక నిరుద్యోగం ప్రబలే పరిస్థితులున్నప్పుడు 
ప్రభుత్వం బడ్జెటరీ లోటు(Budgetary 62p)ను రుణాల ద్వారా భర్తీ 
చేస్తుంది. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లోటు ఆర్థిక 
పరిస్థితిని చక్కదిద్దడం అంటే కరెన్సీని ముద్రించి చలామణిలో ఉంచ 
డంగా భావిస్తారు. అయితే ఈ లోటు బడ్జెట్‌ను ప్రైవేటు పెట్టుబడుల 
ద్వారా భర్తీ చేసే విధానాలు 1980లో చేపట్టారు. పూర్తిస్థాయి డిమాం 
(Aggregate Demand)లో లోటు వల్ల ప్లాంటు సామర్థ్యం 
పూర్తిగా వినియోగించుకోకపోవడంతో అధిక స్థాయిలో నిరుద్యోగ 
(Mass scale unemployment) సమస్యలు వస్తాయి. ఇటువంటి 


పరిస్థితుల్లో ప్రభుత్వాలు పన్నుల ద్వారా, విదేశీ పెట్టుబడుల ద్వారా, 


ప్రజల నుంచి రుణాల ద్వారా ఆ లోటును పూరించడానికి ప్రయత్ని 
స్తాయి. 
డెఫిసిట్‌ ఫైనాన్సింగ్‌ పద్దతి ద్వారా అభివృద్ది చెందిన పశ్చిమ 
లా థి థి 
దేశాల్లో ప్రభావిత గిరాకీ (EffetIve Demand)ని పెంచుతారు. 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల పొదుపులను సేకరించి వనరుల 
సమీకరణకు ఉపయోగిస్తారు. 


ప్రభుత్వ వ్యయం (Public Expenditure) 
ప్రజాహిత, మౌలిక రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు 
చేస్తుంది. ప్రత్యేకంగా ప్రైవేటు రంగం అంతగా ఆసక్తి చూపని మౌలిక, 
సామాజిక ప్రాజెక్టులపై ప్రభుత్వం భారీగా వ్యయం చేస్తుంది. 
తద్వారా ఈ పనులు, నిర్మాణ కార్యక్రమాలలో పనిచేసే వారికి ఉపాధి 
లభించి ఆదాయ మార్గాలు వృద్ధిచెంది వస్తువుల ఉత్పత్తికి డిమాండు 
పెరుగుతుంది. దీంతో పరిశ్రమల్లో “ఆర్థిక రికవరి” సాధ్యమవుతుంది. 
వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాలపై సబ్సిడీ, చౌకధరల దుకా 
ణాల ద్వారా ఆహార ధాన్యాల సరఫరాలపై ప్రభుత్వం ఎంతో ఖర్చు 
చేస్తుంది. 

అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతుల వృద్ధికి ప్రభు 
త్వం ప్రకటించే ఎగుమతి సబ్సిడీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృ 
ద్ధికి వెచ్చించే నిధులు - ఇవన్నీ ప్రభుత్వ వ్యయాల కిందకు వస్తాయి. 


ఫిస్కల్‌ విధానాలు - కొన్ని సమస్యలు 

విధాన ప్రక్రియను వెనక్కులాగే కొన్ని అంతర్గత సమస్యలున్నాయి. 
ద్రవ్య (Monetary) విధానంలో కాకుండా ఫిస్కల్‌ (విత్త) విధానాల 
అమలుకు పార్లమెంటు, శాసనసభల ముందస్తు అనుమతి అవసరం. 
ఈ అనుమతి పొందడం క్లిష్టమైన ప్రక్రియ. అనుమతి పొందిన 
తర్వాత కూడా ఫిస్కల్‌ విధానం అమలు ఆలస్యం అయ్యే అవకాశం 
ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ సాధ్యం కాకపోగా, మరింత 
అస్థిరత్వ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. 


భారత్‌. ఫిస్కల్‌ విధానం 


తిరోగమన కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో 
ద్రవ్య విధానం విఫలమవడం, సమష్టి డిమాండ్‌ పెంపుద 
లలో ప్రభుత్వ వ్యయం, పన్నుల విధానం ప్రాధాన్యం 
సంతరించుకోవడంతో కోశ విధాన పరిధి పెరిగింది. 
మొత్తం ఉత్పత్తిలో సంభవించే ఒడిదుడుకులను నియం 
త్రిస్తూ అధిక ఆర్థిక వృద్ది సాధించడంలో కోశ విధాన పాత్ర 
కీలకమైంది. 


వనరుల సమర్ధ వినియోగం ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించేదే 
అభిలషణీయమైన కోశ విధానం (ఫిస్కల్‌ పాలసీ). ఫలితంగా ద్రవ్యో 
ల్ఫణం నియంత్రణలో ఉంటుంది. ఆదర్శవంతమైన పన్నుల విధానం 
ఆదాయ పంపిణీలో అసమానతల్ని తొలగిస్తుంది. కోశ విధానంలో 
భాగంగా సమాచార రంగం, నీటిపారుదల, విద్యుత్‌లపై పెట్టుబడులు 
మౌలిక సౌకర్యాల మెరుగుదలకు దోహదపడి ఆర్థికాభివృద్ధికి దారి 
తీస్తాయి. వ్యాపార చక్రాల వల్ల కలిగే ప్రభావాలను నియంత్రిస్తూ 
ధరల స్థిరత్వం సాధించడానికి కోశ విధానం ఉపకరిస్తుంది. కోశ 
విధానంలో భాగంగా ప్రభుత్వం తన వ్యయ, రాబడి కార్యక్రమాలను 
జాతీయాదాయం, ఉత్పత్తి, ఉద్యోగితలపై అనుకూల ప్రభావాలు 
చూపే విధంగా రూపొందిస్తుంది. వనరుల సమర్ధ పంపిణీ, వాటి 
యాజమాన్యంపై ఆర్థిక వ్యవస్థ వృద్ది ఆధారపడి ఉంటుంది. 
Incremental capital output ratio (100%) భవిష్యత్‌ వృద్ధి 
ధోరణులకు ముఖ్య సూచిక. 100% ఎక్కువైతే ఆ ఆర్థిక వ్యవస్థలో 
సమర్థత తక్కువని భావించవచ్చు. భారతదేశం లాంటి అభివృద్ది 
చెందుతున్న దేశాల్లో [00% ఎక్కువగా ఉన్నందున దీని తగ్గుదలపై 
దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నిష్పత్తిలో తగ్గుదల లక్షిత 
వృద్ధి సాధనకు అవసరమైన కొత్త వనరుల అవసరాన్ని తగ్గిస్తుంది. 
ప్రభుత్వం అవలంభించే కోశ విధానం ఈ నిష్పత్తి తగ్గుదలకు దారి 
తీసి సమర్ధత పెంచేవిధంగా ఉండాలి. ఆశించిన రీతిలో ఆర్థిక 
వ్యవస్థను నియంత్రించి తద్వారా ఆర్థిక వృద్ధిని, సమానతను, ఆర్థిక 
స్థిరీకరణను సాధించే ప్రక్రియగా కోశ విధానాన్ని భావించవచ్చు. 


కోశ విధానం - సాధనాలు - లక్ష్యాలు 

ప్రభుత్వ ఆదాయ, వ్యయ విధానాల మొత్తం ప్రభావం ఆదాయం, 
ఉత్పత్తి, ఉద్యోగితపై ఎలా ఉంటుందో తెలియజేసేదే కోశ విధానం. 
దీనిలో ముఖ్యంగా వ్యయ, పన్ను, రుణ, లోటు విత్త విధానాల ద్వారా 
ప్రభుత్వం అనుకున్న రీతిలో ఆర్థిక వ్యవస్థను నియంత్రించి వేగవం 
తమైన ఆర్థికాభివృద్ధికి, అసమానతల నిర్మూలనకు, ధరల స్థిరీకరణకు 
తోడ్పడి సమాజ శ్రేయస్సుని గరిష్టం చేసే ప్రయత్నం చేస్తుంది. 


కోశ విధాన సాధనాలు ముఖ్యంగా 1) పన్ను విధానం ని) 
ప్రభుత్వ వ్యయ విధానం 8) ప్రభుత్వ రుణ విధానం 4) లోటు బడ్జెట్‌ 
విధానం. వీటి ద్వారా మన దేశంలో కోశ విధాన లక్ష్యాల సాధనకు 
ప్రభుత్వం కృషి చేస్తోంది. 

వనరుల సమీకరణ, ఆర్థికాభివృద్ధి సాధించడం, ఆదాయ అసమా 
నతలు తగ్గించడం, పూర్ణోద్యోగిత సాధించడం, ధరల స్థిరత్వం కోశ 
విధానం లక్ష్యాలు. పెట్టుబడికి అవసరమైన నిధులను ప్రభుత్వం 
రెండు విధాలుగా నమీకరిస్తుంది. అవి 1) స్వచ్చంద పొదుపు సీ 
నిర్బంధ పొదుపు. ప్రజల నుంచి రుణాలు, పన్నుల ద్వారా వనరుల 
సమీకరించవచ్చు. తలసరి ఆదాయాలు తక్కువ అవడంతో స్వచ్చంద 
పొదుపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రాధాన్యం సంతరించుకోలేక 
పోయింది. కొత్త పన్నుల విధింపు, ప్రస్తుత పన్ను రేట్ల పెంపు ద్వారా 
ప్రభుత్వం ఎక్కువ వనరులను సమీకరించుకోగలదు. 

సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి కోశ విధానం 
దోహదపడుతుంది. ఆదాయ అసమానతల్ని తగ్గించడానికి ధనిక 
వర్గాలు, విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై ఎక్కువ పన్ను 
విధించాలి. తద్వారా వచ్చిన రాబడి బలహీన వర్గాల అభ్యున్నతికి 
ఉపయోగిస్తే సంపద పునఃపంపిణీ సాధ్యమవుతుంది. మౌలిక సౌక 
ర్యాల మెరుగుదలకు ప్రభుత్వం చేసే వ్యయం, పెట్టుబడి అవకాశాల 
విస్తరణ, కొన్ని ఉత్పత్తులకిచ్చే రాయితీలు, సబ్సిడీలు ఆర్థిక వ్యవస్థలో 
వృద్ధికి దారి తీస్తాయి. ప్రభుత్వ వ్యయంలో ఉత్పాదక వ్యయ నిష్పత్తి 
ఎక్కువైతే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. కోశ విధాన సాధనాలను 
ఉపయోగించుకుంటూ ఉపాధి అవకాశాల పెంపుదలకు చర్యలు తీసు 
కోవాలి. ఆర్థికాభివృద్ధికి పూర్ణోద్యోగిత ఒక సూచిక లాంటిది. ఆర్థికాభి 
వృద్ధి జరగకుండా ఉద్యోగిత సాధ్యం కాదు. వెనుకబడిన ప్రాంతాల్లోని 
పరిశ్రమలకు పన్ను రాయితీలు, మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వ 
వ్యయం లాంటి చర్యలు ఉద్యోగితను పెంపొందిస్తాయి. ధరల 
స్థిరత్వం సాధించడం కోశ విధానం లక్ష్యం. ద్రవ్యోల్బణ కాలంలో 
ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకుంటూ పన్నులు విధించడం 
ద్వారా ప్రజల కొనుగోలు శక్తి తగ్గించాలి. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో 
ప్రభుత్వ వ్యయం పెంచుతూ బడ్జెట్‌ రూపొందించుకోవాలి. తద్వారా 
వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉండే వర్గాల్లోని ప్రజల ఆదాయ స్థాయి 
పెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. 


అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోశ విధాన పాత్ర 

అభివృద్ది చెందిన దేశాల్లో కోశ విధాన లక్ష్యం ఆర్థిక స్థిరత్వం సాధిం 
థి ౮ థి థి 

చడం కాగా... ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం అభివృద్ది చెందు 

తున్న దేశాల లక్ష్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక 

పురోగతికి ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. ఈ రెండు వ్యవస్థల్లో ఆర్థిక అస్థి 

రత్వం ఏర్పడినప్పటికీ దీని స్వభావం ఈ వ్యవస్థల్లో వేర్వేరుగా 


ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అల్ప ఉత్పత్తి నుంచి 
ఆర్థికాభివృద్ధి విధానాలను ఫైనాన్స్‌ చేయడానికి సరిపడే పొదుపు 
వనరులను సమీకరించడం... వాటితో పెట్టుబడిని విస్తృతంగా ప్రభు 
త్వం చేపట్టడానికి ఉపకరించే సాధనం కోశ విధానమని ఐక్యరాజ్య 
సమితి నివేదిక అభిప్రాయపడింది. ఆర్థికాభివృద్ధి సాధించడానికి 
చేపట్టే పథకాలు, ప్రాజెక్టులకు అవసరమైన విత్త వనరులు సమీకరిం 
చాలి. ఈ దేశాల్లో మూలధన సంచయనం తక్కువైనందున పొదుపును 
నిర్బంధంగానైనా పెంచవలసిన అవసరం ఉంది. దేశీయంగా వినియో 
గాన్ని తగ్గిస్తూ ఉత్పాదక రంగాల వైపు పెట్టుబడి మ్లో విధంగా చర్యలు 
తీసుకోవాలి. పురోగామి పన్ను విధానం అవలంభించడం, ఈ 
క్రమంలో విలాసవంతమైన వస్తువుల దిగుమతులపై ఎక్కువ సుంకం 
విధించి తగిన వనరులు సమీకరించాలి. అభివృద్ధికి అవసరమైన 
వనరుల సేకరణలో పన్ను విధానం ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది. ఈ 
దేశాల్లో ఆదాయ సంపదల పంపిణీలో అసమానతలు ఎక్కువగా 
ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో పైవేటురంగ పాత్ర ఎక్కువైనపుడు 
సామాజిక, ఆర్థిక సమస్యలు తలెత్తి ఆర్థిక అనిశ్చితి పెరుగుతుంది. 
అసమానతలు ఎక్కువైనపుడు ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. 
కాబట్టి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు సరైన కోశ విధానాన్ని రూపొం 
దించి ఆదాయ సంపదల్లోని వ్యత్యాసాలు తొలగించే ప్రయత్నాలు 
చేస్తున్నాయి. 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికవృద్ధి, ధరల స్థిరీకరణ సాధిం 
చడం సంయుక్త లక్ష్యాలుగా ఉంటాయి. ద్రవోల్బణ ఒత్తిళ్లను తగ్గించు 
కునే విధంగా ఆయా దేశాలు తమ కోశ విధానాన్ని రూపొందించు 
కోవాలి. ఈ దేశాల్లో ప్రభుత్వ వ్యయం పెరుగుతున్నందున ధరల 
స్థాయిలో పెరుగుదల ఏర్పడుతుంది. మరోవైపు వినియోగ, మూల 
ధన వస్తువులు పెరుగుతున్న ఆదాయానికి తగినంతగా లభ్యం కాకపో 
వడంతో ద్రవ్యోల్బణ వ్యత్యాసం ఏర్పడుతుంది. పన్ను విధానం, రుణ 
విధానం లాంటి కోశ విధాన సాధనాల్ని ఉపయోగించి ద్రవోల్బణం 
తగ్గించే చర్యలు చేపట్టాలి. దీనితోపాటు ముఖ్యమైన వస్తువుల ఉత్పత్తి 
పెరుగుదలకు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు 
పెంచడానికి పన్ను రాయితీలు, సబ్సిడీలు, మినహాయింపులు 
మాత్రమే సరిపోవు. అనుత్సాదక రంగాల్లో పెట్టుబడులపై ఎక్కువ 
పన్నులు విధించడం ద్వారా వనరులు ఉత్పాదక రంగానికి బదిలీ 
అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి తొలి దశలో మౌలిక 
సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ సౌకర్యాలు 
మార్కెట్‌ పరిమాణం పెంపుదలకు, ఉత్పత్తి వ్యయం తగ్గుదలకు, 
సాంఘిక ఉపాంత ఉత్పాదక పెట్టుబడుల పెరుగుదలకు దారితీసి 
పైవేటురంగ పెట్టుబడులు పెరగడానికి దోహదపడతాయి. ద్రవ్యో 
ల్ఫణ ఒత్తిళ్లు తగ్గించడానికి ఈ దేశాలు ప్రభుత్వ వ్యయం తగ్గించుకో 
వడం, పన్ను రేట్లను పెంచడం, ప్రభుత్వ రుణం పెంచడం లాంటి 
విధానాల ద్వారా కోశ విధానాన్ని పాటిస్తాయి. 

అభివృద్ధి చెందుతున్న దేశాలు వృద్ధిని సాధిస్తున్న కొద్దీ వ్యయం 
పెరుగుతుండటంతో విత్త వనరుల సమీకరణ విస్తృతి, పరిధి పెరుగు 


తుంది. అందువల్ల రుణ విధానాన్ని ఈ దేశాలు అత్యంత శక్తిమం 
తమైన కోశ విధాన సాధనంగా ఉపయోగిస్తున్నాయి. వ్యయ విధానం, 
పన్ను రాబడి, రుణ విధానం, రుణ నిర్వహణ లాంటి విధానాలు 
ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మంచి ఫలితాలు సాధించే విధంగా 
ప్రభుత్వాలు కృషి చేయాలి. కోశ విధానం మార్కెట్‌ వ్యవస్థ పనితీ 
రును నియంత్రిస్తుంది. 

అల్పాభివృద్ధి దేశాల్లో ఆర్థికాభివృద్ధిని సాధించే కోశ విధాన 
ప్రక్రియ ప్రభుత్వమే పెట్టుబడిదారునిగా, స్థిరీకరణ దారునిగా, 
పొదుపరిగా, పునఃపంపిణీదారునిగా ఉంటుందని కీన్స్‌ అభిప్రాయ 
పడ్డారు. కోశ విధాన సఫలత ఆయా దేశాల్లోని పరిస్థితులు అంటే 
స్థిరత్వం, మార్కెట్‌ శక్తులు, కోశ సాధనాల సరైన వినియోగం, విదేళ్ళీ 
మూలధన, వ్యాపార పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి 
చెందుతున్న దేశాల్లో “క్రియాశీలక విత్త విధానం' ద్వారా వనరులు 
సమీకరించి ఆర్థిక వృద్ధిని, స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఈ దేశాలు తమ 
లోటు విత్త విధానాన్ని కేంద్ర బ్యాంకు నుంచి రుణాలు పొందడం 
ద్వారా చేపడతాయి. సాధారణ రెవెన్యూ రాబడి కన్నా వ్యయ అవస 
రాలు ఎక్కువైనపుడు ఈ విధానాన్ని అవలంభిస్తాయి. 


ప్రాకీస్‌ బిట్‌ 


టబ న 


1. రాష్ట్ర ప్రభుత్వాల రుణాల్లో ఏ రుణం ఎక్కువ - మార్కెట్‌ రుణం 

డి: తటస్థ పన్ను విధానం అవలంభించాలన్నది - సంప్రదాయ 
ఆర్థికవేత్తలు 

3. 'ద జనరల్‌ థియరి ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌, ఇంట్రస్ట్‌ అండ్‌ మనీ 
గ్రంథకర్త - జె.ఎం. కీన్స్‌ 

4. పేద ప్రజలను పన్ను విధింపు నుంచి 'ధార్మికంగాను, ఆర్థికం 
గాను మినహాయింపు ఇవ్వాలన్నది- జె.ఎం. కీన్స్‌ 

5. న్యాయసమ్మతం కానటువంటి అసమానతలు తొలగించాలన్నది 
- ఆర్‌.ఎన్‌. త్రిపాఠి 

6. మూలధన వస్తు పరిశ్రమలపై ప్రభుత్వ వ్యయం ఎక్కువైతే 
అసమానతలు పెరుగుతాయన్నది - కె.ఆర్‌. రణదేవ 

7. సాంఘిక, కమ్యూనిటీ సేవలపై వ్యయం వ అభివృద్ధి వ్యయం 

8. రక్షణ రెవెన్యూ వ్యయం, వడ్డీ చెల్లింపులపై వ్యయం - ప్రణాళి 
కేతర వ్యయం 

9. రెవెన్యూ లోటు = రెవెన్యూ వ్యయం - రెవెన్యూ రాబడి 

10. ప్రాథమిక లోటు = ద్రవ్య లోటు - వడ్డీ చెల్లింపులు 

11. లోటు విత్త విధానాన్ని సమర్ధించింది - జె.ఎం. కీన్స్‌ 

12.బిగ్‌ పుష్‌ విధానం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించ వచ్చన్నది - 
బెంజిమిన్‌ హిగ్గిన్స్‌ 

18. ఉపాంత పొదుపు ప్రవృత్తి అభివృద్ధిని నిర్ణయించే కీలక అంశమని 
చెప్పింది - నర్కే (11496) 


విత్త విధానం (ఫిస్కల్‌ పాలసీ) 


ఆర్థిక వ్యవస్థ అభివృద్దిలో ప్రభుత్వ విత్తవిధానం బహుముఖ పాత్రను 
పోషిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలలో సాధించిన ఆర్థికవృద్ధిని 
స్థిరీకరించడం, అభివృద్ది చెందుతున్న దేశాల్లో వృద్దిని త్వరితగతిన 
థి టి రం థి 

సాధించడంలోనూ ఫిస్కల్‌ విధానాల పాత్ర ఉంటుంది. అయితే ఈ 
ధ్యేయాల సాధనకు ప్రభుత్వం ఎంతో వ్యయం చేయవలసి 
ఉంటుంది. ఈ వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వానికి ఆదాయ 
మార్గాల అన్వేషణ తప్పనిసరి. పన్నుల ద్వారా, ప్రభుత్వ రుణాల 
పద్దతి ద్వారా ఆదాయాన్ని పెంచుకొని వ్యయ పరిమాణాన్ని నిర్దేశించే 

థి ౨ 

ప్రక్రియనే _ విత్తవిధానం అంటారు. నిరుద్యోగ సమస్యను 
అధిగమించడంలో ద్రవ్యవిధానం (Monetary Policy) అంతగా 
ప్రభావం చూపించలేకపోవడం, స్తూల డిమాండుకు ప్రాధాన్యమిస్తూ 
కీన్స్‌ ఆర్థిక శాస్త్రాన్ని కొత్తగా నిర్వచించడం వంటి కారణాల వల్ల 
ఫిస్కల్‌ విధానాలు 1980 తర్వాత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. 


ఫిస్కల్‌ ఆదాయాలు 

వీటిలో ప్రధానమైనవి 

ఆ పన్నుల విధానం 

ఆ ప్రజల వద్ద నుంచి రుణాల సేకరణ 
ఆ ప్రభుత్వ వ్యయం 

ఆ లోటు ఆర్థిక విధానం 


పన్నుల విధానం 
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిర్వహణ ప్రభుత్వ పన్నుల 
వసూళ్ల సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక శాస్త్రవేత్తల 
అభిప్రాయం ప్రకారం పన్నుల ద్వారా వచ్చే రాబడి జాతీయాదా 
యంలో ప్రస్తుతం ఉన్న 10-15 శాతం నుంచి 80-40 శాతం వరకు 
వృద్ధి చెందించేందుకు భారత్‌ లాంటి దేశాలు కృషిచేస్తున్నాయి. 

పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రెండు రకాలు 1) ప్రత్యక్ష 
పన్నులు 2) పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులంటే వ్యక్తులు, సంస్థల 
నుంచి సంపద, ఆస్తుల మీద ప్రత్యక్షంగా వసూలు చేసే పన్నులు; 
ఉదాహరణ-సంపద పన్ను, ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, 
బహుమతి పన్ను, వడ్డీ పన్ను, వారసత్వ పన్ను మొదలైనవి. 

పరోక్ష పన్నులంటే దీనిలో ప్రభుత్వానికి, పన్నులు చెల్లించేవారికి 
ప్రత్యక్ష సంబంధం ఉండదు. వస్తు, సేవలపై విధించిన పన్నుల ద్వారా 
వచ్చే పరోక్ష ఆదాయం సమకూరుతుంది. అంటే వాణిజ్య పన్నులు, 
ఎక్సైజ్‌ డ్యూటీలు (ఎగుమతులు-దిగుముతుల సుంకాలు) మొదలై 


నవి. 


పన్నురేటు, షెడ్యూల్‌ ఆధారంగా పన్నుల రకాలు 

1. అనుపాత పన్నులు : ఆదాయ సంపదలతో సంబంధం లేకుండా 
ఒకే రేటుతో పన్నులు విధించడాన్ని అనుపాత పన్ను అంటారు. 

2. పురోగామి పన్నులు : ఆదాయ సంపదల పెరుగుదలతో పాటు 
పన్నురేటు పెరిగినట్లయితే దానిని పురోగామి పన్నుల విధానం 
అంటారు. 

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు 5 రకాలుగా ఉన్నాయి. 

ఆ కేంద్రం విధించగా రాష్ట్రాలు వసూలు చేసుకొని, వినియోగించు 
కొనే పన్నులు : స్తాంప్‌ సుంకాలు, మెడికల్‌ వస్తువులపై ఎక్సైజ్‌ 
సుంకాలు; 

ఆ కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు 
వాటాగా వచ్చేవి. ఉదాహరణకు- విమాన, రైల్వేలు, సముద్ర 
రవాణా ఏర్పాట్లపై పన్నులు, ఆస్తిపై వారసత్వపు పన్ను మొదలై 
నవి. 

అ కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసి కేంద్రం-రాష్ట్రాలు 
పంచుకునే పన్నులు. ఉదాహరణకు- ఎక్సైజు పన్ను 

ఆ కేంద్రం విధించి, వసూలు చేసుకొని పూర్తిగా కేంద్రానికే చెందే 
పన్నులు. ఉదాహరణకు- కస్టమ్స్‌, కార్పొరేషన్‌ పన్నులు. 
ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు కూడా 

ఉన్నాయి. అవి 1) గృహ, గృహస్థ స్థలాలపై పన్ను 2) భూమిశిస్తు 8) 


ధి 


ఖనిజాలు, మైనింగు లీజులు 4) రవాణా పన్ను 5) మోటారు 
వాహనాలపై పన్ను 6) ప్రొఫెషనల్‌ (వృత్తి) పన్ను 7) సేల్స్‌టాక్స్‌ . 


ప్రజల నుంచి రుణాల సేకరణ 
పన్ను ఆదాయం తర్వాత స్థానంలో ప్రభుత్వానికి ముఖ్యమైన 
ఆదాయ మార్గం ప్రజల నుంచి రుణాల సేకరణ. అయితే ఈ రకంగా 
వచ్చిన ఆదాయాన్ని కాలపరిమితి ప్రకారం తిరిగి ప్రజలకు 
చెల్లించాలి. ఈ విధంగా ప్రభుత్వం తనకు కావలసిన “అభివృద్ధి 
ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంటుంది. అంతర్గత రుణాలు బ్యాంకులు, 
ఆర్థిక సహాయ సంస్థలు, ట్రెజరీ బిల్లుల ద్వారా సేకరించుకునే 
స్వల్పకాలిక రుణాలు, బాండ్లు, సర్టిఫికేట్లు మొదలైనవి. 

ఇవే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, 
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎం ఎఫ్‌), ఆసియా అభివృద్ధి బ్యాంకుల 
నుంచి పొందే రుణాలు కూడా ఉన్నాయి. 


ప్రభుత్వ వ్యయం 
ఇది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ప్రణాళిక వ్యయం. కేంద్ర 


ప్రణాళికల్లో ప్రతిపాదించిన ప్రజాహిత, మౌలిక రంగాల అభివృద్ధి 
కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక ప్రణాళికేతర వ్యయం కింద 
ఇప్పటికే దేశంలో నిర్మించిన ప్రాజెక్టులు, పరిపాలనా నిర్వహణ, సబ్సి 
డీలు, పింఛన్లు, రక్షణ వ్యయం, సామాజిక రంగ సేవలు మొదలైనవి. 
అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతుల వృద్ధికి ప్రభు 
త్వం ప్రకటించే ఎగుమతి సబ్సిడీలు, వెనుకబడిన ప్రాంతాల అభివృ 
ద్ధికి వెచ్చించే నిధులు ఇవన్నీ ప్రభుత్వ వ్యయాల కిందకు వస్తాయి. 


డెఫిసిట్‌ ఫైనాన్సింగ్‌ (లోటు విధానం) 
ప్రభుత్వ వ్యయాలు ఎక్కువగా ఉండి, ఆదాయ మార్గాలతో 
సమన్వయం సాధించలేనప్పుడు ఏర్పడే 'గ్యాప్‌'నే లోటు అంటారు. 
రెవెన్యూ లోటు = రెవెన్యూ వ్యయం - కరెంటు రెవెన్యూ వసూళ్లు. 
బడ్జెట్‌ లోటు = మొత్తం వ్యయం - మొత్తం వసూళ్లు. 

బడ్జెట్‌లో ఆదాయాల కన్నా వ్యయాలు ఎక్కువగా ఉన్నప్పుడు, 
ఉత్పత్తులకు సరైన డిమాండ్‌ లోపించి నిరుద్యోగం ప్రబలే పరిస్థితులు 
న్నప్పుడు ప్రభుత్వం బడ్జెటరీ లోటును రుణాల ద్వారా పూరిస్తుంది. 
లోటువిధానం ద్వారా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల్లో ప్రభావిత 
గిరాకీని (Effective Demand) పెంచడానికి, అభివృద్ధి చెందు 
తున్న దేశాల్లో ప్రజల పొదుపును సేకరించి వనరుల సమీకరణను 
ఉపయోగిస్తారు. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 
. విత్త విధానం (115021 Policy) ప్రభావం ఏ అంశాల్లో ఇమిడి 
ఉంది? 
ఎ) జాతీయ వనరుల సమీకరణ 
బి) వనరులను సమర్థంగా కేటాయించి ఫలితాలు సాధించడం 
సి) ఆర్థికవృద్ధిని పెంపొందించడం 
డి) పైవన్నీ 
ఏ. ఒక ఆర్థిక సాధనంగా విత్తవిధానం ఎప్పుడు ప్రాముఖ్యత సంతరిం 
చుకుంది? 
ఎ) జె.ఎం. కీన్స్‌ చేసిన ఆర్థిక రచనలు తర్వాత 
బి) 1930లో వచ్చిన ఆర్థిక మాంద్యం (Great Depression) 
సి) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 
దవ బి 
8. పన్నుల ద్వారా, ప్రజల నుంచి రుణాలు సేకరించి ప్రభుత్వ ఆదా 
యాన్ని పెంచి వ్యయ పరిమాణాన్ని నిర్దేశించడాన్ని ఏమంటారు? 
ఎ) ద్రవ్య విధానం బీ) విత్త విధానం 
సి) పారిశ్రామిక విధానం డి ఏదీ కాదు 
4. పన్నుల విధింపు, వసూలు, వినియోగం భారత రాజ్యాంగంలో ఏ 
షెడ్యూల్‌లో పొందు పరిచారు? 
ఎ) 8వ వి 7వ సి) 5వ డి 9వ 
ర్‌. పన్నుల విధానం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలంటే జాతీయాదా 
యంలో పన్నుల నుంచి వచ్చే ఆదాయం ఎంత శాతం ఉండాలని 


మ 


ఆర్థిక వేత్తల అభిప్రాయం? 

ఎ) 25% వి) 20% సీ) 30% 
6. విత్తవిధానం ఆవశ్యకత పెరగడానికి కారణం? 
ఎ) ప్రభుత్వ ఖర్చు ద్వారా ఉద్యోగితను కల్పిం చడానికి ప్రభుత్వ 

జోక్యం తప్పనిసరి అని భావించడం 
బి) ఆర్థిక మాంద్య లేదా ద్రవ్యోల్బణ పరిస్థి తులు ఏర్పడిన తర్వాత 

ఆర్థిక వ్యవస్థను తిరిగి సామాన్య స్థితికి తెచ్చే బాధ్యత ప్రభుత్వా 
నిదే అని భావించడం 
సి) నిరుద్యోగ సమస్యను అధిగమించడంలో ద్రవ్య విధానం తన 
ప్రభావం చూపించలేకపోవడం 
డి) అన్నీ 
పరోక్ష పన్నులు? 
ఎ) అంతిమంగా కొనుగోలుదారుడే భరించవలసి ఉంటుంది 
బి) ఇవి ప్రభుత్వం విధించే పరోక్ష పన్నులు 
సి) అమ్మకందారుడు ప్రభుత్వానికి నేరుగా చెల్లించే పన్ను 
డి) పైవన్నీ 
కింది వాటిలో ఏవి పరోక్ష పన్నులు? 
ఎ) ఎక్సైజ్‌ సుంకాలు, కస్టమ్స్‌ డ్యూటీలు 
బి) అమ్మకపు పన్ను 
డిఎ, బి 
. బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏ తరహా పన్నుల మీద ఎక్కువగా 
ఆధారపడి ఉంటాయి? 


డి 35% 


ప 


రల 


సి) ఆదాయపు పన్ను 


co 


ఎ) ప్రత్యక్ష పనులు బి) పరోక్ష పన్నులు 
న) ఎ, బి డి) పైవన్నీ 
10. పబ్లిక్‌ రుణాల సేకరణ అంటే? 
ఎ) ప్రభుత్వ సెక్యూరిటీలు, బిల్లులు ద్రవ్య మార్కెట్‌లో అమ్మి 
స్వచ్చందంగా ఫండ్‌ సేకరించడం 
బి) ట్యాక్స్‌ రహిత బాండ్లను జారీ చేయడం 
సి) ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఖాతాకు జీతభత్యాల నుంచి ఎక్కువ 
మొత్తాలను మళ్లించడం 
డి) పైవన్నీ 
11. తప్పనిసరి రుణాల సేకరణ విత్త విధానం ద్వారా నిధులు సేకరణ 
ధ్యేయం? 
ఎ) విదేశీ రుణాల చెల్లింపు బి) దిగుమతులు తగ్గించడం 
సి) మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆర్థిక ధ్యేయాల సాధన 
డిఎ, బి 


జవాబులు hess ల న ట్‌ య ట్‌ టం 
DIONNE HoOoRoEDO) క్‌ 


విత్త విధానాలు-సమస్యలు 


విత్త (ఫిస్కల్‌) విధానంలో విధాన ప్రక్రియను వెనకకు లాగే కొన్ని 
అంతర్గత సమస్యలున్నాయి. ద్రవ్య (Monetory) విధానంలా 
కాకుండా, ఫిస్కల్‌ (విత్త) విధానాలకు తప్పనిసరిగా పార్లమెంటు, 
శాసనసభల ముందస్తు అనుమతి అవసరం. ఈ విధంగా అనుమ 
తులు పొందడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. అనుమతులు పొందిన 
తర్వాత కూడా ఫిస్కల్‌ విధానం అమలు ఆలస్యం అయ్యే అవకాశ 
ముంది. అందువల్ల ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ సాధ్యం కాకపోగా, 
మరింత అస్థిరత్వ పరిస్థితులకు దారితీయవచ్చు. 


పన్నుల విధానంలోని సమస్యలు 

పన్నుల చట్టంలోని లోపాలు, ఉన్నత ఆదాయ వర్గాల వారికి లబ్ది 
చేకూర్చే పద్ధతుల వల్ల పురోగామి పన్నుల విధానం అనుకొన్న 
లక్ష్యాలు నెరవేర్చలేకపోయాయి. పన్నుల చెల్లింపునకు ప్రోత్సాహకాలు 
మరీ మోతాదు మించితే, పన్నుల ఆదాయం తగ్గి, ఆశించిన ఫిస్కల్‌ 
ఆశయాలు నెరవేరకపోయే ప్రమాదముంది. ద్రవ్యేతర రంగం 
ఎక్కువగా విస్తరించిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ రంగం 
నుంచి ఎంత ఆదాయం వస్తుందో చెప్పడం కష్టం. ఎంతో ప్రావీణ్యు 
లైన ట్యాక్స్‌ నిపుణులు కూడా రైతుల ఆదాయం, స్వయంఉపాధి కింద 
ఆర్జించే ఆదాయంపై ఎంత అంచనా వేయాలో చెప్పడం కష్టమని తెలి 
పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ ఉత్పత్తులపై 
ఆదాయ పన్ను ఉండదు. అందు వల్ల ట్యాక్స్‌ ద్వారా వచ్చే ఆదాయం 
తగ్గుతుంది. అంతేకాకుండా ట్యాక్స్‌ పరిపాలనా వ్యవస్థను కఠినంగా 
నిర్వహించాలి. 


పబ్లిక్‌ రుణాల భారం 

రుణాలు తిరిగి చెల్లించేటప్పుడు ఒక్కోసారి పబ్లిక్‌ రుణాల భారం 
ఎక్కువ అవుతుంది. అంతర్గతంగా తెచ్చిన రుణాలను దేశీయ 
కరెన్సీలో, విదేశాల నుంచి తెచ్చిన రుణాలను దేశీయ కరెన్సీలో 
చెల్లించాలి. కాబట్టి దీనికోసం మనదేశం ఎక్కువ విదేశీ మారకద్రవ్య 


నిల్వలు ఆరించాలి. 
జ 


లోటు ఆర్థిక విధానం 
లోటు ఆర్టిక విధానం కూడా సమస్యలు తెస్తోంది. స్థూల డిమాండ్‌ 
పెరుగుదలకు తాజాగా కరెన్సీని చలామణిలోకి ప్రభుత్వం జారీ 


చేస్తుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి వెంటనే పెరుగుతుంది. కానీ, 
అంతే వేగంగా ఉత్పత్తి పెరగకపోవచ్చు. దీనివల్ల ద్రవ్యోల్బణ పరిస్థి 
తులు ఏర్పడి, మరింత గందరగోళం జరగవచ్చు. అభివృద్ధి చెందు 
తున్న దేశాల్లో ధరల పెరుగుదలలో ఏడాదికి ఐదు శాతం కన్నా 
తక్కువ ఉండాలి. కానీ ఈ శాతం ఎప్పుడూ ఎక్కువగానే ఉంది. 
ముందు జాగ్రత్త చర్యలు పాటించకుండా లోటు ఆర్థిక విధానం 
అమలు చేస్తే, ద్రవ్యోల్బణం మరింత పెరిగి పేద ప్రజల ఆర్థిక పరిస్థితి 
మరింత దిగజారే ప్రమాదం ఉంది. 


విత్త విధానం మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో కింది విధంగా ఉండాలని 
విశ్లేషకులు భావిస్తున్నారు. 
1, ట్యాక్స్‌ చట్టాలను, పన్నుల పరిపాలనా వ్యవస్థ ను సరళీకరించాలి. 
2. తాత్కాలిక పద్ధతిన కాకుంటే స్థిరమైన, స్పష్టమైన పన్నుల 
విధానం రూపొందించాలి. 
8. ట్యాక్స్‌ల పాలనా వ్యవస్థను సమర్ధంగా నిర్వహించాలి. 
4. వివిధ సామాజిక, ఆదాయ వర్గాలు పన్ను విధానాల ఫలితాలు 
సమానంగా పొందేలా చర్యలు తీసుకోవాలి. 
ర్‌. ఫిస్కల్‌, మానిటరీ విధానాల మధ్య సంబంధాన్ని అనుకరించి 
సమతౌల్యతను సాధించాలి. 
6. శాస్త్రీయ విధానాల ద్వారా ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే 
పద్ధతులు అవలంభించి అనవసర వ్యయాలు తగ్గించాలి. 
స్థూల జాతీయోత్పత్తిలో ఐదు శాతానికి పైగా ఉండే ద్రవ్యలోటును 
నియంత్రించడానికి ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టాన్ని 
(Fiscal Respo-nsibility & Budget Management Act, 
2003) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 
తర్వాత, 2003-04లో జీడీపీలో 4.4 శాతంగా ఉన్న ఫిస్కల్‌ లోటు 
శాతం 2007-08 నాటికి 2.8 శాతానికి తగ్గింది. 2007-08 ఆర్థిక సర్వే 
ముందస్తు అంచనాల ప్రకారం ఫిస్కల్‌ లోటు రూ. 1,50,948 కోట్లుగా 
ఉంది. FRBM 2003 చట్టం ద్వారా భవిష్యత్తులో చాలావరకు 
ద్రవ్యలోటు నియంత్రణ జరిగి, ఆశించిన ఫలితాలు సాధించే అవకాశ 
ముంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు... 

1. కేంద్ర ప్రభుత్వమే విధించి,వసూలు చేసుకొని పూర్తిగా కేంద్రానికే 
చెందే పన్నులు? 
ఎ) కస్టమ్స్‌ సుంకాలు బి)కార్పొరేషన్‌ పన్నులు 
సి) భూమిశిస్తు డిఎ, బి 

2. కేంద్రప్రభుత్వం విధించి, వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు 


ఈ 


ఆదాయంగా ఇచ్చేవి? 


ఎ) రైల్వేలు 
సి) ఆస్తిపై వారసత్వ పన్ను డి) పైవన్నీ 
8. విత్తవిధానంలో ప్రభుత్వం రుణాలను ఈ వి ధంగా స్వీకరిస్తుంది? 
ఎ) బ్యాంకులు బి) మార్కెట్‌ రుణాలు 
సి) బాండ్లు, సర్టిఫికెట్స్‌ జారీచేయడం డి) పైవన్నీ 
4. ప్రభుత్వ వ్యయంలో ప్రణాళికేతర వ్యయమంటే? 
ఎ) రుణాలకు వడ్డీ చెల్లింపులు 
బి) పెన్షన్లు, రక్షణ రెవెన్యూ వ్యయం 
సి) ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకయ్యే ఖర్చులు 
డి) పైవన్నీ 
5. పురోగామి పన్నుల విధానమంటే? 
ఎ) సంపన్న వర్గాలు వినియోగించే వస్తువులపై ఎక్కువ పన్నులు 
విధించడం 
బి) తక్కువ ఆదాయ వర్గాలు ఉపయోగించే వస్తువులపై పన్నులు 
ఎత్తివేయడం 
సి) లోటుబడ్జెట్‌ విధానం డి ఏదీ కాదు 
6. ఫిస్కల్‌ విధానాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది? 
ఎ) ఫిస్కల్‌ విధానాలకు పార్లమెంటు ముం దస్తు అనుమతి 
తప్పనిసరి 
బి) ఆర్‌బీఐ అనుమతులు తప్ప నిసరి 
సి) రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతులు అవసరం 
డి) ఏదీ కాదు 
7. లోటు ఆర్థిక విధానం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి అంత మంచి ది 


బి) ఆకాశ, సముద్ర ఏర్పాట్లపై పన్ను 


కాదు. కారణం? 
ఎ) ద్రవ్యోల్బణం మరింత పెరిగి పేదప్రజ లు మరింత ఆర్థిక 
ఇబ్బందులకు గురవుతారు 
బి) స్థూల డిమాండు పెరిగినంత వేగంగా ఉత్పత్తుల సరఫరాలు 
పెరగవు 
న) ఎ, బి డి) కొనుగోలు శక్తి హరిస్తుంది 
. ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ చట్టం (FRBM Act) ఉద్దేశం 
ఎ) స్థూల జాతీయోత్పత్తిలో ద్రవ్యలోటు ఐదు శాతానికి పైగా 
మించకుండా నియంత్రించడం 
బి) ఎగుమతులు ప్రోత్సహించడం 
సి) ద్రవ్య సరఫరాను ఎక్కువ చేయడం 
డి ఏదీ కాదు 
9. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి 
ప్రభుత్వం అమలుచేస్తున్న “భారత నిర్మాణ్‌ కార్యక్రమం...? 
ఎ) విత్తపరమైన చర్య బి) ద్రవ్యపరమైన చర్య 
సి) ఎగుమతుల వృద్ధి చర్య డి) ఏదీ కాదు 
10. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ రుణాలకు సంబంధించి 2007-08 
నాటికి కిందివాటిలో ఏది సరైంది? 
ఎ) ఆస్తులను సృష్టించడానికే ప్రభుత్వ రుణాలను ఉపయోగించాలి 
వి) ప్రభుత్వం చేస్తున్న రుణాలలో 46 శాతం ప్రస్తుతం ప్రభుత్వ 


0౦ 


ఖర్చులకే (CUrrent Expenditure) వినియోగిస్తున్నారు 
సి) మొత్తం ప్రభుత్వ రుణాల్లో 56 శాతం ఆస్తుల సృష్టికి 
వినియోగిస్తున్నారు 
డి) పైవన్నీ 


ద్రవ్య విధానం.. ఆర్దిక సంస్కరణల ప్రభావం 


నూతన ఆర్థిక సంస్కరణల్లో (1991) భాగంగా ద్రవ్యవ్యవస్థలో కూడా 

ఆర్‌బీఐ సంస్కరణలు చేపట్టింది. దీనిలో భాగంగా.. 

అ ద్రవ్య, పరపతి విధానాల అమలు సమర్థవంతంగా నిర్వహించ 
డానికి బ్యాంకు రేటును ఒక విధానపరమైన ఆయుధంగా బలో 
పేతం చేయడం 

ఆద్రవ్య మార్కెట్‌లో మిగతా ధరలను నిర్ణయించడంలో బ్యాంకు 
రేటును రిఫరెన్స్‌ రేటుగా ఉపయోగించడం. 

అ1980లో 10 శాతం, 1991, జూలై 4 నుంచి 11 శాతం, 1991, 
అక్టోబర్‌ 8 నుంచి 12 శాతంగా ఉన్న బ్యాంకురేటు తర్వాత 
కాలంలో 6.25 శాతానికి చేరుకుంది. 2008లో దశల వారీగా 6 
శాతానికి తగ్గింది. 


ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ 

ఇది ఆర్‌బీఐ ద్రవ్య విధాన అమలుకు ఉపయోగపడే మరొక ముఖ్య 
సాధనం. చలామణిలో ద్రవ్యం సరఫరా ఎక్కువగా ఉండి ద్రవ్యో 
ల్పణం (ఇన్‌ఫ్లేషన్‌) పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఆర్‌బీఐ ప్రభుత్వ 
బ్యాంకుల సెక్యూరిటీలను ప్రజలకు అమ్మి, తద్వారా వారి వద్ద ఉన్న 
లిక్విడిటీ(క్యాషుని ప్రభుత్వ ఖజానాకు తరలించే ప్రయత్నం చేస్తుంది. 
అదేవిధంగా ఆర్థికమాంద్య పరిస్థితుల్లో (డిఫ్లేషన్‌) తిరిగి ఆ బాండ్లను 
ప్రజల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంది. దీనివల్ల ప్రజల వద్ద ద్రవ్యని 
ల్వల స్థాయి పెరిగి వివిధ వస్తువులపై ఖర్చుచేస్తారు. తద్వారా పరిశ్ర 
మల వస్తువులకు డిమాండ్‌ పెరిగి, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత సాధిస్తుంది. 


ఎంత మేరకు ప్రభావం? 
పరపతి విధానం సమర్థవంతంగా అమలు చేయడానికి బ్యాంకు రేటు, 
ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్లను పరస్పర సహాయ కారకాలుగా 
(complementaries) ఆర్‌బీఐ ఉపయోగిస్తుంది. 

భారతదేశంలో మనీ మార్కెట్‌ నేటికీ వెనుకబడి ఉండడంతో 
బ్యాంకురేటు ద్వారా ద్రవ్య నియంత్రీకరణ సతృ్ఫలితాలనివ్వడం లేదు. 
ఈ నేపథ్యంలో ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్లు ప్రాముఖ్యత సంతరిం 
చుకున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్‌ అభివృద్ధి చెందడం 
వల్ల, ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్ల ద్వారా ద్రవ్య నియంత్రణకు పరిస్థి 
తులు అనుకూలంగా ఉన్నాయి. 

ప్రభుత్వ సెక్యూరిటీలు, స్వల్పకాలిక వాణిజ్య బిల్లులు, టెజరీ 
బిల్లుల క్రయవిక్రయాలు చేసేందుకు ఆర్‌బీఐకి అధికారం ఉంది. 
అయితే భారత్‌లో బిల్లు మార్కెట్‌ వ్యవస్థీకృతం కాకపోవడంవల్ల 


ద్రవ్య నియంత్రణ మీద అంతగా ప్రభావం కనిపించదు. 

సంస్థాగత ఇన్వెస్టర్లైన బ్యాంకులు, ఇన్ఫూరెన్స్‌ కంపెనీలు ఎక్కు 
వగా ప్రభుత్వ సెక్యూరిటీలు కలిగి ఉండడం వల్ల, ఓపెన్‌ మార్కెట్‌ 
ఆపరేషన్లు వీటివరకు మాత్రమే పరిమితమయ్యాయి. ట్రెజరీ బిల్లు 
మార్కెట్‌ లోపం, ఆర్థిక సంస్థలు (financial institutions) మాత్రమే 
ప్రభుత్వ బాండ్లను ఎక్కువగా కలిగి ఉండడం, మనీ మార్కెట్‌ నుంచి 
ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్లకు సరైన స్పందన లేకపోవడం వంటి 
సమస్యలను అధిగమిస్తే ఓఎంఎస్‌ ద్వారా ద్రవ్య నియంత్రణ తద్వారా 
ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యాల పరిస్థితిని చక్కదిద్దవచ్చు. 


నగదు నిల్వల నిష్పత్తి(౮495౧ Reserve Ratio) 

1962 ఆర్‌బీఐ చట్టం (సవరణ) ప్రకారం దేశంలో వాణిజ్య బ్యాంకులు 
తమ స్ఫూల డిమాండ్‌, టైం డిపాజిట్లు లయవిలిటీలో ౩ నుంచి 15 
శాతం వరకు తన వద్ద నగదు నిల్వలను ఉంచాలని ఆదేశించే అధి 
కారం ఆర్‌బీఐకి ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువైనప్పుడు ఆర్‌బీఐ నగదు 
నిల్వల నిష్పత్తి ((RR)ని పెంచుతుంది. దీనివల్ల బ్యాంకుల వద్ద 
ఉన్న నగదు ఆర్‌బీఐకి బదిలీ అవుతుంది. దీంతో బ్యాంకులు ప్రజలకు 
రుణాలు (పరపతి) ఇచ్చే శక్తి తగ్గి చలామణిలో ద్రవ్య సరఫరా కూడా 
తగ్గుతుంది. దేశంలో ఆర్థికమాంద్య పరిస్థితులున్నప్పుడు, ప్రజల 
కొనుగోలు శక్తిని పెంచడానికి CRR రేటును ఆర్‌బీఐ తగ్గిస్తుంది. 
1910, 80లలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటానికి CRR రేటు 
మార్పుల ద్వారా పరపతి నియంత్రణ విధానాన్ని అనుసరించేవారు. 
1980లో ద్రవ్య సరఫరా (౧౦౧౭౪ 500k)లో లిక్విడిటీ ఎక్కువగా 
ఉండడంతో CRRను 10 నుంచి 15 శాతానికి పెంచారు. CRRను 
ఎక్కువగా పెంచడం వల్ల, బ్యాంకుల నగదు నిల్వలు తగ్గి, పరపతి 
నిచ్చే క్తి (Credit capacity)ని కోల్పోతాయి. అధిక CRR రేటు 
బ్యాంకు లాభాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. CRRను 
పెంచే విషయంలో ఆర్‌బీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని 
బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలపై ఏర్పాటైన నరసింహం కమిటీ 
1991లో ప్రభుత్వానికి సూచించింది. ఈ సూచన మేరకు ప్రభుత్వం 
1993 ఏప్రిల్‌ 17లో CRR రేటు 15 శాతం నుంచి 14.5 శాతానికి, 
1993 మేలో 14 శాతానికి తగ్గించింది. తిరిగి 1994 ఆగస్టులో 15 
శాతానికి పెంచింది. 2002, నవంబర్‌ 15 నాటికి 4.5 శాతానికి 
CRRను తగ్గించింది. అయితే తాజాగా CRR రేటును ద్రవ్యో 
ల్పణం పెరుగుదలతో 2008 ఏప్రిల్‌లో 8.25 శాతానికి, జూన్‌లో 8.75 


శాతానికి పెంచింది. 


చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (StaitUtory Liquidity Ratio SLR) 
ఆర్‌బీఐ ద్రవ్యవిధానం అమలుకు ఉపయోగించే మానిటరీ సాధనాల్లో 
ఇది ఒకటి. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ (సవరణ) చట్టం 1982 ప్రకారం 


వాణిజ్య బ్యాంకులు తమ నికర డిమాండ్‌, టైం డిపాజిట్లలో కనీసం 
25 శాతానికి సమానమైన లిక్విడ్‌ ఆస్తులను (గోల్డ్‌, నగదు, క్లియర్‌ 
సెక్యూరిటీలు (ఎటువంటి తాకట్టు లేనివి) ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. 

ఈ రేషియోను గతంలో 38.5 శాతం వరకు పెంచారు. అయితే 
నరసింహం బ్యాంకింగ్‌ రిఫార్మ్స్‌ కమిటీ సూచన మేరకు మళ్లీ ఆర్‌బీఐ 
తగ్గించింది. ప్రస్తుతం 25 శాతం దగ్గర ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కు 
వగా ఉన్నప్పుడు ఆర్‌బీఐ ఈ లిక్విడిటీ నిష్పత్తిని పెంచడంతో 
బ్యాంకుల వద్ద ఉన్న లిక్విడిటీ వనరులు తగ్గి పరపతి శక్తిని కోల్పో 
తాయి. దీని పర్యవసానంగా ప్రజలకు బ్యాంకు రుణాల లభ్యత తగ్గి 
చలామణిలో ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ఆ విధంగా ద్రవ్యోల్బణం 
పరిస్థితులను చక్కదిద్దవచ్చు. 


గుణాత్మక ద్రవ్య నియంత్రణలు 
(Selective Credit Controls) 
కొన్ని ప్రత్యేక లక్ష్యాల కోసం ఆర్‌బీఐ ఉపయోగించే ద్రవ్య నియంత్రణ 
విధానం. ఆర్థిక వ్యవస్థలో కొన్ని విభాగాలకు సంబంధించిన కార్యక 
లాపాలను నియంత్రించేందుకు వీటిని ఉపయోగిస్తారు. దేశంలో అన్ని 
అనుకూల పరిస్థితులు అంటే తగినంత వస్తు సరఫరా, డిమాండ్‌ 
ఉన్నప్పటికీ వస్తు సరఫరాలు లేనట్లు పరిస్థితులు (Hoarding of 
St0ck5) సృష్టిస్తారు. 

ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, 
పరపతులపై ప్రత్యేక వడ్డీరేట్లు (Descriminatory interest rates) 
విధించాలనుకొన్నప్పుడు, ఏయే రకాలైన పరపతులు ఇవ్వాలో, 
ఇవ్వకూడదో లేదా ప్రత్యేక రుణ పరిమితుల గురించి నియంత్రణ 
విధానాలు అవలంభించాల్సి వచ్చినప్పుడు ఈ రకమైన గుణాత్మక 
(క్వాలిటేటివ్‌) లేదా సెలక్టివ్‌ ద్రవ్య నియంత్రణ విధానాలను ఆర్‌బీఐ 
అవలంభిస్తుంది. 

కొన్ని వస్తువుల ధరలలో మార్పులు మార్కెట్‌లో కానీ, వస్తు 
సరఫరాలో కానీ తీవ్ర అలజడిని సృష్టిస్తాయి. వీటినే ఫ్రైస్‌ సెన్సిటివ్‌ 
వస్తువులు అంటారు. 1996-97లో సెలక్టివ్‌ పరపతి నియంత్రణలను 
పప్పుధాన్యాలు, ఆహార ధాన్యాలు, నూనె విత్తనాలు, వంట నూనెలు, 
చక్కెర, కాటన్‌ మొదలైన వస్తువుల విషయంలో ఉపయోగించారు. 


కొన్ని రకాల 


క్రెడిట్‌ ఆథరైజేషన్‌ స్కీం (0౧౩) 

సెలక్టివ్‌ క్రెడిట్‌ కంట్రోల్‌ పద్ధతులకు ఇదొక మంచి ఉదాహరణ. కోటి 
రూపాయల ఫ్రెష్‌ లోన్‌ ఒకే సంస్థ లేదా పార్టీకి మంజూరు చేసినప్పుడు 
ఆర్‌బీఐ ఆథరైజేషన్‌ తప్పనిసరి. తర్వాత దీనిని కోట్ల రూపాయలకు 
పెంచారు. ఈ స్కీం కింద మంజూరైన రుణాల విషయంలో బ్యాం 
కులు ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలిపే 
సమాచారాన్ని ఆర్‌బీఐ ముందుంచాలి. అయితే దేశంలో ఫైనాన్స్‌ 
వ్యవస్థలను సరళీకరించడానికి ఆర్‌బీఐ అనేక విధానాలు అవలంభిం 
చింది. 1988లో ఈ స్కీంను ఆర్‌బీఐ రద్దు చేసింది. 


ద్రవ్య విధానం - తాజా పరిణామాలు 

ఆర్‌బీఐ 2007-08 ఏడాదికి విడుదల చేసిన ద్రవ్యవిధానంలోని 

ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి. 

ఆ బ్యాంకురేటు(6%), రివర్స్‌ రెపోరేటు(6%), రెపోరేటు (7.75%) 
లను మార్చకుండా అదే రేట్లను కొనసాగించాలని నిర్ణయించారు. 
ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు లిక్విడిటీ సమస్య నుంచి కొంత 
ఉపశమనం లభించింది. 

అ అవసరమైన ద్రవ్య, వడ్డీరేట్ల వాతావరణం కొనసాగిస్తూ ధరల 
స్థిరీకరణ ద్వారా ద్రవ్యోల్బణ నియంత్రణపై ఎక్కువ దృష్టి 
సారించారు. 

ఆ ఆర్థిక వ్యవస్థ స్టూలస్థాయి (Macro Economic)లో స్థిరత్వం కోసం 
పరపతి నాణ్యత (Credit Quality), ఆర్థిక మార్కెట్‌ పరిస్థితుల 
మీద ఎక్కువ దృష్టి పెట్టారు. 

అ షెడ్యూల్డ్‌ బ్యాంకులు 28-04-07 నుంచి CRRను 6.5 శాతంగా 
ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. 

అ2007-08 జీడీపీ రేటు 8.5 శాతం దిశగా ద్రవ్యవిధానం కొనసా 


గాలి. 


2008లో ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు 

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇటీవల ఎక్కువగా CRR 
రేటుపై ఆర్‌బీఐ ఆధారపడుతుంది. ద్రవ్యోల్బణాన్ని 8 నుంచి 4.5 
శాతం మధ్య స్థిరీకరించాలనే ప్రయత్నాలు ఫలించలేదు. 

2008 జూన్‌ నాటికి ద్రవ్యోల్బణం 11.42 రికార్డు శాతానికి చేర 
డంతో CRRను 8.5 శాతానికి పెంచారు. 2008 ఏప్రిల్‌ నుంచి 
ఉరకలు వేస్తున్న ద్రవ్యోల్బణ రేటును నియంత్రించడానికి ఆరు 
దఫాలుగా ఆర్‌బీఐ CRR రేటును పెంచింది. 2008 జూన్‌లో 8.75 
శాతంగా ఉంది. బ్యాంకు రేటు మాత్రం 2008-2008ల మధ్య ఆరు 
శాతంగానే ఉంది. 2006 జనవరి నుంచి రెపోరేటును మాత్రం అనేక 
దఫాలుగా మార్చింది. 2008 జూన్‌ 80, నాటికి ద్రవ్యోల్బణం 
విపరీతంగా పెరగడంతో రెపోరేటును 7.75 శాతానికి పెంచారు. 


భారతదేశంలో బ్రిటిష్‌ పాలన-వలస దోపిడి 


భారతదేశంతో సహా మూడో ప్రపంచ దేశాలన్నీ అల్ప ఆర్థికాభివృద్ధిని 
కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లో తక్కువ తలసరి ఆదాయం, సామూహిక 
పేదరికం, అల్ప పారిశ్రామికీకరణ, వ్యవసాయంపై అధికంగా ఆధార 
పడటం లాంటి వెనుకబాటు లక్షణాలు కనిపిస్తాయి. అల్పాభివృద్ధికి 
ఆయా దేశాల్లో సాంఘిక నిర్మాణం, మూఢనమ్మకాలు, అధిక జనాభా 
పెరుగుదల రేటు, మూలధనం, వ్యవస్థాపన నైపుణ్యం కొరత లాంటి 
అంశాలే కారణమని వలసవాదాన్ని సమర్ధించే ఆర్థిక చరిత్రకారుల 
అభిప్రాయం. సామ్రాజ్యవాద దేశాలు అవలంభించిన విధానాలే 
ఆయా దేశాల వెనుకబాటుతనానికి కారణం అని దాదాభాయ్‌ నారో 
జీ, రమేష్‌ దత్‌, బి.ఎన్‌.గంగూలీ లాంటి వారు భిన్న అభిప్రాయాల్ని 
వ్యక్తం చేశారు. 


వలస వాదం (Colonialism): 

వలసను స్థాపించిన దేశాన్ని Ruling Country అని, వలస స్థాపించ 
బడ్డ దేశాన్ని Cం|0ny అని పిలుస్తారు. ఈ రెండు దేశాల మధ్య గల 
రాజకీయ, సాంఘిక సంబంధాల విధానాన్నే వలస వాదం అంటారు. 
ఆర్థిక విధానాలు కూడా RUling Country అనుగుణంగా ఉంటా 


యి. 


లక్షణాలు: 

ఆ వలసకు గురైన 00100౫ ప్రజలు తమ దేశ వనరుల వినియోగంలో, 
వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధిలో, విదేశీ వ్యాపార విధానాల్లో, 
పన్నుల నిర్మాణం, ఇతర ఆర్థిక అంశాల్లో స్వతంత్ర నిర్ణయాలు 
తీసుకొనే వీలుండదు. 

అ కాలనీ (Colony) ఆర్థిక విధానాలన్నీ, పరిపాలిస్తున్న దేశ ఆర్థిక 
ఆశక్తులకు అనుగుణంగా ఉండటంతో, వాటి అభివృద్ధి ప్రక్రియ 
నిలిచిపోతుంది. 

ఆవలస వాదంలో,(కాలనీ) వలసకు గురైన దేశాల ఆర్థిక వ్యవస్థ, 
వలస స్థాపించిన దేశాల ఆర్థిక వ్యవస్థతో మిళితమవుతుంది. 
కాలక్రమేణా ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పరిపూర 
కంగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో పశ్చిమ 
ఐరోపా దేశాలు వలసలను స్థాపించాయి. ఈ దేశాలు తమ 
పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించే దేశాలుగా, తమకు 
కావల్సిన ముడి సరుకులను సరఫరా చేసే దేశాలుగా వలస 
వాదానికి గురైన కాలనీలను తీర్చిదిద్దాయి. ఇంగ్రండ్‌ భారతదేశాన్ని 
కూడా అదేవిధంగా తయారు చేసింది. 


బ్రిటిష్‌ పాలన-భారతదేశంలో వలస దోపిడి: 

ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ, భారతదేశంలో 
ఎక్కువ ప్రాంతాల్లో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని వలస 
దోపిడీని ప్రారంభించింది. ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు దేశ సంపద 
తరలిపోయింది. ఈస్టిండియా కంపెనీ అధికారం బ్రిటిష్‌ క్రౌన్‌ 
(British Crown) మార్పిడి అయినప్పటికీ విధానం మారింది కానీ 
దోపిడి ఆగలేదు. అంటే బ్రిటిష్‌ పాలన కాలమంతా దోపిడి ఒకే విధం 
గా లేదు. ఆర్థిక చరిత్రకారులు ఈ దోపిడి విధానాన్ని మూడు దశలుగా 
విభజిస్తారు. 


e Period of merchant Capital (వర్తక మూలధన దోపిడి): 
ప్లాసీ యుద్దం నుంచి 18వ శతాబ్దం చివరి వరకు 

e Period of Industrial Capital (పారిశ్రామిక మూలధన 
దోపిడి): 19వ శతాబ్దం ప్రారంభం నుంచి శతాబ్దం చివరి వరకు 

ePeriod of Finance Capital (విత్త మూలధన దోపిడి): 
19వ శతాబ్దం చివరి నుంచి స్వాతంత్ర్యం వచ్చే వరకు. 


1. వలస దోపిడి-వర్తక మూలధనం: 
ఈస్టిండియా కంపెనీ అధికారాన్ని స్థాపించే సమయానికి, మన ఆర్థిక 
వ్యవస్థ “ప్యూడల్‌' లక్షణాలతో ఉంది. జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొ 
న్నట్లు మన దేశంలో అప్పటికే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నట్లయితే 
బ్రిటిష్‌ జోక్యం సులభమయ్యేది కాదు. బ్రిటిష్‌ వర్తక మూలధనం వల్ల 
భారత పెట్టుబడిదారీ వర్గంపై పెద్ద దెబ్బే పడింది. ఈస్టిండియా 
కంపెనీ కింది పద్ధతుల ద్వారా ఈ దశలో దోపిడి చేసింది. 

ఆ భారతదేశంలో వ్యాపారం చేసి అధిక లాభాలు పొందాలనే ఉద్దేశం 
తో ఆంగ్ల కంపెనీ ప్రవేశించింది. యూరోప్‌లో డిమాండ్‌ ఉన్న 
వస్తువులను మన దేశంలో కొని, దానికి బదులుగా బంగారం, 
వెండి మన దేశానికిచ్చేవారు. అయితే ఈ బంగారం, వెండి మనకి 
వ్వడం ఆంగ్లేయులకు ఇష్టం ఉండేది కాదు. ప్లాసీ యుద్ధం ద్వారా 
రాజకీయ అధికారం స్థాపించడంతో, దాన్ని ఉపయోగించి భార 
తీయ రైతులు, వ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చి, తక్కువ చెల్లింపు 
లతో గరిష్ట వస్తువులు పొందుతూ వినిమయాన్ని బ్రిటిష్‌ వారికి 
అనుకూలంగా మార్చుకున్నారు. 

9 1708లో కారన్‌ వాలీస్‌ ప్రవేశపెట్టిన భూ రెవెన్యూ (శాశ్వత శిస్తు 
నిర్ణయ పద్ధతి) విధానం కూడా వారి దోపిడికి దోహదపడింది. 
యేటా 34,00,000 పౌండ్లు రావాలని శిస్తును నిర్ణయించారు. ఈ 
మొత్తాన్ని ప్రజా సంక్షేమంపై ఖర్చు పెట్టకుండా కంపెనీ పెట్టుబడు 
లపై వచ్చిన లాభాలుగా భావించి ఇంగ్రండ్‌కు తరలించారు. 

ఆ కంపెనీ అధికారులు అవినీతిపరులై లంచాలు, కానుకలు, బహుమ 


తుల పేరుతో భారత సంపదను దోపిడి చేశారు. దీనికి రాబర్ట్‌ క్లెవ్‌ 


లాంటి వారు కూడా మినహాయింపు కాదు. సామాన్య సైనికుడిగా 
వచ్చిన కెవ్‌, మన దేశంలో కొద్దికాలం ఉన్నప్పటికీ, రెండున్నర 
లక్షల పౌండ్ల సంపద, మరికొన్ని ఎస్టేట్స్‌తో ఇంగ్లండ్‌కు తిరిగి 
వెళ్లాడు. 

ఆ బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సాలలో దివానీ అధికారం పొందిన తర్వాత 
భూ రెవెన్యూ పెంచుకుంటూ పోతూ రైతులను దోపిడి చేశారు. 


2 వతస దోపిడి పారిశ్రామిక మూలధనం: 

మొదటి దశలో ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు జరిగిన సంపద తర 

లింపు, ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవానికి కొంతవరకు దోహదప 

డింది. ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం సంభవించిన తర్వాత దోపిడి 
రూపం మారింది. ఈ కాలంలో బ్రిటిష్‌ పరిశ్రమలకు, ఇండియాను 
మార్కెట్‌గా మార్చారు. దోపిడి కింది పద్ధతుల్లో సాగింది. 

ఆ ఇంగ్లండ్‌లో భారతీయ వస్త్రాలకు మంచి డిమాండ్‌ ఉండేది. ఇంగ్రం 
డ్‌లో ఉన్న వస్త్ర పరిశ్రమ, భారతీయ వస్త్రాలతో పోటీ పడలేకపో 
యేది. దీనినుంచి రక్షించడానికి ఇంగ్లండ్‌కు దిగుమతి అయ్యే భారత 
వస్తువులపై బ్రిటిష్‌ ప్రభుత్వం భారీ కస్టమ్స్‌ సుంకాలను 78 శాతం 
వరకు విధించింది. మరోవైపు ఇండియాకు దిగుమతి అయ్యే బ్రిటిష్‌ 
వస్తువులపై ఎలాంటి సుంకం విధించలేదు. దీనివల్ల ఇంగ్లండ్‌కు 
దిగుమతి అయ్యే ఇండియా వస్త్రాలు పరిమితమై, ఇండియాకు 
బ్రీటిష్‌ ఎగుమతులు పెరిగాయి. 

ఆ భౌగోళిక కారణాల దృష్ట్యా ఇంగ్లండ్‌లో స్థాపనకు వీలుకాని పరిశ్ర 
మలను, ఇండియాలో స్థాపించేందుకు బ్రటిష్‌ వారు సంసిద్దుల 
య్యారు. వాటిలో జ్యూట్‌ పరిశ్రమ ముఖ్యమైంది. బెంగాల్‌లో జన 
పనార మిల్లుల్లో పెట్టుబడి ద్వారా అంతర్జాతీయ జ్యూట్‌ మార్కెట్లో 
ఆంగ్లేయులు ఏకస్వామ్యం పొంది, విపరీత లాభాలు ఆర్డించారు. 
జ్యూట్‌తో పాటు టీ, కాఫీ, నీలిమందు తోటల్లో కూడా ఆంగ్లేయులు 
పెట్టుబడి పెట్టారు. భారతీయ శ్రామికులను తక్కువ వేతనాలు, 
అధిక పని గంటలతో దోపిడి చేశారు. 

9 బిటిష్‌ వారు తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకొనేందుకు, పెద్ద 

సంఖ్యలో సైన్యాన్ని నిర్వహించాల్సివచ్చేది. ప్రభుత్వ వ్యయంలో 
1/9 వంతు దీనిపైనే జరిగేది. సైనికాధికారుల పింఛన్లు, భారత 
రాజ్య కార్యదర్శి, అతని సలహామండలి, కార్యాలయ సిబ్బంది 
జీతాలు, ఇతర ఖర్చులు భారతీయులే భరించాల్సి వచ్చేది. 
ఈ కాలంలో జరిగిన దోపిడి ఆర్థిక వ్యవస్థ స్వరూపంలో విపరీత 
మైన మార్పు తీసుకొచ్చింది. స్వయంసమృద్ధి కలిగిన ఏకాంతమైన 
గ్రామాలు విచ్చిన్నమయ్యాయి. పట్టణాల్లో పారిశ్రామిక తిరోగమ 
నంతో పరిశ్రమలు నశించాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో 
సమతౌల్యం దెబ్బతింది. 


౩ వలస దోపిడి= విత్తమూల ధనం: 
బిటిష్‌ మూలధనం విత్తం రూపంలో భారతదేశానికి వచ్చింది. 
దీనిలో ఎక్కువ భాగం గతంలో భారతదేశం నుంచి అక్రమంగా ఇం 


గ్రండ్‌కు తరలించిందే. 

ఆ రైల్వేల నిర్మాణానికి బ్రిటిష్‌ మూలధనాన్ని దిగుమతి చేశారు. దీనిపై 
చెల్లించే వడ్డీ భారతీయులే భరించారు. అమెరికాలో రైల్వేల నిర్మా 
ణం వల్ల ఇనుము-ఉక్కు, బొగ్గు, మూలధన పరిశ్రమలు అభివృద్ధి 
చెందాయి. కాని మన దేశంలో రైల్వేల నిర్మాణానికి అవసరమైన 
మూలధన వస్తువులన్నీ ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకోవడం 
వల్ల అక్కడి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.5 శాతం ప్రతిఫలాలు 
కనీసం చెల్లిస్తామనే గ్యారంటీ విధానంలో రైల్వేల నిర్మాణం 
చేపట్టారు. ఈ గ్యారంటీ వడ్డీరేటును భారతీయులే భరించాల్సి 
వచ్చింది. 

9 ఇంగ్రండ్‌ శీతోష్ణస్థితి పరిస్థితులకు టీ, కాఫీ, రబ్బరు తోటల 
పెంపకం అనువుగా లేకపోవడంతో, వాటిని బ్రిటిష్‌ వారు మన 
దేశంలో అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి పెట్టారు. ఇండియన్‌ టీ 
అంతర్జాతీయ మార్కెట్లో ఏకస్వామ్య అధికారాన్ని సంపాదించి 
బ్రిటిష్‌ వారికి విపరీత లాభాలు తెచ్చి పెట్టింది. 


ఆ రైల్వేలు, పండ్ల తోటలతో పాటు మైనింగ్‌, ఆయిల్‌, బ్యాంకింగ్‌, 
రబ్బర్‌, అగ్గిపెట్టెలు, కాగితం, పంచదార పరిశ్రమల్లో కూడా బ్రిటిష్‌ 
మూలధనం కనిపిస్తుంది. అయితే ఇది చాలా తక్కువ శాతం 
మాత్రమే. 


ఆభారత ప్రజలకు సంబంధం లేని బ్రిటిష్‌ వ్యయాన్ని, ఇండియా 
కిచ్చిన రుణాలుగా చూపించేవారు. 
ఉదా: 1857 సిపాయిల తిరుగుబాటును అణిచివేసేందుకు అయిన 
వ్యయం, కంపెనీ అధికారాన్ని, బ్రిటిష్‌ క్రౌన్‌కి బదిలీ చేసేటపుడు 
అయిన వ్యయం, చైనా, అబిసీనియా దేశాలతో బ్రిటిష్‌ యుద్దాలకు 
అయిన వ్యయం భారతీయుల నుంచే వసూలు చేశారు. 
అంటే బ్రిటిష్‌ మూలధనం భారతదేశంలో ఆధునిక పరిశ్రమల 
అభివృద్ధికి దోహదపడలేదు. 


బ్రిటిష్‌ పాలన- అల్పాభివృద్ధి: 

ఆ దాదాభాయ్‌ నౌరోజీ ‘Poverty and un British Rule in 
India' అనే [గ్రంథంలో 1867-68లో జాతీయాదాయం $840 
కోట్లు, జనాభా 17 కోట్లని, తలసరి ఆదాయం 20/- రూ.గా 
అంచనా వేశారు. 

౨ నౌరోజీ ప్రకారం బ్రిటిష్‌ పాలన పూర్వం కంటే బ్రిటిష్‌ పాలనా 
కాలంలోనే పేదరికం విస్తరించింది. చార్లెస్‌ ఇలియట్‌ పేర్కొన్నట్లు 
వ్యవసాయ జనాభాలో సగం మందికి సంపూర్ణ ఆహారం (౯6|| 
Meal) అంటే తెలియదు. 

ఆ వ్యవసాయంపై ఆధారపడేవారి శాతం 60 నుంచి 78కు పెరిగింది. 

ఆ భారతీయులకు అంతగా ఉపయోగపడని రైల్వేలపై అధికంగా, 
నీటిపారుదలపై (70 శాతం వ్యవసాయంపైనే ఆధారపడుతున్న 
రంగం) తక్కువ నిధులు ఖర్చు చేశారు. 


౭ చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. 
ఆ విదేశీ వ్యాపారం వెనుకబడి ఎగుమతుల్లో అధికభాగం ముడి సరు 
కులు, దిగుమతుల్లో అధిక భాగం తయారైన వస్తువులు ఉండేవి. 


భారత ఆర్దిక వ్యవస్థ-బ్రిటిష్‌ పాలన ప్రభావం 


బ్రిటిష్‌ వారు రాకపూర్వం భారత ఆర్థిక వ్యవస్థలో ఏకాంతమైన, 
స్వయంసమృద్ధి కలిగిన గ్రామాలు ఓవైపు, పరిపాలన, తీర్థయాత్ర, 
వాణిజ్య కేంద్రాలుగా గల పట్టణాలు మరొక వైపు ఉండేవి. అప్పటి 
భారత ఆర్థిక వ్యవస్థను అవగాహన చేసుకోవడానికి నాటి గ్రామీణ, 
పట్టణ నిర్మాణం, చేతివృత్తులు, పరిశ్రమలను పరిశీలించాలి. 


గ్రామాల నిర్మాణం: 

గ్రామాలు సామాన్య శ్రమ విభజన సూత్రంపై ఆధారపడి ఉండేవి. 
రైతులు వ్యవసాయం చేస్తూ, ఉత్పత్తిలో కొంతభాగాన్ని తమకు సహా 
యపడే కుమ్మరి, కమ్మరి, బంగారు పని, రజక, క్షౌర, మొదలైన వివిధ 
వృత్తులవారికి అందిస్తూ సహకార ప్రాతిపదికన జీవించేవారు. వ్యవ 
సాయం, చేతి పరిశ్రమలు, పరస్పరం సహ సంబంధం కలిగి ఉండేవి. 
ఫలితంగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గ్రామాలు తమ 
విధులను స్వతంత్రంగా నిర్వహించుకునే వీలుండేది. “చార్లెస్‌ మెట్‌ 
కాఫ్‌” నాటి గ్రామ సముదాయాలు చిన్న రిపబ్లిక్‌లా తమ అవస 
రాలు తామే తీర్చుకుంటూ స్వతంత్రంగా ఉండేవని పేర్కొన్నాడు.” 
తమ పాలకుడు నవాబైనా, హిందూ రాజైన పంటలో కొంత భాగాన్ని 
గ్రామాలు శిస్తుగా చెల్లించేవి. గ్రామాల్లో వ్యవసాయదారులు, వృత్తి 
కళాకారులు, గ్రామాధికారులు అనే మూడు వర్గాల వారుండేవారు. 
రైతులు పరపతి అవసరాలను తమ పొదుపుల నుంచి గాని, వడ్డీ 
వ్యాపారస్తుల నుంచి గాని తీర్చుకొనేవారు. స్థానిక సమస్యలను పంచా 
యితీలే పరిష్కరించేవి. 


పట్టణ నిర్మాణం: 
పట్టణాలు ప్రధానంగా మూడు కారణాలతో ఏర్పడ్డాయి. తీర్థయాత్ర 
స్థలాలుగా కొన్ని పట్ట ణాలు అభివృద్ధి చెందాయి. 

ఉదాహరణ: అలహాబాద్‌, బెనారస్‌, గయ, పూరి, నాసిక్‌. మరి 
కొన్ని ప్రాంతాలు స్థానిక ప్రాంతాల రాజధానులుగా అభివృద్ధి చెం 
దాయి. 

ఉదాహరణ: ఢిల్లీ, లాహోర్‌, పుణే, లక్నో, తంజావూర్‌. 

మరికొన్ని పట్టణాలు వర్తక, వాణిజ్య కేంద్రాలు వృద్ధి చెందడం 
వల్ల వెలిశాయి. 

ఉదాహరణ: బెంగళూర్‌, హుగ్లీ, మీర్జాపూర్‌ మొదలైనవి. 

గ్రామీణ జీవన విధానానికి వైవిధ్యంగా పట్టణాలుండేవి. వివిధ 
రకాల వృత్తులు, వ్యాపారాలు పట్టణాల్లో ఉండేవి. విసృత మార్కెట్‌ని 


కలిగి ఉండేవి. 


పరిశ్రమలు, చేతివృత్తులు: 
భారతదేశం ఎప్పుడూ పారిశ్రామిక దేశంగా లేదనడం సరికాదు. వ్యవ 
సాయాధిపత్యం గల దేశమైనప్పటికీ పారిశ్రామిక ఉత్పత్తులకు ప్రపం 
చ ప్రఖ్యాతిగాంచి ఉండేది. 

ఉదాహరణ: ఢాకా మస్లినలు, బెంగాల్‌ కాలికోట, బెనారస్‌ చీరలు 
ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. క్రీ.పూ. 2000లోనే ఈజిప్టు మమ్మీలలో 
భారత మస్లిన్‌ వాలను వాడేవారు. “20 గజాల పొడవు, ఒక గజం 
వెడల్పు గల మస్లిన్‌ వస్త్రం చేతి ఉంగరంలో నుంచి తియ్యగలిగేంత 
సన్నగా నేసేవారని, దీని తయారీకి ఆరు నెలలు పట్టేదని టి.ఎన్‌. 
ముఖర్జీ పేర్కొన్నారు”. 17, 18 శతాబ్దాల్లో భారత పారిశ్రామిక 
ఉత్పత్తులకు ఐరోపా వినియోగదారుగా ఉండేది. 1918లో పారిశ్రా 
మిక కమిషన్‌ చెప్పినట్లు “ఆధునిక పారిశ్రామిక దేశాలుగా ఇప్పుడు 
రాణిస్తున్న పశ్చిమ ఐరోపా దేశాలు అనాగరికంగా ఉన్నప్పుడు భారత 
దేశం కళాత్మక చేతిపనివాళ్లకు, భోగ, భాగ్యాలతో తులతూగే పాలకు 
లకు ప్రసిద్ధి గాంచి ఉండేది. తర్వాత కాలంలో ఐరోపా వర్తకులు 
భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆ దేశాల పారిశ్రామికీకరణ 
స్థాయి కంటే భారత పారిశ్రామికీకరణ స్థాయి ఏ మాత్రం తక్కువగా 
ఉండేది కాదు”. 


బ్రిటిష్‌ పాలన-ఆర్థిక పరిణామం: 

టైటిష్‌ వారికి పూర్వం భారతదేశంపై దండెత్తిన విదేశీయులు భారత 
గడ్డపైనే స్థిరపడి, ఇక్కడి సంస్కృతిలో భాగమైపోయారు. కానీ బ్రిటిష్‌ 
వారు మాత్రం మొదట నుంచి మాతృదేశానికి అనుగుణంగానే 
రాజకీయ, ఆర్థిక విధానాలను రూపొందించారు. వీరి పాలన ఫలి 
తంగా చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. వ్యవసాయం 
వాణిజ్యీకరణమైంది. నూతన రెవెన్యూ విధానం వల్ల మధ్యవర్తులు 
ఏర్పడ్డారు. కరువు కాటకాలు పెరిగాయి. సంపద దోపిడీకి గురైంది. 
వీరి కాలంలో రైల్వేల అభివృద్ధి, నీటిపారుదల, విద్యా విస్తరణ, 
రెవెన్యూ విధానం కూడా మన దేశం నుంచి ఆర్థిక సంపద తరలిం 
పునకే దోహదపడింది. 


1. చేతివృత్తుల క్షీణత- గ్రామాల అభివృద్ది: 

ఇంగ్రండ్‌లో పారిశ్రామిక విప్లవం సంభవించక పూర్వం మన దేశంలో 
గల వస్త్రాలను, సుగంధ ద్రవ్యాలను ఐరోపాకు ఎగుమతి చేసి ఈస్టిండి 
యా కంపెనీ వారు విపరీతంగా లాభాలు సంపాదించేవారు. ఇంగ్రం 
డ్‌లో పారిశ్రామిక విప్లవం సంభవించడంతో ఆంగ్లేయుల వ్యాపార 
రీతిలో మార్పు వచ్చింది. ఇంగ్లండ్‌లో గల పరిశ్రమలకు అవసర 


మయ్యే ముడిసరుకులను మన దేశం నుంచి ఎగుమతి చేసి యంత్రా 
లపై తయారైన వస్తువులను సుంకం లేకుండా దిగుమతి చేసేవారు. 
ఫలితంగా వాటితో పోటీ పడలేక మన దేశంలో గల చేతివృత్తులు, 
కుటీర పరిశ్రమలు క్షీణించాయి. 


క్షీణతకు కారణాలు: 
అ కళాకారులను ఆదరించే స్థానిక రాజులు అదృశ్యమవడం. 
ఆ 1882-1894 మధ్య బ్రిటిష్‌ ప్రభుత్వం స్వేచ్చా వ్యాపార విధానాన్ని 
అవలంభించడం. 
ఆ ఇంగ్లండ్‌లో యంత్రాలతో తయారైన వస్తువులతో, కుటీర పరిశ్ర 
మల్లో తయారైన వస్తువులు పోటీపడలేకపోవడం. 
ఆ ఆంగ్ల విద్య వల్ల బ్రిటిష్‌ వారి వస్తువులను అనుకరించే ఒక నూతన 
వర్గం ఆవిర్భవించడం. 
9 1869 సూయజ్‌ కాలువ తెరవడంతో రవాణా వ్యయం తగ్గి బ్రిటిష్‌ 
వస్తువులు భారతీయ మార్కెట్‌ను ఆక్రమించడం. 
పై కారణాల వల్ల భారత్‌లో చేతివృత్తులు క్షీణించి నిరుద్యోగిత 
పెరిగింది. ముఖ్యంగా భారత వస్త్ర పరిశ్రమ ఎక్కువ నష్టానికి గురైంది. 
1894లో విలియం బెంటిక్‌ పేర్కొన్నట్లు “భారత మైదాన ప్రాంతం 
చేనేత పని వల్ల ఎముకలతో నిండి ఉంది”. అని పేర్కొన్నారు. 
చేతివృత్తుల క్షీణత, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడం 
వల్ల ఉపాధి కోల్పోయిన వృత్తి పనివారు తిరిగి వ్యవసాయానికి తర 
లిపోయారు. వ్యవసాయంపై ఆధారపడ్డ అనుపాతం పెరిగింది. దీన్ని 
“గ్రామాల పురోగమనం” (Progressive Ruralisation) లేదా 
పారిశ్రామిక తిరోగమనం (Deindustrilization) అంటారు. 
19వ శతాబ్దం మధ్యలో వ్యవసాయంపై 55 శాతం మంది ఆధార 
పడగా, 1931 నాటికి 72 శాతానికి పెరిగింది. ఫలితంగా కమతాల 
విభ జన, విఘటన జరిగి భూమికి చెల్లించే బాటకం పెరిగి భూమి లేని 
శ్రామికులు ఎక్కువయ్యారు. 


2. భూ విధానం (రెవెన్యూ విధానం): 

ఈస్టిండియా కంపెనీ వారు అత్యధిక రెవెన్యూను రాబట్టేందుకు ప్రయ 
త్నించారు. వ్యవసాయ రంగంలో స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి 
1793లో బెంగాల్‌లో “శాశ్వత శిస్తు నిర్భయ పద్ధతిని” కారన్‌ వాలీస్‌ 
ప్రవేశపెట్టాడు. దీన్ని జమీందారీ విధానం అని కూడా అంటారు. 
ప్రభుత్వానికి, భూమి దున్నే రైతులకు మధ్య జమీందారీ మధ్యవర్తిగా 
ఉంటాడు. వ్యవసాయావ్చద్ధికి ఈ విధానం దోహదపడలేదు. అయితే 
బ్రిటిష్‌ వారికి అనుకూలమైన ఒక వర్గాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోగ 
లిగింది. బొంబాయి, మద్రాస్‌ ప్రాంతాల్లో థామస్‌ మన్రో ప్రవేశపెట్టి 
న రైత్వారీ విధానం కూడా తన అసలు స్వరూపం కోల్పోయి రైతు 
నుంచి అధిక శిస్తును ఆశించింది. అయోధ్య, ఆగ్రా ప్రాంతాల్లో ముస్లిం 
సంప్రదాయాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన మహళ్వారీ విధానంలో 
కూడా మధ్యవర్తులుండటం వల్ల రైతులు అధిక శిస్తు చెల్లించాల్సి 
ఉండేది. మొత్తం మీద ఈ నూతన రెవెన్యూ విధానం వల్ల రైతులు 


అధిక శిస్తును భరించలేక కొంత భూమిని భూస్వాములకు, వడ్డీ 
వ్యాపారస్తులకు అమ్మవలసి వచ్చింది. ఫలితంగా అనుపస్టిత భూస్వా 
ములు (Absentee Landlords) పెరిగారు. 


8. వ్యవసాయ-వాణిజ్యీకరణ: 

వ్యవసాయోత్పత్తులను కుటుంబ వినియోగానికి కాక్క అమ్మేందుకు 

ఉత్పత్తి చేస్తే దాన్ని వాణిజ్యీకరణ అంటారు. ప్రతి దేశ ఆర్థిక చరిత్రలో 

వ్యవసాయ వాణిజ్యీకరణం సహజమే అయినప్పటికీ మన దేశంలో 
బ్రిటిష్‌ వారి ఒత్తిడి వల్ల ఇది సంభవించింది. 19వ శతాబ్దం మధ్య 
నాటికి ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం పూర్తయింది. పత్తి, జనుము, 
పంచదార, వేరుశెనగ లాంటి ముడి పదార్థాలకు ఇంగ్లండ్‌లో విపరీ 
తమైన డిమాండ్‌ పెరిగింది. రైతులు ఆహార పంటలకు బదులు అధిక 
ధరలు వస్తాయనే నమ్మకంతో వాణిజ్య పంటలు పండించడం 
ప్రారంభించారు. వ్యవసాయదారులు ఆహారధాన్యాలను పండించ 
డానికి బదులు మండీలు (Mandi5) నుంచి కొనడం ప్రారంభించారు. 

బైటిష్‌ వారు భూ రెవెన్యూ విధానంలో అధిక శిస్తు వసూలు 
చేయడం కూడా రైతులు వాణిజ్య పంటల వైపు మరలడానికి కారణ 
మైంది. ఫలితంగా ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. ఇదే కాలంలో 
కరువు, కాటకాలు కూడా పెరిగాయి. 

9 వ్యవసాయం వాణిజ్యీకరణ అవడం వల్ల దేశం నలుమూలల 
పండిన ముడి పదార్థాలను సేకరించేందుకు బ్రిటిష్‌ వారికి రైల్వే 
లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. రైల్వేలు, పోర్టు 
లను, పట్టణ కేంద్రాలను కలుపుతూ భారత వ్యవసాయోత్పత్తులను 
ప్రపంచవ్యాప్తం చేశారు. పంజాబ్‌ నుంచి గోధుమ, బెంగాల్‌ నుంచి 
జనుము, ముంబై నుంచి పత్తి సేకరించి ఇంగ్లండ్‌కు ఎగుమతి 
చేసేవారు. ఇంగ్లండ్‌లో తయారైన వస్తువులు తిరిగి దేశం నలు 
మూలల పంపించేందుకు కూడా ఈ రైల్వేలు ఉపయోగపడ్డాయి. 
ఫలితంగా వ్యవసాయ వాణిజ్యీకరణ వైపు, భారత పరిశ్రమల క్షీణత 
మరోవైపు సంభవించింది. 


4. కరువు కాటకాలు: 

నూతన భూ రెవెన్యూ విధానం, వ్యవసాయ వాణిజ్యీకరణ ఆర్థిక 
వ్యవస్థపై చెడు ఫలితం చూపి కరువు కాటకాలు పెరిగాయి. ఈస్టిం 
డియా కంపెనీ కాలంలో 12 కరువులు సంభవించగా 1858 తర్వాత 
బ్రిటిష్‌ క్రౌన్‌ (BrtI5h Crown) కాలంలో వీటి సంఖ్య పెరిగింది. 
1943 బెంగాల్‌ కరువు అతి భయంకరమైంది. కరువు పరిశీలన 
సంఘం అంచనాల ప్రకారం బెంగాల్‌ కరువులో 1.5 మిలియన్ల మంది 
చనిపోయారు. అనధికార లెక్కల ప్రకారం ఇది 8.5 మిలియన్లుగా 
ఉంది. బ్రిటిష్‌ వారు రైల్వేలు వంటి ఆధునిక రవాణా సదుపాయాలు 
ప్రవేశపెట్టక పూర్వం కరువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. 
మరొక ప్రాంతంలో ఆహార ధాన్యాలున్నప్పటికీ సరైన రవాణా 
సౌకర్యాలు లేక కరువు ప్రాంతానికి అందుబాటులోకి వచ్చేవి కావు. 
బ్రిటిష్‌ వారి రైల్వేల నిర్మాణంతో కరువు స్వభావంలో మార్పు 


వచ్చింది. బిటిష్‌ పాలన కాలంలో చేతి వృత్తులు క్షీణించి నిరుద్యోగిత 
పెరగడం వల్ల, వ్యవసాయం వాణిజ్యీకరణ జరగడంతో ఆహార పదా 
రాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగాయి. దాంతో ఆహార పదార్గాలున్నప్ప 
థి = ౧ థి 

టికీ పేదలు వాటిని కొనలేకపోయేవారు. అందువల్ల బ్రిటిష్‌ వారు రాక 
పూర్వం ఉన్న కరువును ఆహార కరువని, బ్రిటిష్‌ వారు వచ్చిన 
తర్వాత ఏర్పడిన కరువుని “కొనుగోలు శక్తి కరువని” (౧4/0029100 
Power Famines) వర్ణిస్తారు. 


5. పారిశ్రామిక పరిణామ ప్రక్రియ: 

బ్రిటిష్‌ వారి కాలంలో పారిశ్రామికీకరణ ప్రెవేట్‌ రంగం ద్వారా 
జరిగింది. దీన్ని 19వ శతాబ్దపు పారిశ్రామిక "వృద్ధి, 20వ శతాబ్దపు 
పారిశ్రామిక వృద్ధి అని రెండు రకాలుగా విభజిస్తారు. 19వ శతాబ్దపు 
పారిశ్రామిక పరిణామాన్ని పరిశీలిస్తే స్వదేశీ పరిశ్రమలు క్షీణించాయి. 
కొన్ని పెద్ద పరిశ్రమలను ప్రైవేట్‌ వ్యక్తులే స్థాపించారు. 1850-55 
మధ్య వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, మొదటి కోల్‌మైన్‌ ప్రారం 
భించారు. 1858 లో బొంబాయి నుంచి ఠాణాకు మొదటి రైల్వే లైన్‌ 
నిర్మించారు. మొత్తం మీద ఇండియాలో వర్తకులు ఎక్కువగా వడ్డీ 
వ్యాపార స్వభావం కలిగి ఉండటం వల్ల పరిశ్రమల స్థాపనకు ఆసక్తి 
చూపించలేదు. 20వ శతాబ్ద ప్రారంభం నాటి పారిశ్రామిక వృద్ధిని 
పరిశీలిస్తే 1905 స్వదేశీ ఉద్యమం వల్ల కొన్ని కొత్త పరిశ్రమలను స్థాపిం 
చారు. 1907లో జంషెడ్‌పూర్‌లో టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం 
స్థాపించారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో భారతీయ వస్తువులకు 
డిమాండ్‌ పెరిగింది. మొదటి 'ఫిస్‌కల్‌ కమిషన్‌ సిఫార్సుల వల్ల 
1924-99 మధ్య ఇనుము-ఉక్కు కర్మాగారం, వస్త్ర, జనపనార, పంచ 
దార, కాగితం, అగ్గిపెట్టెల పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. 
ఫలితంగా భారతీయ పరిశ్రమలు దేశీయ మార్కెట్‌ను ఆక్రమించాయి. 
నివ ప్రపంచ యుద్ధకాలంలో కూడా కొత్త పరిశ్రమలు స్థాపించారు. 
మొత్తంమీద బ్రిటిష్‌ పాలనలో మూలధనం కొరత, బ్యాంకింగ్‌ రంగం 
అభివృద్ధి కాకపోవడం, ప్రభుత్వ మద్దతు లేకపోవడం, భారతీయుల్లో 
వ్యవస్థాపన సామర్థ్యం కొరత వల్ల పరిశ్రమలు విస్తరించలేదనే 
చెప్పాలి. 


మాదిరి ప్రశ్నలు 
1.భారతదేశంలో లార్జ్‌ కారన్‌ వాలీస్‌ ప్రవేశపెట్టిన పద్ధతి? 
(గ్రూప్‌-2, 2008) 
ఎ) జమీందారీ వి) మహల్‌వారీ 
సి) మునసబ్‌దారీ డి) రైత్వారీ (ఎ) 
2.1853లో భారతదేశంలో మొట్టమొదటి రైలు ప్రయాణం ఎక్కడి 
నుంచి ఎక్కడి ప్రారంభించారు? 
(గూప్‌-2, 2008) 
ఎ) బొంబాయి నుంచి ఠాణె బి) ఢిల్లీ నుంచి మీరట్‌ 
సి) హౌరా నుంచి బర్‌ద్వాన్‌ డి) బొంబాయి నుంచి ఢిల్లీ 


(ఎ) 


భారత నైసర్గిక స్వరూపం 


అనేక భాషలు, జాతులు, కుల మతాలు, ఆచార వ్యవహా 
రాలు గల భారతదేశం... ఎంత వైవిధ్యభరితమైందో!.. 
దాని నైసర్గిక స్వరూపం కూడా అంతే వైవిధ్యమైంది!! 
ఎత్తైన పర్వతశ్రేణులు, విశాలమైన పీఠభూములు, విసృత 
మైదానాలు.. భారత్‌లో వ్యాపించి ఉన్నాయి... పూర్తిగా 
ఉత్తరార్థగోళంలో ఉన్న ఈ దేశానికి... ఉత్తరాన హిమా 
లయ పర్వతాలు... దక్షిణాన హిందూ మహాసముద్రం.. 


తూర్పున బంగాళాఖాతం... పశ్చిమాన అరేబియా సము 


ద్రం.. సరిహద్దులుగా ఉన్నాయి. సివిల్స్‌, ఏపీపీఎస్‌సీ 


నైసర్గిక స్వరూపంపై సమాచారం.. 


దేశ ఉత్తర సరిహద్దుగా విస్తరించిన హిమాలయ పర్వతాలు.. నవీన 
ముడత పర్వతాలు... ఇవి టెరిషరీ యుగానికి చెందినవి. అంటే... 
దాదాపు 60 మిలియన్‌ ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతో 
ద్భవం.. ఆల్ట్ఫైన్‌, జాగ్రోస్‌, హిందూకుష్‌ పర్వతపంక్తుల ఆవిర్భా 
వంతో ముడిపడి ఉంది. యురేషియా ఖండం భారత ద్వీపకల్పంతో 
ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ పర్వతశ్రేణులున్న 
చోట గతంలో 'టెధీస్‌' సముద్రం ఉండేది. 


హిమం అంటే సంస్కృతంలో మంచు 
మంచుకు నిలయమైన ఈ ప్రాంతానికి హిమాలయాలనే పేరు 
వచ్చింది. హిమాలయ పర్వత శ్రేణులు భారత్‌, భూటాన్‌, పాకిస్థాన్‌, 
అఫ్లానిస్థాన్‌, నేపాల్‌, చైనాల్లో (ఆరు దేశాలు) వ్యాపించి ఉన్నాయి. 
ప్రస్తుతం యురేషియా-భారత ద్వీపకల్ప ఖండాల అభిసరణం చాలా 
నెమ్మదిగా జరుగుతోంది. దాంతో పర్వతోద్భవన రేటు చాలా తక్కు 
వగా ఉంది.అంటే... హిమాలయ పర్వతోదృవనం అంత్యదశలో 
ఉందన్నమాట !! 

హిమాలయ పర్వత పంక్తులు పశ్చిమాన పాకిస్థాన్‌లోని పోట్వార్‌ 
తీరం నుంచి తూర్పున మయన్మార్‌-నాగాలాండ్‌ సరిహద్దుల వరకూ 
5,200 కిలోమీటర్ల మేర విస్తరించాయి. ఇవి ఉత్తరాన టిబెట్‌ పీఠ 
భూమి, దక్షిణాన గంగ, బ్రహ్మపుత్ర మైదానాల మధ్య వ్యాపించి 
ఉన్నాయి. తూర్పు-పడమరలుగా... హిమాలయ పర్వతాలను 1)పం 
జాబ్‌, కాశ్మీర్‌ హిమాలయాలు 2) కుమవున్‌, గద్వాల్‌ హిమాలయాలు 
3) నేపాల్‌ హిమాలయాలు 4) అరుణాచల్‌, అసోం హిమాలయాలుగా 
విభజిస్తారు. ఇవి వరుసగా సింధూ-సట్లేజ్‌, సట్లేజ్‌-కాళి, కాళి-తీస్తా, 
తీస్తా- బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. 


భారత్‌లో.. కాశ్మీర్‌లోని కారకోరం, జస్కర్‌, లడఖ్‌ పర్వతశ్రేణులు 
టిబెటన్‌ హిమాలయాల కోవకు చెందినవి. కారకోరం పర్వతాలను 
ఆసియా ఖండం వెన్నెముకగా పేర్కొంటారు. టిబెటన్‌ హిమాలయాల 
సగటు ఎత్తు 4500 మీటర్లు. ఇందులో 7000 మీటర్ల కంటే ఎక్కువ 
ఎత్తైన పర్వతశిఖరాలు అనేకం ఉన్నాయి. ఉదా: కెఓి/గాడ్విన్‌ ఆస్టిన్‌, 
నంగపర్వత్‌, నామ్బాబారుమా. టిబెటన్‌ హిమాలయాలలో అనేక 
హిమనీనదాలు, హిమనీనద సరస్సులు ఉన్నాయి. ఉదా: సియాచిన్‌ 
(హిమాలయాలలో అతి పెద్దది), జైపూ, క్రైలాన మానస సరోవరం, 
రాకాస్‌తాల్‌ మొదలైనవి. 


గ్రేటర్‌ హిమాలయాలు: 

అన్నిటికంటే ఎత్తెనవి మధ్యగ్రేటర్‌ హిమాలయాలు. వీటి సగటు ఎత్తు 
6000 మీటర్లు. ఇవి అవిచ్చిన్న పర్వతశ్రేణిగా ఏర్పడ్డాయి. జమ్మూ 
కాళ్ళీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు విస్తరించాయి. ప్రపంచంలోనే 
ఎత్తెన పర్వతశిఖరాలు ఎవరెస్టు, నందాదేవి, గైరీశంకర్‌, మకాలు, 
కామెత్‌ మధ్యగ్రేటర్‌ హిమాలయాల్లోనే ఉన్నాయి. గంగోత్రి, యము 
నోత్రి, పిండామ్‌ తదితర హిమనీనదాల జన్మస్థానం కూడా ఇదే! 
జమ్మూకాళ్ళీర్‌లోని గ్రేటర్‌-టిబెటన్‌ హిమాలయాల మధ్య సన్నని 


మైదానాలు ఉన్నాయి. ఉదా: దేవసాయి మైదానాలు. 


నిమ్న హిమాలయాలు: 

వీటి సగటు ఎత్తు 2500 మీటర్లు. వీటిని వివిధ ప్రాంతాలలో వేర్వేరు 
పేర్లతో పిలుస్తారు. ఉదా: పిర్‌పంజాల్‌ పర్వాతాలు (జమ్మూకాశ్మీర్‌), 
దవులాధార్‌ పర్వతాలు (హిమాచల్‌ప్రదేశ్‌, ముస్సోరి కొండలు 
(ఉత్తరాఖండ్‌), మహాభారత్‌, నాగాటిబ్బా పర్వతాలు (నేపాల్‌). నీతా 
కాలంలో ఈ పర్వతాలను మంచు కప్పేస్తుంది. వేసవి కాలంలో ఇక్కడి 
వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంతో ఇది వేసవి విడిది 
కేంద్రాలకు పేరుగాంచింది. ఉదా: సిమ్లా, కులూ, మనాలి, నైనిటాల్‌, 
డార్జిలింగ్‌. నిమ్న హిమాలయ సానువుల్లో దట్టమైన కోనిఫర్‌ అడవ 


శివాలిక్‌ పర్వతాలు: 
శివాలిక్‌ పర్వతాల సగటు ఎత్తు 1000-1500 మీటర్లు మాత్రమే. 
అందుకే వీటిని ఉప హిమాలయాలుగా పరిగణిస్తారు. ఇతర హిమా 
లయ పర్వత పంక్తులు శంఖాకార శిఖరాలను కలిగి ఉంటే... శివాలిక్‌ 
పర్వతాలు కురచగా ఉంటాయి. 

వీటిని జమ్మూకాశ్మీర్‌లో జమ్మూ కొండలని.. ఉత్తరాఖండ్‌, నేపాల్‌ 
లలో శివాలిక్‌ కొండలని పిలుస్తారు. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో 
ఇవి అంతగా అభివృద్ధి చెందలేదు. శివాలిక్‌ పర్వతాలు దట్టమైన సమ 
శీత్రోష్ణ మండల ఆయనరేఖా ఆకురాల్సే అరణ్యాలకు ప్రసిద్ధి. హిమా 
లయ నదులు శివాలిక్‌ పర్వతాలను ఛేదించుకుంటూ... లోతైన ఇరుకు 


దారుల ద్వారా ప్రవహిస్తాయి. నిమ్న హిమాలయాలు, శివాలిక్‌ కొం 
డల మధ్య ఉన్న సరస్సు హరివణాలను 'డూన్‌'లని పేర్కొం టారు. 
ఉదా: డెహ్రాడూన్‌. శివాలిక్‌ పర్వతాలు, గంగా మైదానం మధ్య గిరిపద 
మైదానం ఏర్పడింది. గిరిపద మైదానాన్ని “బబ్బరా, “తెరాయి మైదా 
నాలుగా విభజించారు. బబ్బర్‌ మైదానం గులకరాళ్లు, ఇసుకతో నిండి 
ఉంది. తెరాయి మైదానం మాత్రం చిత్తడి నేలలకు ప్రసిద్ధి. తెరాయి 
మైదానంలో దట్టమైన రుతుపవన అరణ్యాలున్నాయి. జిమ్‌కార్చేట్‌, 
రాజాజీ నేషనల్‌ పార్కులు తెరాయి మైదానంలోనే ఉన్నాయి. 


గంగ-సింధు- బ్రహ్మపుత్ర మైదానం: 
గంగ-సింధు- బ్రహ్మపుత్ర మైదానం 1.5-2.5 మిలియన్‌ ఏళ్ల క్రితం 
ఏర్పడింది. ఈ మైదానంలో ప్రవహించే అనేక నదులు... 

తమ వరద మైదానాలను ఏర్పరచాయి. ఇవి సారవంతమైన 
ఒండ్రు మట్టిని కలిగి ఉండటంతో ఇక్కడ వ్యవసాయం బాగా అభి 
వృద్ధి చెందింది. వీటిని 'కద్దర్‌', “బంగార్‌' మైదానాలుగా విభజిం 
చారు. కద్దర్‌ మైదానాలు పల్లపు ప్రాంతాలు. ఇవి తరచుగా వరద 
ముంపునకు గురవుతుండటంతో.. తాజా ఒండ్రుమట్టి వచ్చి చేరు 
తుంది. వరదమైదానాల్లో ఎత్తెన ప్రాంతాలు బంగార్‌లు. ఇక్కడ వరద 
ముంపు అరుదు. దాంతో ఈ ప్రాంతాల్లో పాత ఒండ్రు మట్టి ఉంటుం 
ది. నదీమైదాన ప్రాంతంలో... నదుల మధ్య ఉండే నదీ విభాజక 
ప్రాంతాలను 'డోబ్‌'లని పిలుస్తారు. 


బాగార్‌: 

పశ్చిమ రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి.. సింధూ మైదాన ప్రాంతానికి 
చెందినది.ఆరావళి పర్వతాలకు ఆనుకొని ఉన్న ఈ ఎడారి ప్రాంతం 
పాక్షికంగా శుష్క మండలం. దీన్ని 'బాగార్‌ ప్రాంతంగా పిలుస్తారు. 
ఇక్కడి అనేక ఎడారి నదులు, ఉప్పునీటి సరస్సులలోకి ప్రవహిస్తు 
న్నాయి. ఈ ప్రాంతంలో సాంబార్‌, శబర్‌, దీద్వానా తదితర ఉప్పు 
నీటి సరస్సులు ఉన్నాయి. 'లూనీ” అన్నిటికంటే పెద్ద ఎడారి నది. 
బాగార్‌కు పశ్చిమంగా... పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న 
థార్‌ ఎడారి ప్రాంతాన్ని 'మరుస్థలి' అని అంటారు. 


ద్వీపకల్ప పీఠభూమి: 

భారతదేశంలో అన్నిటికంటే అతిపెద్ద నైసర్గిక విభాగం.. ద్వీపకల్ప 
పీఠభూమి ప్రాంతమే! ఇది చిన్న, పెద్ద పీఠభూములు, కొండలు, నదీ 
లోయలతో నిండి ఉంది. ఉత్తరాన గంగా మైదానం, ఈశాన్యంలో 
రాజమహల్‌ కొండలు, వాయవ్యాన ఆరావళి కొండలు, పశ్చిమాన 
పశ్చిమ కనుమలు, తూర్పున తూర్పు కనుమలు, దక్షిణాన కన్యా 
కుమారి మధ్య ద్వీపకల్ప పీఠభూమి విస్తరించి ఉంది. ఇది అత్యంత 
పురాతన ఆర్కియాన్‌ (కాంబ్రియన్‌) మహాయుగపు శిలలతో ఏర్ప 
డింది. దక్కన్‌ పీఠభూమి ప్రాంతం స్థిరమైన శిలావరణం. 


నదులకు పుట్టినిల్లు. భారత్‌ 


భారతదేశం అనేక నదులకు నిలయం. వీటిలో కొన్ని జీవ 
నదులైతే.. మరికొన్ని వర్షాధారాలు. హిమాలయ నదులు 
జీవ నదులు. పీఠభూముల్లో పుట్టేవి వర్షాధా రాలు. ఈ 
నదుల పుట్టుక, ప్రవాహ రీతి, సముద్రంలో కలయికల 
గురించి సమాచారం గ్రూప్స్‌ పరీక్షల్లో కీలకం. 


భారతదేశం ఉష్ణమండల ఆర్ధ శీతోష్ణస్థితిని కలిగిన దేశం. అందువల్ల 
భారతదేశంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ వర్షపునీరు, 
హిమాలయ పర్వతశ్రేణుల్లో మంచు కరగగా ఏర్పడిన నీరు నిమ్నోన్న 
తాలననునరించి భారతదేశ భూభాగంలో అనేక చిన్న పెద్ద నదుల 
రూపంలో ప్రవహిస్తోంది. భారతదేశాన్ని 'నదులదేశంగా” పిలుస్తారు. 
చిన్న నదులు అనేక వందలు ఉన్నప్పటికీ, భారతదేశంలో ప్రధాన నదీ 
హరివాణాలు '88'గా చెప్పవచ్చు. భారతదేశ నదులను రెండు ప్రధాన 
నదీ వ్యవస్థలుగా వర్గీకరించారు.అవి: 

1) హిమాలయ నదీవ్యవస్థ, 

2) ద్వీపకల్ప నదీవ్యవస్థ 


హిమాలయ నదీ వ్యవస్థ: 

హిమాలయ నదీ వ్యవస్థలకు హిమాలయా పర్వతశ్రేణుల్లోని హిమానీ 
నదాలు, హిమానీనద సరస్సులు మాతృకలు. హిమాలయ నదులు 
జీవనదులు. అందువల్ల వీటిలో సంవత్సరం పొడవునా నీరు ప్రవహి 
స్తుంది. ఉదాహరణకు గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు. ఇక 
ద్వీపకల్ప నదీవ్యవస్థలకు ద్వీపకల్ప పీఠభూములు, ద్వీపకల్ప పర్వ 
తాల శిఖరాలు మాతృకలు. ఈ ప్రాంతాల్లో రుతుపవనాలు కేవలం 
సంవత్సరంలోని కొన్ని నెలల్లో మాత్రమే క్రియాశీలకంగా ఉంటాయి. 
అందువల్ల ద్వీపకల్ప నదుల్లో శీతాకాలంలో నీటి పరిమాణం చాలా 
తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు గోదావరి, కృష్ణా, కావేరి, నర్మద 
నదులు. హిమాలయ నదుల్లో నీటి పరిమాణం సహజంగానే ఎక్కు 
వగా ఉంటుంది. హిమాలయ నదులు యవ్వన దశలో ఉండటం వల్ల 
ఇవి చాలా వేగంగా ప్రవహిస్తుంటాయి. వీటి ప్రవాహ దిశలు (గమన 
మార్గాలు) తిన్నగా ఉంటాయి. అందువల్ల హిమాలయ నదులపై 
ఆనకట్టలు కట్టడం కొంచెం కష్టం. ద్వీపకల్పనదులు పరిపక్వ లేదా 
వృద్దావ్య దశలో ఉన్నాయి. వీటి ప్రవాహ వేగం తక్కువ. వీటి గమన 
మార్గాల్లో నదీ వక్రతలు ఎక్కువగా ఉంటాయి. హిమాలయ నదులు 
పురాతన లోయల ద్వారా ప్రవహిస్తున్నాయి. హిమాలయాల ఆవి 
ర్భావం కంటే పూర్వమే ఈ లోయలు ఏర్పడ్డాయి. ద్వీపకల్ప నదులు 
ప్రవహించే లోయలు, ద్వీపకల్ప భారతంలో పీఠభూములు, పర్వ 


తాల ఆవిర్భావం తర్వాత ఏర్పడ్డాయి. 

ఈ రెండు నదీ వ్యవస్థలు చివరకు సముద్రంలో కలుస్తాయి. కానీ 
కొన్ని నదులు భూభాగం మీదే అంతరిస్తాయి. ఇవి సముద్రాన్ని చేర 
వు. వీటిని అంతర్గత లేదా ఖండాంతర నదీ వ్యవస్థలుగా పిలుస్తారు. 
పశ్చిమ రాజస్థాన్‌లో ఎడారి నదులు ఈ కోవకు చెందినవి. ఉదాహర 
ణకు లూనీ నది. ఈ నదులు థార్‌ ఎడారిలో ఇసుకతిన్నెల్లో అంతర్జాన 
మవుతాయి లేదా ఎడారిలో సాంబార్‌, దీద్వానా వంటి ఉప్పునీటి 
సరసుల్లోకి ప్రవహిస్తాయి. కొన్ని ఎడారి నదులు రాన్‌ ఆఫ్‌ కచ్‌లోని 
చిత్తడి నేలల్లోకి ప్రవహిస్తాయి. దక్కన్‌ పీఠభూమి తూర్పు- ఆగ్నేయ 
దిశగా వాలి ఉండటంతో, ఈ ప్రాంతాల్లో గోదావరి, కృష్ణా, పెన్న, కావే 
రి నదులు తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. 
మాల్వా, బాగేల్‌ఖండ్‌, బుందేల్‌ఖండ్‌, పీఠభూములు ఉత్తరం వైపు 
నకు వాలి ఉండటంతో ఈ ప్రాంతాల్లోని చంబల్‌, బేత్వా, కేన్‌, సోన్‌ 
వంటి నదులు ఉత్తరం వైపుగా ప్రవహించి గంగా- యమునా నదీ 
వ్యవస్థలోకి కలుస్తాయి. నర్మద, తపతి నదులు విదరణదరుల (రిఫ్ట్‌ 
వ్యాలీల) ద్వారా ప్రవహిస్తాయి. అందువల్ల ఇవి తూర్పు నుంచి పి 
మానికి ప్రవహిస్తూ అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. పశ్చిమ 
కనుమల తిన్నని పశ్చిమవాలుల ద్వారా జాలువా రుతూ పశ్చిమ 
తీరమైదానం ద్వారా ప్రయాణించి అరేబియా మహా సముద్రంలో 
కలిసే నదులు చాలా వేగంగా ప్రవహిస్తాయి. ఉదాహ రణకు పంబన్‌, 
ఇడుక్కి,మండొలి, జువారి మొదలైనవి. ఈ నదులు అపారమైన జల 
విద్యుచ్చక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 


అతిపెద్ద నదీ వ్యవస్థ: 

గంగానదీ వ్యవస్థ భారతదేశంలోకెల్లా అతి పెద్ద నదీ వ్యవస్థ. గంగోత్రి 
హిమానీనదంలోని గౌముఖ్‌ వద్ద ఆవిర్భవించే భగీరదీ నది గంగా 
నదికి మాతృక. భగీరదీ, అలక్‌నంద నదులు దేవప్రయాగ్‌ వద్ద కలు 
స్తాయి. తర్వాత ఏర్పడిన ఉమ్మడి ప్రవాహాన్నే గంగానదిగా పిలుస్తారు. 
గంగానది హరిద్వార్‌ వద్ద హిమాలయ పర్వతాలను వీడి మైదానాన్ని 
చేరుతుంది. అ తర్వాత, నేపాల్‌, టిబెట్‌ హిమాలయాల్లో ఆవిర్భవించే 
అనేక చిన్న నదులు దక్షిణంగా ప్రవహించి గంగానదిని కలుస్తాయి. 
యమునా, రామ్‌గంగా, గండక్‌, అరుణ్‌, గాగ్రా, కోసి మొదలైన ఉప 
నదులు ఈ కోవకు చెందుతాయి. వీటన్నింటిలో యమునా నది ప్రధా 
నమైనది. హిమాలయాల్లోని యమునోత్రి హిమానీనదం యమునా 
నది ఆవిర్భావ ప్రాంతం. 


A A 
ద్వీపకల్ప నదీ వ్యవస్థ 
ద్వీపకల్ప పీఠభూముల్లో ఆవిర్భవించే కొన్ని ద్వీపకల్ప నదులు కూడా 
ఉత్తరంగా ప్రవహించి గంగానదీ హరివాణాన్ని చేరతాయి. ఉదాహ 
రణకు బేతూల్‌ పీఠభూమిలో ఆవిర్భవించిన చంబల్‌నది యమునా 


నదిని కలుస్తుంది. చంబల్‌-యమునా నదీలోయల మధ్య ప్రాంతం 
“బాడ్‌లాండ్స్‌'గా ప్రసిద్ధి. టాన్స్‌, బేత్వా, కేన్‌లు యమునా నదికి 
ఇతర ఉపనదులు. పేండ్రా పీఠభూమిలో ఆవిర్భవించిన సోన్‌ నది 
కుడా ఉత్తరంగా ప్రవహించి పాట్నా వద్ద గంగా నదిని కలుస్తుంది. 
గంగా-సోన్‌ల సంగమ ప్రాంతానికి ఎగువన సోన్‌నదిపై రిహాండ్‌ వద్ద 
పెద్ద ఆనకట్ట కట్టారు. ఈ రిజర్వాయర్‌ను 'గోవింద్‌వల్లభ్‌ పంత్‌ 
సాగరొగా పిలుస్తారు. గంగానది పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా వద్ద 
రెండు పాయలుగా చీలుతుంది. ఇక్కడ ఫరక్కా ఆనకట్ట నిర్మించారు. 
ప్రధాన పాయ బంగ్లాదేశ్‌లో ప్రవహిస్తుంది. గంగా నదిని బంగ్లాదేశ్‌లో 
“పద్మ నదిగా పిలుస్తారు. కలకత్తా వైపుగా ప్రవహించే చిన్న పాయను 
హుగ్లీగా పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది టిబెట్‌ హిమాలయాల్లోని కైలాస 
పర్వతాల్లో ఉన్న మానససరోవరమనే హిమనీనద సరస్సు నుంచి 
ఆవిర్భవిస్తుంది. టిబెట్‌లో ప్రవహిస్తున్నపుడు బ్రహ్మపుత్రను 'సాంగ్‌ 
పోగా పిలుస్తారు. ఇది సయాడియా పర్వత శ్రేణులను ఛేదించు కుని 
అరుణాచల్‌ప్రదేశ్‌ (భారతదేశం)లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిని 
దిహాంగ్‌ నదిగా పిలుస్తారు. అరుణాచల్‌ హిమాలయాలను వీడి 
అస్సాంలో కోవాఘాట్‌ వద్ద మైదానాన్ని చేరుతుంది. మైదానంలోకి 
ప్రవేశించాక అస్సాంలో ఈ నదిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు. 

అస్సాంలో మైదాన ప్రాంతం ద్వారా ప్రవహిస్తున్నపుడు నది 
తాత్కాలికంగా పాయలు చీలుతుంది. ఈ పాయల మధ్య ఇసుక మేట 
వేసి దీవులు ఏర్పడ్డాయి. ఈ రకంగా ఏర్పడిన “మాజులి' దీవి ప్రపం 
చంలోకెల్లా అతిపెద్ద నదీ దీవి. (RIVerINe Island). అస్సాంలోని 
ధుబ్రి పర్వతశ్రేణులు బ్రహ్మపుత్రానదిని దక్షిణంగా మళ్లించి బంగ్లాదేశ్‌ 
లోకి ప్రవహించేటట్లు చేస్తాయి. బంగ్లాదేశ్‌లో ప్రవహించేటప్పుడు ఈ 
నదిని 'జమున'గా పిలుస్తారు. 


సాగునీటి ప్రాజెక్టులు 


భారత్‌వ్యవసాయ ప్రధాన దేశం.. వ్యవసాయానికి 
మూలాధారం సాగునీరు.. ఈ నీటిని అందించడంలో 
నదులది కీలక పాత్ర! ప్రధాన నదులైన గంగ, సింధు, 
గోదావరి, కృష్ణ... వాటి జన్మస్థానం... ప్రవాహ గతి.. 
వాటిపై సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన 
సమాచారం... సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల్లో అత్యంత కీలకం!! 


శింధు లేదా ఇండస్‌ నది జన్మస్థానం టిబెట్‌లోని కైలాస పర్వతాలలో 
ఉన్న “'చాండుయాంగ్‌ హిమానీనదం. ఈ నది డామ్‌భోక్‌ వద్ద భారత 
దేశంలోకి ప్రవేశించి... షిగార్‌, గిల్లిత్‌, డ్రాస్‌ తదితర ఉప నదులను 
కలుపుకొని, పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తుంది. సట్లెజ్‌, రావి, బియాస్‌, 
జీలం, చీనాబ్‌ నదులు సింధూ ముఖ్య ఉపనదులు. సట్లెజ్‌ నది కూడా 
కైలాస పర్వతాలలోని 'రాకాస్‌ తావ్‌'గా పిలిచే హిమానీ నద సరస్సు 
నుంచి ఉద్భవిస్తుంది. ఈ నదిని ప్రాచీనకాలంలో 'సుతుద్రి' అని పిలి 
చేవారు. సట్లెజ్‌ నది హిమాచల్‌ ప్రదేశ్‌లోని “షిప్కిలా' కనుమ ద్వారా 
భారత్‌లోకి ప్రవేశిస్తుంది. 


సట్లెజ్‌ నదిపై హిమాచల్‌ప్రదేశ్‌లోని భాక్రా.. పంజాబ్‌లోని నంగల్‌ 
వద్ద భారీ ఆనకట్టలు నిర్మించారు. భాక్రా నంగల్‌ ప్రాజెక్టు భారత్‌లో 
అతి పెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్టు. భాక్రా నంగల్‌ రిజర్వాయర్‌ను 
'గోవిందసాగర్‌'గా పిలుస్తారు. జీలం నది కాశ్మీర్‌లోని వెరినాగ్‌ కొండ 
లలో ఆవిర్భవిస్తుంది. ఈ నదిపై నిర్మించిన వూలార్‌ ఆనకట్ట (తుల్‌ 
బుల్‌ నావిగేషన్‌ ప్రాజెక్టు) భారత-పాకిస్థాన్‌ల మధ్య వివాదాస్పద 
మైంది. చంద్ర-భాగా నదుల కలయికతో చీనాబ్‌ నది ఏర్పడింది. ఇవి 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహతాంగ్‌ కనుమవద్ద ఆవిర్భవిస్తాయి. చీనా 
బ్‌పై భారత్‌ నిర్మిస్తున్న బాగ్లీహర్‌ ఆనకట్ట కూడా భారత- పాకిస్థాన్‌ల 
మధ్య వివాదానికి దారితీసింది. 


రావి నది కులూ కొండలలోను, బియాస్‌ నది బియాస్‌కుండ్‌ వద్ద 
ఆవిర్భవిస్తుంది. సింధు నదీ వ్యవస్థలో రావి-బియాస్‌ల సంగమం 
మాత్రమే భారతదేశంలో ఉంది. మిగిలిన నదులన్నీ పాకిస్థాన్‌ భూభా 
గంలో ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఈ నదులన్నీ పాకిస్తాన్‌లోని 
'కాలాబాగ్‌ వద్ద కలిసి, ఒకే ప్రవాహంగా సింధ్‌ రాష్ట్రం ద్వారా ప్రవ 
హించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. రావి- బియాస్‌ నదులు 
పంజాబ్‌(భారత్‌)లోని హరికే వద్ద కలుస్తాయి. హరికే వద్ద నిర్మించిన 


ఆనకట్ట నుంచి ఇందిరాగాంధీ కాలువ ప్రారంభమవుతుంది. 


ద్వీపకల్ప నదీ వ్యవస్థలన్నింటి కంటే గోదావరి పెద్దది. ఇది సహ్యాద్రి 
పర్వతాలలో నాసిక్‌ సమీపంలోని “త్రయంబకం” వద్ద ఆవిర్భవించిం 
ది. ఈ నది మహారాష్ట్రకు చెందిన వార్దా, పేన్‌గంగ, ప్రాణహిత, 
ఇంద్రావతి, కోయనాలను; మధ్యప్రదేకు చెందిన వైన్‌గంగను కలుపు 
కొని ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఇంద్రావతి నదిపై రాష్ట్ర సరిహద్దు 
ల్లో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ఆనకట్టపై ఆంధ్రప్రదేశ్‌ 
తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మానేరు, శబరి, 
మంజీర నదులు గోదావరి ముఖ్య ఉపనదులు. 


మంజీర నది మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ పర్యశ్రేణులలో ఆవిర్భ 
వించింది. ఈ నది ఆంధ్రప్రదేశ్‌లోని నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలలో 
ప్రవహించి, గోదావరి నదిలో కలుస్తుంది. మంజీరాపై నిజాంసాగర్‌, 
సింగూరు ఆనకట్టలు నిర్మించారు. సింగూరు జలాశయం నుంచి హైద 
రాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలకు మంచినీరు సరఫరా అవు 
తుంది. చత్తీస్‌గఢ్‌లో ఉద్భవించిన శబరి నది... ఖమ్మం జిల్లాలోని 
కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. గోదావరిపై నిజామాబాద్‌ 
జిల్లాలోని పోచంపాడు వద్ద ఆనకట్ట (శ్రీరాంసాగర్‌) నిర్మించారు. రాష్ట్ర 
ప్రభుత్వం ఇచ్చంపల్లి, పోలవరం వద్ద కూడా బహుళార్ధకసాధక ప్రాజె 
క్టుల నిర్మాణాన్ని తలపెట్టింది. గోదావరి నది రాజమండ్రికి దిగువన 
గౌతమి గోదావరి, వశిష్ట్రగోదావరి, కైనతేయి గోదావరి అనే మూడు 
పాయలుగా చీలి... అంతర్వేది, యానాం, కొమరగిరి పట్నాల వద్ద 
బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఈ పాయలపై డెల్టా ఇరిగేషన్‌ ప్రాజె 
కులు నిర్మించారు. 


కృష్ణానది సహ్యాద్రి కొండల్లోని మహాబలేశ్వర్‌ వద్ద ఆవిర్భవించింది. 
ఇది కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో మక్తల్‌ వద్ద 
ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కర్ణాటకలో ఘటప్రభ, మల్లప్రభ, 
భీమా నదులు కృష్ణానదికి ముఖ్య ఉపనదులు. ఆంధ్రప్రదేశ్‌లో తుంగ 
భద్ర, దిండి, మూసి నదులు కృష్ణానదికి ముఖ్య ఉపనదులు. తుంగ 
భద్ర కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో ఆవిర్భవించి... కర్నూలులోని 
సంగమేశ్వర్‌ వద్ద కృష్ణను కలుస్తుంది. కర్ణాటకలో హోస్పేట్‌ వద్ద 
తుంగభద్ర నదిపై ఆనకట్టను నిర్మించారు. దీనికింద ఆంధ్రప్రదేశ్‌లో 
కూడా కొంత భూమి సాగవుతుంది. కృష్ణానదిపై కర్ణాటకలో నారా 
యణపూర్‌, ఆల్మట్టి; ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, విజయవాడల వద్ద ఆన 
కట్టలు నిర్మించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన కృష్ణానది 


పాయలుగా చీలి, హంసల దీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. 
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కృష్ణానదీ జలాలను తెలుగుగంగ కాలువ 
ద్వారా రాయలసీమకు సాగునీటిని, చెన్నై నగరానికి మంచినీటిని తర 
లిస్తున్నారు. తెలుగుగంగ కాలువ... శ్రీశైలం రిజర్వాయర్‌ను, పెన్నా 
నదిపై నిర్మించిన సోమశిల ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తుంది. 
అంటే.. తెలుగుగంగ కాలువ కృష్ణా-పెన్నా నదులను కలువుతుందన్న 
మాట! 


బ్రహ్మగిరి కొండల్లో కావేరి: 

కావేరీ నది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండలలో ఆవిర్భవించి... తమిళ 
నాడులో ప్రవహిస్తుంది. కాలిని, హేమవతి, లక్ష్మణ తీర్థాలు కావేరికి 
ముఖ్య ఉపనదులు. ఈ నదిపై కర్ణాటకలో మైసూరు వద్ద (కృష్ణ రాజ 
సాగర్‌), తమిళనాడులో మెట్టూరు వద్ద ప్రధాన ఆనకట్టలు 
నిర్మించారు. 


నర్మద-అమరకంటక్‌: 

మహానది చత్తీస్‌గఢ్‌లో ఆవిర్భవించి... ఒరిస్సాలోని కటక్‌కు దిగువన 
బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై సంబల్‌పూర్‌ జిల్లాలో హీరా 
కూడ్‌ వద్ద ప్రధాన ఆనకట్ట నిర్మించారు. మహానదికి తేల్‌, సియో 
నాథ్‌, హస్‌డియో ముఖ్య ఉపనదులు. నర్మద నది మధ్యప్రదేశ్‌లోని 
అమరకంటక్‌ వద్ద ఆవిర్భవించి, విదరణదరి ద్వారా ప్రవహిస్తూ... 
భరోచ్‌ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. విదరణదరి 
ద్వారా ప్రవహించటం వల్ల ఈ నదికి పెద్దగా ఉపనదులు లేవు. నర్మ 
దపై బార్లీ వద్ద ప్రధాన ఆనకట్ట నిర్మించారు. నర్మదాలోయ అభివృద్ధి 
పథకం కింద నర్మదనదిపై అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 
ఓంకారేశ్వర్‌, మహేశ్వర్‌, ఇందిరాసాగర్‌ ప్రధాన ఆనకట్టలు. సాత్పూ 
రా పర్వతాల్లో ఆవిర్భవించిన తపతి నది కూడా విదరణ దరి ద్వారా 
ప్రవహించి భరోచ్‌కు దక్షిణంగా అరేబియా మహాసముద్రంలో కలు 
స్తుంది. ఈ నదిపై కేరళ- తమిళనాడు సరిహద్దుల్లో “తనీ” వద్ద కట్టిన 
ఆనకట్ట ఆ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. 


నదుల అనుసంధానం: 

గంగ, బ్రహ్మపుత్ర నదులతోపాటు మహానది, గోదావరి నదులకు 
సంబంధించి దాదాపు 60 శాతానికి పైగా నీరు వృథాగా సముద్రంలో 
కలుస్తోంది. అదే సమయంలో కృష్ణా, కావేరి, నర్మద తీవ్ర నీటి కొర 
తను ఎదుర్కొంటున్నాయి. ఆ కొరతను నివారించటానికి నదీ జలాల 
అనుసంధాన పథకాన్ని ప్రతిపాదించారు. మొదటగా కె.ఎల్‌.రావ్‌ 
(గంగ, కావేరి అనుసంధానం), ఎమ్‌.ఎన్‌.దస్తూర్‌ (పుష్పమాలికా 
కాలువల పథకం) ఈ పథకాన్ని ప్రతిపాదించారు. తర్వాత జాతీయ 
జలవనరుల అభివృద్ధి మండలి ఈ దిశగా అనేక ప్రతిపాదనలను 
రూపొందించింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఇటీవలే 
కేన్‌ బేత్వా నదుల అనుసంధానానికి ఒప్పందాన్ని కుదుర్చుకు 


భారత్‌ అటవీ సంపద 


వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల స్వభావం బట్టి అడవులు పెరు 
గుతాయి. విశాలమైన భారతదేశం వివిధ శీతోష్టస్థితుల 
కు నిలయం. వర్షపాతాలు ఒకే విధంగా ఉండవు. 
అందుకే భారతదేశంలో దట్టమైన అరణ్యాలు మొదలుకొ 
ని చిట్టడవులు, పొదలు, తుప్పలు కూడా విస్తారంగా కని 
పిస్తాయి. 


భారతదేశ సహజ ఉద్బిజ్ఞ సంపద ఎంతో వైవిధ్యభరితంగా ఉం 
టుంది. వివిధ శీతోష్టస్థితులు, నైసర్గిక స్వరూపం దీనికి కారణం. దట్టి 
మైన అరణ్యాలు మొదలుకొని చిట్టడవులు, పొదలు, తుప్పలు కూడా 
భారతదేశంలో కనిపిస్తాయి. ఉష్ణమండల అరణ్యాలే కాకుండా సమశీ 
తోష్ట, ఆల్ట్ఫ్ఫైన్‌ అరణ్యాలు కూడా భారతదేశంలో పెరుగుతున్నాయి. 
హిమాలయ ప్రాంతం మినహాయిస్తే భారతదేశంలోని వివిధ ప్రాంతా 
లలో పెరిగే అరణ్యాల జాతులు ఆయా ప్రాంతాలు పొందే వర్షపా 
తంపై ఆధారపడి ఉంటాయి. అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలలో 
సతత హరితారణ్యాలు పెరుగుతాయి. అత్యల్ప వర్షపాత ప్రాంతాలలో 
పొదలు, తుప్పలు మాత్రమే ఉంటాయి. హిమాలయాల్లో ఎత్తును బట్టి 
అరణ్యాల జాతి మారుతుంది. ఎక్కువ ఎత్తులో కొనిఫెరస్‌ అర 
ణ్యాలు, ఆల్సైన్‌ వృక్షజాతులు దర్శనమిస్తాయి. 


సతతహరితారణ్యాలు: 

అత్యధిక వర్షపాతాన్ని పొందే మలబార్‌ తీరం, కేరళ, కర్ణాటకలోని 
పశ్చిమ కనుమల పశ్చిమ వాలులు, అండమాన్‌-నికోబార్‌, మేఘాల 
యా, నాగాలాండ్‌లలో ఆయనరేఖా సతతహరితారణ్యాలు విస్తరించి 
ఉన్నాయి. మహాగని, ఎబోని, రోజ్‌వుడ్‌ ముఖ్య వృక్షజాతులు. ప్రవేశ 
సౌలభ్యత లేకపోవటంతో ఈ అరణ్యాలలో వాణిజ్య కలపను ఉత్పత్తి 
చేయటం కష్టం. ఈ అరణ్యాలు విస్తారమైన జీవవైవిధ్యాన్ని కలిగి 
ఉన్నాయి. ఈ కోవకు చెందిన కేరళలోని సైలెంట్‌వ్యాలి అరణ్య ప్రాం 
తంలో సింహపుతోక వంటి తోక కలిగిన అందమైన కోతుల జాతి 
నివసిస్తోంది. పశ్చిమ కనుమలలోని ఈ అరణ్య ప్రాంతాన్ని ప్రపంచం 
లోని 14 మెగా బయోడైవర్సిటీ మండలాలలో ఒకటిగా గుర్తించారు. 
అధిక వర్షపాతాన్ని పొందే తెరాయి ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌, జార్ధం 
డ్‌, ఒరిస్తా, చత్తీస్‌గడ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌, ఈశాన్య భారతదేశ కొండ 
ప్రాంతాలలో ఆర్ధ ఆకురాల్చే అడవులు ఉన్నాయి. వీటిని రుతుపవన 
అరణ్యాలుగా పిలుస్తారు. టేకు, సాల్‌, గుర్ణన్‌, మహుబా ముఖ్య మైన 
వృక్షజాతులు. వెదురు, సబాయి, సలాయి గడ్డిజాతులు కూడా ఈ 
అరణ్యాలలో పెరుగుతాయి. భారతదేశంలో వాణిజ్య కలపను ఉత్పత్తి 


చేసే ముఖ్యమైన అరణ్యాలు ఇవి. 60-100 సెం.మీ. మధ్యస్థ వర్షపా 
తాన్ని పొందే ప్రాంతాలలో అనార్థ ఆకురాల్బ్చే అరణ్యాలు పెరుగుతు 
న్నాయి. ఈ అరణ్యాలలో టేకు, మద్ది, అడవిచింత, అడవివేప ముఖ్య 
మైన వృక్షజాతులు. వెదురు కూడా విస్తారంగా లభిస్తుంది. ఇవి పశ్చి 
మ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమలై, ఎర్రమలై 
కొండ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. వ్యవసాయాన్ని విస్తరించ 
టంతో ఈ అరణ్యాలు బాగా కుంచించుకపోతున్నాయి. వీటి వాణిజ్య 
కలప ఉత్పాదకత తక్కువ. 


చిట్టడవులు: 
40-60 సెం.మీ. అల్ప వర్షపాతాన్ని పొందే సహ్యాద్రికొండల వర్షచ్చా 
యా ప్రాంతం, వాయవ్య భారతదేశంలో చిట్టడవులు పెరుగుతాయి. 
పశ్చిమ తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కర్ణాటక, మరట్వాడా, పం 
జాబ్‌, హర్యానా, ఉత్తర రాజస్థాన్‌లలో ఈ అరణ్యాలు విస్తరించి ఉన్నా 
యి. ముళ్ళతో కూడిన తుమ్మ వంటి అకేషియా జాతికి చెందిన 
తక్కువ ఎత్తు వృక్షజాతులు మాత్రమే ఈ అరణ్యాలలో ఉంటాయి. ఈ 
అరణ్యాలలో వాణిజ్య కలప దొరకదు. వంటచెరకు మాత్రమే ఉత్పత్తి 
అవుతుంది. 

అత్యల్ప వర్షపాతాన్ని పొందే ఉత్తర గుజరాత్‌(కచ్‌), పశ్చిమ 
రాజస్థాన్‌(ధార్‌ ఎడారి) ప్రాంతాలలో వృక్షాలు పెరగటానికి కావాల్సిన 
తేమ లభ్యం కాదు. శుష్క, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగే మెగా 
ధర్మ్‌, జెరోఫైట్‌ తరానికి చెందిన కాక్టస్‌ వంటి పొదలు, తుప్పలు 
మాత్రమే పెరుగుతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని పర్వత శిఖర 
భాగాలలో ఉప ఆయనరేఖ అన్నార్ధ సతతహరితారణ్యాలు పెరుగుతు 
న్నాయి. మధ్యప్రదేశ్‌లోని మహదేవ కొండలు, అమర్‌కాంత్‌ ప్రాం 
తం, కేరళలోని పళని కొండలు, తమిళనాడులోని నీలగిరి, అన్నామలై 
కొండలు, కర్ణాటకలోని కూర్‌ ప్రాంతాలలోని అరణ్యాలు ఈ కోవకు 
చెందుతాయి. దక్షిణ భారతదేశంలో వీటిని 'షోలా' అరణ్యాలు అని 
పిలుస్తారు. వీటిలో యూకలిప్టస్‌, ఓక్‌, ఛెస్ట్‌నట్‌, మాపుల్‌ ముఖ్య 
వృక్షజాతులు. 


ఎత్తును బట్టి వృక్ష జాతులు: 

హిమాలయ పర్వతాలలో 2000 మీటర్ల ఎత్తులో సమశీతోష్ట మండల 
జాతులైన ఓక్‌, చెస్ట్‌నట్‌, వాల్‌నట్‌, మాపుల్‌, బీచ్‌ వంటి వృక్షాలుం 
టాయి. సుమారు 8000-8500 మీటర్ల ఎత్తులో కోనిఫెరస్‌ జాతికి 
చెందిన ఫైన్‌, ఫర్‌, న్పూస్‌, సెడార్‌ వంటి వృక్షాలతో కూడిన టైగా 
అరణ్యాలు పెరుగుతాయి. 4500 మీటర్ల ఎత్తులో విల్లో జాతివృక్షాలు, 
రోడోడెండ్రాన్‌ జాతికి చెందిన పుష్పజాతులు, పచ్చిక బయళ్లు విస్తా 
రంగా పెరుగుతాయి. ఈ ప్రాంతం సహజసిద్ధ ఉద్యానవనంగా కన 
పడుతుంది. 


మడ అడవులు 
తీర ప్రాంతాలలోని నదీ ముఖద్వారాలు, డెల్టాలు, ఉప్పునీటి కయ్యల 
వద్ద ప్రత్యేక రకమైన అరణ్యాలు పెరుగుతాయి. వీటిని 'మడ అడ 
వులు” లేదా 'మాన్‌గ్రూవ్‌ అరణ్యాలు'గా పిలుస్తారు. లవణీయ తను 
తట్టుకొని నీటిలో తేలియాడే వృక్షజాతులు ఇక్కడ పెరుగుతాయి. 
సుందరి, రైజోఫెరా, సూల్చాకేన్‌ మొదలైనవి ముఖ్య వృక్షజాతులు. 
ఈ మడ అడవులు సముద్ర ఉప్పునీరు తీరమైదానాలలోని వ్యవ 
సాయ భూముల్తోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. ఎత్తెన వేలా తరం 
గాలు, సునామీ తరంగాలు, చక్రవాతాలు తీరాన్ని దాటేటపుడు తీర 
ప్రాంతాలలో ఎక్కువ నష్టం జరగకుండా ఈ అరణ్యాలు అడ్డుకుం 
టాయి. ఈ అరణ్యాలు జీవవైవిధ్యానికి కూడా ప్రసిద్ధి. ఇటీవలి కాలం 
లో పర్యాటక కేంద్రాలు (రిసార్డులు, హోటల్స్‌) ఏర్పరచటానికి, వ్యవ 
సాయాన్ని విస్తరించటానికి మడ అడవులను విచక్షణారహితంగా కొట్టి 
వేస్తున్నారు. 

అందువల్ల భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మాన్‌గ్రూప్‌ 
ప్రాంతాలను రక్షిత మండలాలుగా ప్రకటించింది. ఉదాహరణకు 
సుందర వనాలు(పశ్చిమ బెంగాల్‌), భిత్తర్‌ కనికా (ఒరిస్సా), కొరింగ 
(ఆంధ్రప్రదేశ్‌), పిచ్చవరం, పాయింట్‌ కాలిమోర్‌ (తమిళనాడు), 
వెంబనాడు (కేరళ), కొండాపూర్‌ (కర్ణాటక), అచ్చా (మహారాష్ట్ర. 
భార తదేశంలో సగటున 28 శాతం భౌగోళిక ప్రాంతంలో మాత్రమే 
అర ణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 16 శాతం మాత్రమే దట్ట_ 
మెన అరణ్యాల కోవకు చెందుతాయి. భౌగోళిక ప్రాంతంలో కనీసం 
88 శాతం అరణ్యాలుండాలని జాతీయ అటవీ విధానం నిర్దేశిస్తున్నది. 
కొండలు ఎత్తెన పీఠభూముల ప్రాంతాలలో కనీసం 60 శాతం, 
మైదాన ప్రాంతాలలో కనీసం 20 శాతం అరణ్యాలుండాలని కూడా 
జాతీయ అటవీ విధానం సూచిస్తోంది. కేవలం ఈశాన్య భారతదేశం, 
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, ఒరిస్సా, జార్ధండ్‌, అండమాన్‌-నికోబార్‌ 
అరణ్య ప్రాంతాలు మాత్రమే జాతీయ అటవీ విధాన లక్ష్యాలకు 
అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరభారత మైదాన ప్రాంతా 
లలో అరణ్యాల శాతం 10 కంటే తక్కువగా ఉంది. పర్యావరణాన్ని 
పరిరక్షించటానికి భారత ప్రభుత్వం కొన్ని అరణ్య ప్రాంతాలను జాతీ 
య ఉద్యానవనాలు, అభయారణ్యాలు, జీవావరణ మండలా లుగా 
ప్రకటించింది. ఇటీవలే ఐదు అరణ్య ప్రాంతాలను పులుల అభయా 
రణ్యాలుగా ప్రకటించింది. (దండేలి, భద్ర-కర్ణాటక, పెంచ్‌- మహారా 
ష్ట్ర బోరి - సాత్పుర - మధ్యప్రదేశ్‌, పాకీబామేరా - అరుణాచల్‌ 
ప్రదేశ్‌) దీంతో 1978లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్‌ పథకం కింద 
స్థాపించిన పులుల అభయారణ్యాల సంఖ్య 29కి చేరింది. మ్యాన్‌ 
అండ్‌ బయోస్పియర్‌ పథకం కింద ఇప్పటివరకు 14 రక్షిత జీవా 
వరుణ మండలాలను ఏర్పరిచారు. అవి : 


రక్షిత జీవావరణ మండలం : రాష్ట్రం (ఉనికి) 
1. అచనాకర్‌-అమర్‌కాంతక్‌ : మధ్య ప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ 
2. అగస్త మలై : కేరళ 


3. దేహాంగ్‌-దిబాంగ్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ 
4. దిబ్రూ-సాయికోవా: అస్సాం 


5. గ్రేట్‌ నికోబార్‌ : అండమాన్‌-నికోబార్‌ 

6. మన్నార్‌ సింధుశాఖ : తమిళనాడు 

7. కాంచనజంగ : నీక్కిం 

8. మానస్‌ : అస్సాం 

9. నందాదేవి : ఉత్తరాంచల్‌ 

10. నీలగిరి : కేరళ,తమిళనాడు, కర్ణాటక 
11.నాక్రిక్‌ : మేఘాలయా 
12.పచ్‌మాడి : మధ్యప్రదేశ్‌ 
18.సిమ్లిపాల్‌ : ఒరిస్సా 
14.సుందరవనాలు : పశ్చిమ బెంగాల్‌ 


నీలగిరి, సుందరవనాలు, మన్నార్‌ సింధుశాఖ నందాదేవిలను యునె 
స్కో ప్రపంచ జీవావరణ మండలాల నెట్‌వర్క్‌ జాబితాలో చేర్చింది. 


భారతదేశం - ఇంధన వనరులు 


భారతదేశంలో బొగ్గు నిల్వలు సుమారు 220 బిలియన్‌ 
టన్నులు ఉన్నాయి. ఇందులో కోకింగ్‌ రకం తక్కువగా 
ఉండటం వల్ల ఆస్ట్రేలియా, చైనాల నుంచి దిగమతి చేసు 
కుంటున్నాం. నదీ పరివాహక ప్రాంతాల్లో సహజ వాయు 
వు అపారంగా లభిస్తోంది. సహజ వాయువు రంగంలో 


స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఇంధనాలు ప్రధానంగా రెండు రకాలు అవి: 1) శిలాజ ఇంధనాలు 
స) అణు ఇంధనాలు. బొగ్గు, చమురు, సహజ వాయువు శిలాజ 
ఇంధనాల తరగతికి చెందుతాయి. యురేనియం, థోరియం, ప్లూటోని 
యం, రేడియం మొదలైనవి అణు ఇంధనాలు. భారతదేశంలో బొగ్గు 
నిల్వలు సమారుగా 220 బిలియన్‌ టన్నులు. ఇందులో 200 బిలియన్‌ 
టన్నులు బిట్యూమినస్‌, 20 బిలియన్‌ టన్నులు లిగ్నైట్‌ రకానికి 
చెందినవి. ఆంధ్రసైట్‌, పీట్‌ తరగతికి చెందిన బొగ్గు నిల్వలకు భారత 
దేశంలో అంతగా ప్రాధాన్యం లేదు. 


నాన్‌కోకింగ్‌ బొగ్గు: 

భారతదేశం బొగ్గు నిల్వలు ప్రధానంగా గోండ్వానా యుగానికి చెంది 
నవి. ఇవి సుమారు 200 మిలియన్‌ సంవత్సరాల క్రితం నదీ హరి 
వాణాలలో ఏర్పడ్డాయి. ఈశాన్య భారతదేశంలోని బొగ్గు క్షేత్రాలు 
మాత్రం టెరిషరీ (60 మిలియన్‌ సంవత్సరాల క్రితం) భౌమ్యయు 
గంలో ఏర్పడ్డాయి. భారతదేశపు బొగ్గు నిల్వలు ప్రధానంగా నాన్‌కో 
కింగ్‌ రకానికి చెందినవి. కోకింగ్‌ రకానికి చెందిన నాణ్యమైన బొగ్గును 
ఉక్కు కర్మాగారాలలోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌లలో వాడతారు. ఈ కోకింగ్‌ 
బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. మన ఉక్కు కర్మాగారాలకు 
కావలసిన కోకింగ్‌ బొగ్గును మనదేశం ఆస్టేలియా, చైనా దేశాల 
నుంచి దిగుమతి చేసుకుంటోంది. 


రాణిగంజ్‌ అతిపెద్ద క్షేత్రం: 

భారతదేశంలో బొగ్గు క్షేతాలు దామోదర్‌, మహానది, సోన్‌, గోదావరి, 
వార్థా నదీ హరివాణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. మొత్తం భారత 
దేశం బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం దామోదర్‌ నదీలోయ బొగ్గు క్షేత్రాల 
నుంచి వస్తోంది. దామోదర్‌లోయ జార్ధండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రా 
లలో విస్తరించి ఉంది. రురియా, రాణిగంజ్‌, గిర్ధి, బొకారో, పాతకేరా 
ఈ ప్రాంతంలోని అతి పెద్ద బొగ్గు క్షేత్రాలు. పశ్చిమబెంగాల్‌లో రాణి 


గంజ్‌ దేశంలోని పళొక అతి పెద్ద బొగ్గుక్షేత్రం. రురియా, రాణిగం 
జ్‌లలో నాణ్యమైన కోకింగ్‌ బొగ్గు లభిస్తుంది. 

మహానది-సోన్‌ నదీ హరివాణాలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒరి 
స్సా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. కోర్పా, సింగ్రోలి, 
టాల్సేర్‌, ఇబ్‌లోయ, బిలాస్‌పూర్‌ ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు. ఒరిస్సా 
లోని టాల్సేర్‌లో దేశంలోకెల్లా అతిపెద్ద ఓపెన్‌ కాస్ట్‌ గని ఉంది. 
గోదావరి-వార్థా లోయ ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో విస్తరించి 
ఉంది. మహారాష్ట్రలోని కాంప్‌తీ, చాందా, బలార్జా బొగ్గు క్షేతాలు, 
ఆంధ్రప్రదేశ్‌లోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఈ లోయలో విస్తరించి ఉన్నా 
యి. ఆంధ్రప్రదేశ్‌లోని సింగరేణి బొగ్గు క్షేతం ఖమ్మం, ఆదిలాబాద్‌, 
కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలలో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలోని 
కొత్తగూడెం, ఇల్లందు(సింగరేణి), మణుగూరు, సత్తుపల్లి వరంగల్‌ 
లోని భూపాలపల్లి, ఆదిలాబాద్‌లోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాం 
పూర్‌, గోలేటి, కరీంనగర్‌లోని గోదావరిఖని ముఖ్యమైన గని కేంద్రా 
లు. రాష్ట్రంలోని బొగ్గు గనులను నిర్వహిస్తున్న సింగరేణి కాలరీస్‌ 
కంపెనీ లిమిటెడ్‌ (CCL) అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ. దేశం 
లోని మిగిలిన బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన 
కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (C1) నిర్వహిస్తోంది. 


ఈశాన్యంలో బొగ్గు నిల్వలు: 
ఈశాన్య భారతదేశంలో అస్సాం, అరుణాచల్‌, నాగాలాండ్‌లలో బొగ్గు 
నిల్వలు ఉన్నాయి. అస్సాంలోని మాకుమ్‌, నాగాలాండ్‌లోని నజీరా 
లోయ ప్రధాన బొగ్గు క్షేత్రాలు. ఈశాన్య భారతదేశపు బొగ్గు నిల్వలు 
టెరిషరీ యుగానికి చెందినవి. వీటి బొగ్గులో గంధకం శాతం ఎక్కువ. 
అందువల్ల ఈ బొగ్గు పారిశ్రామిక విలువ తక్కువ. 

లిగ్నైటు బొగ్గు నిల్వలు తమిళనాడు, రాజస్థాన్‌, డార్డిలింగ్‌లలో 
ఉన్నాయి. తమిళనాడులోని నైవేలీలో ప్రస్తుతం లిగ్నైటు బొగ్గు గనులు 
న్నాయి. రాజస్థాన్‌లోని “పలనా'లో కూడా విస్తారంగా నిల్వలున్నప్ప 
టికీ ఇంకా వెలికితీత ప్రారంభం కాలేదు. లిగ్నైటు బొగ్గు మృదువైనది. 
దీనిని కేవలం విద్యుత్‌ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగిస్తారు. పీట్‌ బొగ్గు 
అపరిపక్వమైనది. ఇందులో సేంద్రీయ పదార్ధం చాలా ఎక్కువగా ఉం 
టుంది. దీని కెలొరి విలువ చాలా తక్కువ. 'పట్‌ తరగతికి చెందిన 
బొగ్గు నిల్వలు కేరళలోని కొచ్చిన్‌, అల్లెప్పీలలో విస్తరించి ఉన్నాయి. 
పీట్‌ బొగ్గును ప్రస్తుతం వెలికితీయడం లేదు. ఇన్‌సిటుగాసిఫికేషన్‌ 
పద్ధతిలో ఈ బొగ్గును వినియోగించటానికి పథకాలు సిద్ధం చేశారు. 
రురియా, రాణిగంజ్‌ బొగ్గు గనులలో భూగర్భ మంటలు విస్తరిస్తూం 
డడంతో మేలిరకమైన కోకింగ్‌ బొగ్గు బూడిదపాలవుతుంది. ఈ 
భూగర్భ మంటలను అదుపులోకి తీసుకురావటానికి రష్యా సాంకేతిక 
పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ మంటలు పగుళ్ల ద్వారా ఉపరిత 
లానికి విస్తరించే ప్రమాదం ఉండటంతో భవిష్యత్తులో రురియా 


పట్టణాన్ని ఖాళీ చేయాల్సి రావచ్చు. 


అవక్షేప శిలల్లో చమురు: 

చమురు-సహజవాయువు నిల్వలు (బొగ్గులాగానే) అవక్షేప శిలలలో 
మాత్రమే లభిస్తాయి. ఖండ భాగాల్నే కాకుండా సముద్ర భూతలం 
పైన ఖండతీరపు అంచులో కూడా చమురు సహజ వాయువు నిల్వలు 
లభిస్తాయి. మహారాష్ట్ర తీరంలోని ముంబై హై, బేసిన్‌ క్షేత్రాలు భారత 
దేశంలో చమురు, సహజవాయువును ఉత్పత్తిచేసే ముఖ్య ప్రాంతాలు. 
గుజరాత్‌ తీరంలోని కంభత్‌ సింధుశాఖలో గాంధార్‌, వాస్నా, లూనెజ్‌ 
ముఖ్య క్షేతాలు. గుజరాత్‌ ఖండాంతర్భాగంలో మెహసానా, కాలోల్‌, 
అంకలేశ్వర్‌, హజీరా ఇతర చమురు-సహజవాయువు క్షేత్రాలు. 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణా-గోదావరి బేసిన్‌లో నారిమన్నం ప్రధాన 
చమురు క్షేత్రం. 


ఇఅసోంలో తొలి చమురు క్షేత్రం: 

అసోంలోని దిగ్బాయ్‌లో దేశంలో మొట్టమొదటగా చమురును కను 
గొన్నారు. మొట్టమొదటగా చమురు ఉత్పత్తి, చమురు శుద్ధి కూడా 
దిగ్బాయ్‌లోనే ప్రారంభించారు. అసోంలోని దిగ్బాయ్‌, రుద్రసాగర్‌, 
నహర్‌కతియా ప్రధాన చమురు-సహజవాయువు క్షేత్రాలు. ఇటీవలే 
రాజస్థాన్‌లోని జెసల్నేద్‌ బేసిన్‌లో చమురు నిల్వలను కనుగొన్నారు. 
గంగ-సింధు మైదానం, నర్మదా లోయ, అండమాన్‌-నికోబార్‌లలో 
ఉన్న అవక్షేప శిలా ప్రాంతాలలో కూడా చమురు-సహజవాయువు 
నిల్వలు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో 
అన్వేషణలు ఇంకా ప్రారంభం కాలేదు. చమురు- సహజ వాయువు 
నిల్వల అన్వేషణలను వేగిర పరచడానికి ఈ రంగంలో ప్రైవేటు, విదేశీ 
పెట్టుబడులను ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుమతించింది. 


జాడుగుడా లో యురేనియం: 

ఇప్పటివరకు నిర్ధారణ అయిన మొత్తం చమురు నిల్వలు 900 మిలి 
యన్‌ టన్నులు మాత్రమే. ప్రస్తుత దేశీయ వార్షిక చమురు ఉత్పత్తి 
సుమారు 85 మిలియన్‌ టన్నులు అంటే ప్రస్తుత వార్షిక ఉత్పత్తి 
రేటులో దేశీయ చమురు నిల్వలు రాబోయే 25 సంవత్సరాలలో 
అడుగంటిపోతాయన్నమాట. చమురు- సహజవాయువు అవసరా 
లపై మనదేశం ప్రధానంగా దిగుమతుల వాటా 80 శాతానికి పైగానే 
ఉంది. ముఖ్యంగా పర్షియా సింధుశాఖ నుంచి మనం చమురును 
దిగుమతి చేసుకుంటున్నాం. దీని కోసం పెద్ద మొత్తాలలో విదేశీ 
మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సివస్తోంది. ఈ అంశం మనదేశ శక్తి 
భద్రతకు పెద్ద అవరోధం. మనదేశంలో యురేనియం నిల్వలు 
జార్ధండ్‌, ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయాలలో విస్తరించి ఉన్నాయి. జార్ధం 
డ్‌లోని 'జాడుగుడా' ముఖ్యమైన యురేనియం గనుల కేంద్రం. 
మేఘాలయాలోని 'డొమి యోస్తాట్‌లో కూడా యురేనియాన్ని వెలికి 
తీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ, కడప జిల్లాలలో కూడా యురే 
నియం తవ్వకాలను ప్రారంభించడానికి ౮C॥ సన్నాహాలు చేస్తుంది. 


కేరళ తీరంలోని ఇసుకలో 'మోనజైట్‌ లభిస్తుంది. మోనజైట్‌ ఇసుక 
థోరియం, యురేనియం వ్లటోనియంల మిశ్రమం. ప్రపంచ మోనజై 
ట్‌ నిల్వలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అయితే వీటిని 
ఇంకా మనం వినియోగించుకోవటం లేదు. తీరప్రాంత ఇసుకలలోని 
జిర్కాక్‌, ఇల్మక్టెట్‌, ర్యుటైల్‌లను ఇండియాన్‌ రేర్‌ ఎర్‌) లిమిటెడ్‌ (IRE 
Ltd) సంస్థ వెలికితీస్తోంది. ఈ గనులు, వాటి శుద్ధి కేంద్రాలు కేరళలోని 
క్విలన్‌, తమిళనాడులోని మనం కురిచ్చి, మహారాష్ట్రలోని రత్నగిరి, 
ఒరిస్సాలోని చత్రపూర్‌లలో ఉన్నాయి. 


భారతదేశం.. రేవు పట్టణాలు 


అంతర్జాతీయ వాణిజ్యంలో రేవు పట్టణాలది కీలక పాత్ర. 
తీరప్రాంత వాణిజ్యంలోనూ ఇవి ప్రధానపాత్ర పోషి 
స్తాయి. అవి వాటి హింటర్‌లాండ్‌ (నౌకాశయంతో సం 
బంధం గల ప్రాంతం) ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. 
భారతో 7517 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి 12 ప్రధా 
న రేవు పట్టణాలు... 200 చిన్న, మధ్యతరహా రేవు పట్ట 


ణాలు ఉన్నాయి! 


2006-07లో మొత్తం రేవు పట్టణాలన్నీ కలిపి 650 మిలియన్‌ టన్నుల 
సరుకు రవాణా చేశాయి. ఇందులో 75 శాతం రవాణా కేవలం 12 
ప్రధాన రేవు పట్టణాల నుంచే జరిగింది. వస్తువుల పరంగా గత ఆరేళ్ల 
నుంచి విశాఖపట్నం రేవు పట్టణం ప్రథమస్థానంలో ఉంది. 


ప్రధాన రేవు పట్టణాలు: 
1) కలకత్తా-హాల్టియా ఏ) ముంబయి 
శ) జెఎన్‌పీటీ(నావసేన) 4) చెన్నై 


5) ఎన్నూరు 6) పారదీప్‌ 

7) విశాఖపట్నం 8) కాండ్లా 

9) తుటికార్న్‌ 10) కొచ్చిన్‌ 

11) మార్మగావ్‌ 12) న్యూ మంగళూరు 
కాండ్లా: 


ఇది గుజరాత్‌లోని కచ్‌ సింధుశాఖ తీరంలో భుజ్‌కు 48 కిలోమీటర్ల 
దూరంలో ఉన్న సహజసిద్ధ రేవు పట్టణం. ఇది వేలా తరంగ రేవు 
పట్టణం. స్వాతంత్ర్యం వచ్చాక దీన్ని అభివృద్ధి చేశారు. దేశ విభజనలో 
కరాచీ రేవు పట్టణం పాకిస్తాన్‌కు వెళ్లడంతో.. భారత ప్రభుత్వం కాండ్లా 
రేవు పట్టణాన్ని అభివృద్ధి పరిచింది. ఈ రేపు పట్టణం హింటర్‌లాండ్‌ 
పశ్చిమ, వాయువ్య భారతదేశంలోకి విస్తరించింది. ఇది ప్రధానంగా 
దిగుమతి రేవ పట్టణం. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, గంధ 
కం, ఫాస్పేట్‌ ప్రధాన దిగుమతులు. పత్తి, తేయాకు, ఆహార ధాన్యాలు 
ముఖ్య ఎగుమతులు. 


ముంబయి: 

ఇది పశ్చిమ తీరంలోని అతిపెద్ద రేవు పట్టణం. స్వాతంత్ర్యానికి పూర్వ 
మే ఈ రేవు పట్టణం అభివృద్ధి చెందింది. సూయజ్‌ కాలువ ప్రారంభం 
ఈ రేవు పట్టణం అభివృద్ధికి దోహదం చేసింది. దీనిని భారతదేశ 


ముఖద్వారంగా వ్యవహరించేవారు. ఇది కూడా సహజసిద్ధ రేవు పట్ట 
ణం. దీని హింటర్‌లాండ్‌ మహారాష్ట్ర గుజరాత్‌, తూర్పు రాజస్థాన్‌, 
కర్ణాటకలలో విస్తరించి ఉంది. పత్తి, యంత్ర పరికరాలు ప్రధాన ఎగు 
మతులు. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు, కాగితం ప్రధాన దిగు 
మతులు. ముంబయి రేవ పట్టణంలో రద్దీ అధికం కావడంతో.. ఒత్తిడి 
తగ్గించేందుకు 1989లో ముంబయి రేవు పట్టణానికి 15 కిలోమీటర్ల 
దక్షిణాన నావసేవా వద్ద జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌(జెఎన్‌పీటీ) 
అభివృద్ధి చేశారు. ఇది అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. గోవా 
తీరంలో జువారీ నది ముఖద్వారం వద్ద మార్మగావ్‌ రేవు పట్టణం నెల 
కొంది. ఇది కూడా సహజసిద్ధ రేవు పట్టణమే. 

ఇక్కడ నుంచి ప్రధానంగా ముడి ఇనుము ఎగుమతి అవుతోంది. 
మాంగనీసు, ఉప్పు, జీడిపప్పు ఇతర ఎగుమతులు. పెట్రోలియం 
ఉత్పత్తులు ప్రధాన దిగుమతులు. కొంకణ్‌ రైలుమార్గాన్ని నిర్మించ 
డంతో ఈ రేవు పట్టణం ప్రాధాన్యత బాగా పెరిగింది. 


సహజ రేవు విశాఖ: 
మంగళూరు రేవుకు ఉత్తరంగా 10 కిలోమీటర్ల దూరంలో న్యూమం 
గళూరు రేవు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. ఇది గురుపూర్‌ నదీ 
ముఖద్వారానికి సమీపంలో ఉంది. కేరళ తీరంలో వెంబనాడ్‌ సరస్సు 
ముఖద్వారం వద్ద కొచ్చిన్‌ రేవు పట్టణం ఉంది. సూయజ్‌ కాలువ- 
కొలంబో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి సమీపంలో 
ఉండటం వల్ల కొచ్చిన్‌ రేవు పట్టణం బాగా అభివృద్ధి చెందింది. 
కొబ్బరిపీచు, కొబ్బరికాయలు, తేయాకు, కాపీ, జీడిపప్పు, చేపలు 
ప్రధాన ఎగుమతులు. పెట్రోలియం ఉత్పత్తులు, నూనె ఉత్పత్తులు, 
ఎరువులు, రసాయనాలు ప్రధాన దిగుమతులు. తమిళనాడు తీరం 
లోని తుటికార్న్‌ కృత్రిమ లోతైన రేవు పట్టణం. జాతీయ రహదారులు, 
బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాల ద్వారా ఈ రేవు పట్టణం అంతర్భాగాలతో 
పటిష్టంగా అనుసంధానించారు. తుటికార్న్‌లో ఆధునిక కంటెయినర్‌, 
కంప్రెస్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ టెర్మినల్‌లను నిర్మించారు. చెన్నై రేవు 
పట్టణం హింటర్‌లాండ్‌ దక్షిణ భారతదేశమంతటా విస్తరిస్తుంది. ఈ 
రేవు పట్టణం నుంచి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, 
నూనె ఉత్పత్తులు, యంత్ర పరికరాలు దిగుమతి అవుతున్నాయి. 
అబ్రకం, పొగాకు, తోళ్లు, పసుపు ప్రధాన ఎగుమతులు. చెన్నై రేవు 
పట్టణంపై ఒత్తిడిని తగ్గించడానికి సమీపంలోని ఎన్నూర్‌ రేవు 
పట్టణాన్ని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. 

తూర్పు తీరంలోని ఏక్టెక సహజసిద్ధ రేవు పట్టణం విశాఖపట్నం. 
యారాడ కొండ చరియ బంగాళాఖాతంలోకి చొచ్చుకొని పోవడం వల్ల 
ఈ సహజసిద్ధ రేవు పట్టణం ఏర్పడింది. ఈ రేవు పట్టణం హింటర్‌ 
లాండ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లోకి 
విస్తరించింది. బైలడిల్లా గనులలో ఉత్పత్తి అయిన ఇనుప ఖనిజం ఈ 
రేవు పట్టణం నుంచే జపాన్‌కు ఎగుమతి అవుతోంది. 


భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు!! 
* కాండ్ల (గుజరాత్‌) - దిగుమతి రేవు పట్టణం 
* ముంబయి ఓడరేవును భారత దేశ ముఖద్వారం అంటారు 
*టుటి కార్న్‌ - తమిళనాడు 
* పారదీప్‌ - ఒరిస్సా 
* అతిపెద్ద కంటయినర్‌ రేవు పట్టణం - జేఎన్‌పీటీ 


పారదీప్‌.. లోతైన రేవు పట్టణం: 

ఒరిస్సా తీరంలో కటక్‌కు సమీపంలోని పారదీప్‌.. దేశంలోకెల్లా లోతైన 
రేవు పట్టణం. ఇది ప్రధానంగా ఎగుమతి రేవు పట్టణం. ముఖ్యంగా 
ఒరిస్సాలో ఉత్పత్తి అవుతున్న ఇనుప ఖనిజం ఇక్కడి నుంచి ఎగుమతి 
అవుతుంది. హుగ్లీ నది ముఖద్వారం నుంచి 148 కిలోమీటర్ల 
దూరంలో కలకత్తా నదీ రేవు పట్టణం ఉంది. దీని పృష్టభూమి 
తూర్పు, ఈశాన్య భారతదేశమంతా విస్తరించి ఉంది. విశాఖపట్నం, 
పారదీప్‌ రేవు పట్టణాలు అభివృద్ధి చెందిన తర్వాత కలకత్తా రేవు పట్ట 
ణం ప్రాధాన్యం తగ్గిపోయింది. పూడిక వల్ల కూడా రేవు పట్టణం 
సామర్థ్యం పడిపోయింది. 1978లో దీనికి 90 కిలోమీటర్ల దిగువన 
ఉన్న హల్టియా రేవు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. తేయాకు, అబకం, 
తోళ్లు ముఖ్య ఎగుమతులు. ప్రధాన రేవు పట్టణాలను కేంద్ర ప్రభు 
త్వం నేరుగా పోర్టు ట్రస్టుల ద్వారా నిర్వహిస్తుంది. చిన్న, మధ్యతరహా 
పోర్టుల నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. 


అతిపెద్ద కంటెయినర్‌ రేవు పట్టణం: 
ప్రధాన రేవు పట్టణాల ద్వారా రవాణా అయ్యే వస్తువుల పరిమాణం 
పరంగా.. పెట్రోలియం ఉత్పత్తులు (142 మిలియన్‌ టన్నులు).. 
ఇనుప ఖనిజం (79 మిలియన్‌ టన్నులు).. కంటెయినర్‌ కార్లో (62 
మిలియన్‌ టన్నులు).. బొగ్గు (59 మిలియన్‌ టన్నులు) ముఖ్యమై 
నవి. ప్రపంచంలో ప్రస్తుతం సముద్ర రవాణా 50 శాతం కంటెయినర్‌ 
కార్లో రూపంలో జరుగుతుంది. భారత్‌లో జేఎన్‌పీటీ(నావసేవా) 
అతిపెద్ద కంటెయినర్‌ రేవు పట్టణం. మన దేశంలో కంటెయినర్‌ కార్లో 
వృద్ధిరేటు సాలీనా సుమారు 183.9 శాతం. మనదేశంలోని రేవు పట్టణా 
లలో ఓడలు ప్రవేశించి, వెనుతిరగడానికి పట్టె సగటు వ్యవధి 8.6 
రోజులు. అయితే, ఇది హాంకాంగ్‌ రేవు పట్టణానికి 10 గంటలు 
మాత్రమే. అందువల్ల మన రేవు పట్టణాలలో ఇరుకు ఎక్కువ. సామ 
ర్ధ్యం తక్కువ. రేవు పట్టణంలో ఆధునిక సౌకర్యాలు లేకపోవడం, పృష్ట 
భూమిలో రేవు పట్టణం సమర్థంతంగా అనుసంధానించకపోవడం 
ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు.వీటిని దృష్టిలో పెట్టుకొని, 
ఎన్‌హెచ్‌డీపీలో భాగంగా రేవు పట్టణాలను పృష్టభూమితో అను 
సంధానిస్తూ... జాతీయ రహదారులను అభివృద్ధి పరుస్తున్నారు. రేవు 
పట్టణాల అభివృద్ధిలో ప్రభుత్వం పైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్స 
హిస్తోంది. 

మనరాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలోని గంగవరం... నెల్లూరు 
జిల్లాలోని కృష్ణపట్నం.. మచిలీపట్నం రేవు పట్టణాలను ప్రైవేటు 


భారతదేశం... నగరీకరణ 


పాశ్య్యూ దేశాలలో పారిశ్రామికీకరణ.. నగరీకరణకు దారి 
తీసింది. నగరీకరణను సామాజిక, ఆర్థికాభివృద్ధికి గీటురా 
యిగా పరిగణిస్తారు. కానీ, భారతదేశం వంటి తృతీయ 
ప్రపంచ దేశాలలో... గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుపేద 
వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం నగరాలకు, పట్టణా 
లకు వలస వెళ్లడం నగరీకరణకు దారితీస్తుంది. ఈ రక 
మైన జీవనాధార నగరీకరణ... అనేక సమస్యలకు కారణ 
మవుతోంది!! 


భారతదేశంలో జనాభా లెక్కల కమిషనర్‌ రెండు రకాల నగర జనా 
భాలను గుర్తించారు. అవి: 

1. సెన్సస్‌ పట్టణాలు, 2: చట్టబద్ధ పట్టణాలు. చట్టబద్ధంగా మున్సి 
పాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, నోటిఫైడ్‌ ఏరియా కమిటీ లేదా 
కంటోన్మెంట్‌ బోర్డు హోదా కలిగిన జనావాసాలను పట్టణాలుగా గుర్తి 
స్తారు. కనీసం 5000 జనాభా, కనీసం 400 (చ.కి.మీకు) జనసాం 
ద్రత, కనీసం 75 శాతం పనిచేసే పురుష జనాభా వ్యవసాయేతర 
వృత్తులలో నిమగ్నమైన జనావాసాలను సెన్సస్‌ పట్టణాలుగా పరిగ 
ణిస్తారు. 


ప్రాంతీయ వ్యత్యాసాలు: 

2001 జనాభా లెక్క ప్రకారం... భారతదేశ నగర జనాభా 2065 
మిలియన్లు. ఇది మొత్తం జనాభాలో 217.78 శాతం. నగరీకరణ స్థాయి 
లో ప్రాంతీయ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర, 
ఈశాన్య, తూర్పు భారతదేశాలలో నగరీకరణ అల్పంగా ఉంది. ఢిల్లీ, 
చండీగఢ్‌లు నగరాలు కావడంతో.. నగర జనాభా వాటా గరిష్టంగా 
(99%, 90%) ఉంది. పెద్ద రాష్ట్రాల జాబితాలో... తమిళనాడు అత్యధి 
కంగా (43.8%) నగరీకరణం చెందింది. మహారాష్ట్ర గుజరాత్‌లు 
42.4%, 87.35%తో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 
నగరీకరణం 27.08%తో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. 
దేశంలో అత్యల్పంగా నగరీకరణం చెందిన రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్‌ 
(9.79%), బీహార్‌ (10.41%). భారతదేశంలోని మొత్తం నగర జనా 
భాలో... సుమారు 66% (2/8వ వంతు)... లక్ష లేదా అంతకంటే 
ఎక్కువ జనాభా ఉన్న మొదటి తరగతి (పెద్ద) పట్టణాలలోనే కేంద్రీకృ 
తమై ఉంది. 20 వేల కంటే తక్కువ జనాభా ఉన్న నాలుగు, అయిదు, 
ఆరో తరగతి (చిన్న) పట్టణాలు... మొత్తం దేశ నగర జనాభాలో 


కేవలం 10 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. 


మెట్రోపాలిటన్‌ నగరాలు: 
ఒక మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మెట్రోపాలి 
టన్‌ నగరాలుగా వ్యవహరిస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం... 
దేశంలో 85 మెట్రోపాలిటన్‌ నగరాలు ఉన్నాయి. వీటి మొత్తం జనాభా 
108 మిలియన్లు. అంటే... దేశంలోని మొత్తం నగర జనాభాలో 88 
శాతం కేవలం 85 మెట్రోపాలిటన్‌ నగరాలలోనే నివసిస్తున్నారు. 
మొదటి ఆరు పెద్ద మెట్రోపాలిటన్‌ నగరాలలో... మొత్తం జనాభా 
సుమారు 60 మిలియన్లు. అంటే... ఈ ఆరు మెగా నగరాలు.. మొత్తం 
దేశ నగర జనాభాలో 20 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయన్న 
మాట! 

1. గ్రేటర్‌ ముంబయి 16.4 మిలియన్లు. 

2. గ్రేటర్‌ కలకత్తా 18.2 మిలియన్లు. 

8. ఢిల్లీ 12.8 మిలియన్లు. 

4. చెన్నై 6.4 మిలియన్లు. 

5. బెంగళూరు 5.7 మిలియన్లు. 

6. హైదరాబాద్‌ 5.5 మిలియన్లు. 
1991-2001 దశాబ్దంలో... 18 నగరాలు కొత్తగా మెట్రో పాలిటన్‌ 
హోదాను పొందాయి. అవి.. ఆగ్రా, మీరట్‌, నాసిక్‌, జబల్‌పూర్‌, జం 
షెడ్‌పూర్‌, ఆసన్‌సోల్‌, ధన్‌బాద్‌, ఫరీదాబాద్‌, అలహాబాద్‌, అమృత్‌ 
సర్‌, విజయవాడ, రాజ్‌కోట్‌. ప్రస్తుతం ప్రపంచంలోని పది అతిపెద్ద 
నగరాల జాబితాలో... ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వరుసగా... 4, 6, 
7 స్థానాలలో ఉన్నాయి. 


మురికివాడలు: 
మన దేశ నగరాలలో మురికివాడలు ఒక ప్రధాన సమస్య. ముంబయి 
మహానగరంలో... దాదాపు 50 శాతం జనాభా మురికివాడలలోనే 
నివసిస్తున్నారు. కలకత్తాలో సుమారు 88 శాతం జనాభా మురికివా 
డలలో నివాసం ఉంటున్నారు. మన హైదరాబాద్‌ నగరంలో కూడా 
మురికివాడలు... మొత్తం నగర జనాభాలో 20 శాతం కలిగి ఉన్నాయి. 
ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాలలో ఒక్క బెంగళూరులోనే కేవలం 8 
శాతం జనాభా మురికివాడలలో నివసిస్తున్నారు. సాధారణంగా రైలు 
పట్టాలు, మురుగునీటి కాల్వల వెంబడి.. నగరంలోని లోతట్టు 
ప్రాంతాలలో.. మురికివాడలు అభివృద్ధి చెందుతాయి. మురికి వాడలు 
పారిశుధ్య లోపం వల్ల దుర్గంధభూయిష్టంగా మారి... ప్రజారోగ్యానికి 
ప్రమాదకరంగా తయారవుతున్నాయి. ఇందులో ప్రజలు అమాన 
వీయ స్థితిలో నివసిస్తుంటారు. ముంబయిలోని 'ధారవి' మురికి 
వాడ... ప్రపంచంలోని అతిపెద్ద మురికి వాడలలో ఒకటి. 

1960, '/0లలో మురికివాడలను నిర్మూలించటంపై ప్రభుత్వం 


దృష్టి కేంద్రీకరించింది. కానీ తర్వాత మానవీయ కోణంలో సమస్యను 
విశ్లేషించి.. 1980ల నుంచి మురికివాడలలో కనీస పౌర వసతులను 
కల్పించి... వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 
మాస్టర్‌ప్లాన్‌ల కింద మెట్రోపాలిటన్‌ నగరాలలో... మురికివాడలను 
స్వయంసమృద్ధి గల ప్రణాళికాబద్ధ నివాస గృహసముదాయాలుగా 
అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లను నిర్మించి, 
వారికి కనీస పౌర వసతులతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యాసేవలను 
కూడా అందుబాటులోకి తెస్తున్నారు. 


పెద్దనగరాలు: 

వాంబే, JNNURM పథకాలను అమలుచేయడం ద్వారా... మురికివా 
డలను అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో మురికివాడలు 
విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. భారత 
దేశంలోని ప్రాచీన నగరాలు వృత్తాకార లేదా వలయాకార నిర్మితిని 
కలిగి ఉన్నాయి. ఉదా: వారణాసి, మధురై, మైసూరు. స్వాతంత్రానం 
తరం రవాణా మార్గాలు, పారిశ్రామికాభివృద్ధి నగర అంతర్నిర్మా 
ణాన్ని ప్రభావితం చేశాయి. నగరాలు జాతీయ రహదారులు, రైలు 
మార్గాలు వెంబడి విస్తరించటంతో అవి సెక్టర్‌ నమూనాను సంతరిం 
చుకున్నాయి.. మన పెద్ద నగరాలన్నీ బహుళ విధులను నిర్వర్తిస్తున్నా 
యి. కొన్ని చిన్న పట్టణాలు మాత్రం ఏదో ఒక విధిలో ప్రత్యేకీకరణం 
సాధించాయి. 

రాజధాని పట్టణాలు: గాంధీనగర్‌, దిస్పూర్‌ 

పారిశ్రామిక పట్టణాలు : భిలాయ్‌, బొకారొ, జంషెడ్‌పూర్‌ 

గనుల పట్టణాలు : రాణిగంజ్‌, ధన్‌బాద్‌, గోదావరిఖని, కేత్రి, కోలార్‌ 
పర్యాటక పట్టణాలు : హరిద్వార్‌, గుల్‌మర్గ్‌, రామేశ్వరం 

వాణిజ్య పట్టణాలు : ఇరోడ్‌, గుంటూరు, సిలిగురి 

రవాణా పట్టణాలు : ఇటార్సి, జొలార్‌పెట్టయి, రేణిగుంట, గుంతకల్‌ 
అటవీ పట్టణాలు : హోషంగాబాద్‌, దీమాపూర్‌ 


ప్రాక్టీస్‌ బిట్లు: 

1. భారతదేశంలో జనాభా లెక్కల ప్రకారం పట్టణ హోదాకు కావల్సిన 
కనీస జనాభా ఎంత? 
జవాబు: 5000 మంది 

2. భారతదేశంలో అత్యధికంగా నగరీకరణం చెందిన పెద్ద రాష్ట్రం ఏది? 
జవాబు: తమిళనాడు 

8. ఈశాన్య భారతదేశంలో అత్యధికంగా నగరీకరణం చెందిన రాష్ట్రం 
ఏది? 
జవాబు: మిజోరం 

4. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని మెట్రోపాలిటన్‌ నగరాలు ఉన్నాయి? 
జవాబు: మూడు; హైదరాబాద్‌ , విశాఖపట్టణం, విజయవాడ 

5. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ, ఏయే రాష్ట్రాలలో విస్తరించి 
ఉంది? 


జవాబు: ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ 

6. దేశంలో మెట్రోపాలిటన్‌ నగరాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 
జవాబు: ఉత్తరప్రదేశ్‌ 

7. 1991-2001లో అదనంగా ఎన్ని నగరాలు మెట్రో పాలిటన్‌ 
హోదాను పొందాయి? 
జవాబు: 12 

8. భారతదేశంలో అత్యల్పంగా నగరీకరణం చెందిన రాష్ట్రమేది? 
జవాబు: హిమాచల్‌ప్రదేశ్‌ 

9. భారతదేశంలో అత్యధిక మురికివాడల జనాభా కలిగిన రాష్ట్రమేది? 
జవాబు: మహారాష్ట్ర 

10.మెట్రోపాలిటిన్‌ నగరాల కనీస జనాభా ఎంత? 
జవాబు: ఒక మిలియన్‌ (పది లక్షలు) 


భారతదేశం... శీతోష్టస్థితి 


భారతదేశ శీతోష్టస్థితిలో ప్రతి రెండు నెలలకు ఒకసారి 
గుణాత్మక మార్పులు సంభవిస్తాయి. రుతుపవన 
పూర్వకాలాన్ని నడివేసవిగా పరిగణిస్తాం. రుతుపవన 
కాలంలో మాత్రం దేశమంతటా వర్షాలు విస్తారంగా 
కురుస్తాయి. దేశంలోని చిరపుంజి, మాసిన్‌రోపలలో 
అత్యధిక వర్షపాతం కురిస్తే... ధార్‌, కచ్‌లలో అత్యల్ప 
వర్షపాతం నమోదవుతోంది! 


రుతుపవన ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. రుతుపవన ప్రక్రియ 
ఆవిర్భావాన్ని కింది సిద్ధాంతాల ద్వారా వివరించవచ్చు. అవి : 

ఎ) థర్మల్‌ సిద్ధాంతం 

బి) ఫ్లాన్‌ సిద్ధాంతం 

నీ) జెట్‌ స్ట్రీం సిద్ధాంతం 

డి) టిబెటన్‌ హీట్‌ ఇంజిన్‌ సిద్ధాంతం 

ఇ) ఎల్‌నినో సిద్ధాంతం 

ఎఫ్‌) ఈక్వినో, ఐఓడీ దృక్పథం 


థర్మల్‌ సిద్దాంతం ప్రకారం... నైరుతి రుతుపవనాలు సము 
ద్ర పవనాల వంటివి. ఖండ-సముద్ర భాగాల ఉష్ణ ప్రవర్తనలో వ్య 
త్యాసం వల్ల ఏర్పడతాయి. నైరుతి రుతుపవనాలను భారత 
ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవికాలంలో అధిక 
ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడిందని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ఫ్లాన్‌ 
సిద్ధాంతం ప్రకారం ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియా ప్రాం 
తంలో రూపాంతరం చెంది.. నైరుతి రుతుపవనా లుగా భారతదేశం 
లోకి ప్రవేశిస్తాయి. భూమధ్యరేఖా అల్పపీడన మండలం సూర్యుడి 
సాపేక్ష గమనం వల్ల కర్కటక రేఖ వద్దకు స్థాన భ్రంశం చెంది నైరుతి 
రుతుపవనాలను ఆకర్షిస్తుంది. వేసవి కాలంలో టిబెటన్‌ పీఠభూమి 
దాదాపు కొలిమిగా మారుతుంది. పర్వత పరివేష్టిత పీఠభూమి 
కావటంతో ఇక్కడ ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీంతో 
టిబెటన్‌ పీఠభూమి నుంచి సంవాహన వాయువులు దక్షిణంగా వీచి 
దక్షిణ హిందూ మహాసముద్రంలో అవనతం చెందుతాయి. దాంతో 
దక్షిణ హిందూ మహాసముద్రంలో అధిక పీడనం ఏర్పడుతుంది. 
దక్షిణ హిందూ మహాసముద్రానికి వాయువ్య భారతదేశానికి మధ్య 
పీడనా ప్రవణత ఏర్పడటంలో దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి 
కవోష్ణ ఆర్ధ పవనాలు భారతదేశంలోనికి ప్రవేశిస్తాయి. ఉప ఆయన 
రేఖా పశ్చిమ జెట్‌స్టీం జూన్‌ మొదటివారంలో హిమాలయాలకు 


ఉత్తరంగా స్థాన భ్రంశం చెందటం వల్ల నైరుతి రుతుపవనాలు ఉధృ 
తంగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న 
సోమాలియా నుంచి అరేబియా సముద్రం మీదుగా.. కేరళ తీరం వైపు 
వీచే సోమాలియా నిమ్న స్థాయి జెట్‌స్టీం నైరుతి రుతుపవనాలను 
బలోపేతం చేస్తుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో 
సాధారణంగా నైరుతి రుతుపవనాలను బలహీనం చేస్తుందని 
వాతావరణ నిపుణుల అభిప్రాయం. ఈ కారణంతోనే రుతుపవనాల 
భవి ష్యత్తు నమూనాలో ఎల్‌నినో చలనరాశులకు పెద్దపీట వేయటం 
జరిగింది. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఇటీవల ఎల్‌నినో నైరుతి 
రుతుపవన వ్యవస్థల మధ్య సంబంధం బలహీనపడుతున్నట్లు శాస్త్ర 
జ్ఞాలు నిర్ధారించారు. భూమధ్యరేఖా హిందూ మహాసముద్రంలో పీడ 
నంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మార్పులు, సముద్ర ప్రవాహాలలో 
సంభవిస్తున్న మార్పులు నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేస్తు 
న్నాయని శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు. అందువల్ల ఇటీవల రుతుపవన 
భవిష్యత్తు నమూనాలో సమూల మార్పులు చేశారు. 


ఆయనరేఖా రుతుపవన శీతోష్టస్థితి 3 

భారతదేశం వైవిధ్య శీతోష్టస్థితిని కలిగి ఉంది. స్థూలంగా భారతదేశ 
శీతోష్ణస్థితిని 'ఆయనరేఖా రుతుపవన శీతోష్టస్థితి'గా అభివర్ణిస్తారు. 
ఇక్కడ సంవత్సరాన్ని ఆరు రుతువులుగా విభజించడం సంప్రదా 
యం. అంటే.. ప్రతి రెండు నెలలకొకసారి శీత్రోష్టస్థితిలో గుణాత్మక 
మార్పులు సంభవిస్తాయన్నమాట! అయితే శాస్త్రీయంగా భారతదేశ 
శీతోష్టస్థితి సంవత్సరాన్ని నాలుగు రుతువులుగా విభజిస్తారు. అవి : 
రుతుపవన పూర్వకాలాన్ని నడివేసవిగా పరిగణిస్తాం. ఈ కాలంలో 
పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా వాయువ్య 
భారతదేశం, దక్కన్‌ పీఠభూమి అంతర్భాగాల్లో పగటి ఉష్ణోగ్రతలు 
గరిష్టంగా 45ొ0లకు పైగా నమోదవుతాయి. ఈ కాలంలో సంవాహన 
ప్రక్రియ వల్ల మధ్యాహ్నం గాలిదుమ్ములు, చిరుజల్లులతో కూడిన 
స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు 
పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకు ఆంధీలు (ఉత్తరప్రదేశ్‌, లూ 
(పంజాబ్‌, హర్యానా), కాల్‌ బైశాఖి(బీహార్‌, ప. బెంగాల్‌), మామిడి 
జల్లులు (దక్షిణ భారతదేశం). నైరుతి రుతుపవన కాలంలో భారతదేశ 
మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. సంవత్సర సగటు వర్షవా 
తంలో సుమారు మూడింట రెండొంతులు ఈ నాలుగు నెలల కాలం 
లోనే కురుస్తాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీచే 
ఆర్ధ రుతుపవనాలు విస్తారంగా వర్షాన్నిస్తాయి. పశ్చిమ తీరమైదానం, 
దక్షిణ షిల్లాంగ్‌ పీఠభూమి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కురు 
స్తుంది. ఇక్కడ సగటు వర్షపాతం 250 సెం.మీ.కు పైగా ఉంటుంది. ఈ 
మండలానికి చెందిన చిరపుంజి, మాసిన్‌రామ్‌లలో ప్రపంచంలోకెల్లా 
అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ కాలంలో వర్షపాత విస్తర 


ణలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. సహ్యాద్రి 
కొండలకు పవన పరాన్ముఖ దిశలో ఉన్న దక్కన్‌ పీఠభూమి అంతర్భా 
గాల్లో వర్షపాతం 50-70 సెం.మీ. మధ్యలో ఉంటుంది. ఇది వర్షచ్చా 
యా ప్రాంతం కావటంతో పాక్షిక శుష్కమండలంగా ఏర్పడింది. 
ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న పశ్చిమ రాజస్థాన్‌ (థార్‌), 
ఉత్తర గుజరాత్‌ (కచ్‌) ప్రాంతాల్లో వర్షపాతం అత్యల్పంగా (390 
సెం.మీ. కన్నా తక్కువగా) నమోదవుతుంది. ఆరావళి పర్వతాలు 
నైరుతి రుతుపవనాలకు సమాంతరంగా ఉండటంతో పర్వతీయ 
వర్షపాతం సాధ్యంకాదు. సహజంగా ఉండే అస్థిరత కారణంగా నైరుతి 
రుతుపవనాలు ఈ ప్రాంతంలో ఉద్ధాతనం చెందటానికి ప్రయత్నిం 
చినప్పటికీ, వాటిని ఊర్థ్వ ట్రోపో ఆవరణంలోని శీతల స్థిర వాయు 
రాశులు అడ్డుకుంటాయి. దీంతో పశ్చిమ రాజస్థాన్‌ ప్రాంతం అల్ప 
వర్షపాతం కురిసి ఎడారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు 
భారతదేశ ప్రధాన భూభాగాన్ని మొదటగా జూన్‌ మొదటి వారంలో 
కేరళ తీరాన్ని తాకుతాయి. ఇవి మొత్తం భారతదేశంలో విస్తరించ 
టానికి సుమారు 45 రోజులు పడుతుంది. 


రుతుపవనాల తిరోగమనం : 

సెప్టెంబర్‌ 15కల్లా భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగ 
మనం ప్రారంభమవుతుంది. తిరోగమన రుతుపవనాలు శీతల శుష్క 
ఖండ వాయురాశులతో కూడి ఉంటాయి. ఇవి బంగాళాఖాతం మీదకు 
రాగానే సముద్ర నీటిఆవిరిని పీల్చుకొని ఆర్ధంగా తయారవుతాయి. 
ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఈశాన్య వ్యాపార పవనాలు 
బలంగా వీస్తుంటాయి. ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావం వల్ల 
తిరోగమన రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రూపంలో 
తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాన్ని తాకుతాయి. ఈ ప్రాంతంలో 
వీటి ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో 
భారతదేశమంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా 
రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఉత్తర, వాయువ్య భారతదేశంలో 10°C 
కన్నా తక్కువగా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో మంచు విస్తా 
రంగా కురుస్తుంది. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం ప్రాంతాల 
నుంచి బలహీనమైన కవోష్ట సమశీతోష్ణ మండల చక్రవాతాలు, పళశ్చి 
మ పవనాల ప్రభావం వల్ల వాయువ్య భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. 
వీటి ప్రభావం వల్ల పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, జమ్ముకాశ్మీర్‌, 
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాలలో జల్లులు కురుస్తాయి. వీటిని పశ్చిమ 
అలజడులుగా పిలుస్తారు. ఇవి భారతదేశంలోనికి ప్రవేశించటంలో 
ఉప ఆయన రేఖా పశ్చిమ జెట్‌స్టీం కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే 
కాలంలో.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే. స్థానిక అల్పపీడన 
ద్రోణులు మరింత తీవ్రమై వాయుగుండాలు తుపానులుగా రూపాం 
తరం చెంది భారతదేశ తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం 
వల్ల తూర్పు తీరంలో నవంబర్‌, డిసెంబర్‌లలో వర్షాలు కురుస్తాయి. 
జనవరికల్లా ఈశాన్య రుతుపవనాలు కూడా బలహీనపడతాయి. 
జనవరి-మార్చి మధ్య కాలంలో వాతావరణం అనిశ్చితంగా ఉం 


టుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత, వర్షపాతం, పవన దిశలు క్రమబ 
ద్దమైన రీతిలో ఉండవు. జనవరి నుంచి సూర్యుడి సాపేక్ష గమనం 
ఉత్తరార్ధ గోళం దిశగా ప్రారంభమవుతుంది. దాంతో భారతదేశంలో 
క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ కాలంలో భారతదేశంలో 
పవనాలు ఒక స్థిరమైన దిశలో వీచవు. మొత్తం మీద దేశమంతటా 
సమశీతోష్ణ ఆహ్లాద కరమైన వాతావరణం ఉంటుంది. 


రుతుపవననాలు : 

భారతదేశపు వాతావరణాన్ని సంవత్సరం పొడవునా రుతుపవనాలు 
ప్రభావితం చేస్తాయి. దక్షిణ హిందూ మహాసముద్ర ప్రాంతంలో 
నిమ్న టోపో ఆవరణంలో ఏర్పడే విశిష్టమైన పవన వ్యవస్థను రుతు 
పవన వ్యవస్థగా అభివర్ణిస్తారు. ఇది దక్షిణాసియా, ఆగ్నేయాసియా 
ప్రాంతాల శీతోష్టస్థితిపై ప్రభావితం చూపిస్తుంది. శీతాకాలంలో 
భారత ఉపఖండంపై విస్తరించి ఉన్న గీతల, శుష్క ఖండ వాయురాశిని 
జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో కవోష్ణ, ఆర్ధ సముద్ర వాయురాశి 
స్థాన భ్రంశం చెందిస్తుంది. శీతాకాలంలో ఈశాన్య దిశ నుంచి వీస్తున్న 
పవనాల స్థానంలో జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో నైరుతి దిశ 
నుంచి పవనాలు వీస్తాయి. ఈ దృగ్విషయాన్నే రుతుపవన వ్యవస్థ 
అంటారు. 


రుతుపవనాలు-ముఖ్య లక్షణాలు : 

ఆ రుతువులననుసరించి పవన దిశలో సుమారు 180 డిగ్రీల మార్పు 
ఆ వేసవి, శీతాకాలాల్లో పరస్పర విరుద్ధ లక్షణాలు గల వాయురాశులు 
ఆ అకస్మాత్తుగా ప్రవేశించడం 

ఆ క్రమపద్ధతిలో దేశమంతటా విస్తరించడం 

అ క్రమపద్ధతిలో తిరోగమించడం 

ఆ అనిశ్చితత్వం 


ఎ) రుతుపవన పూర్వకాలం (మార్చి 15 నుంచి జూన్‌ 15) 

బి) నైరుతి రుతుపవన కాలం (జూన్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 15) 

సి) ఈశాన్య రుతుపవన కాలం (సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15) 
డి రుతుపవన అనంతర కాలం (డిసెంబర్‌ 15 నుంచి మార్చి 15) 


ఆ భారతదేశ వాతావరణాన్ని విశేషంగా ప్రభావితం చేసేది? 
రుతుపవనాలు 

అ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయి? 
జూన్‌ మొదటివారంలో 

ఆ పశ్చిమ అలజడులు అంటే..? 
మధ్యదరా, ఎర్ర సముద్ర ప్రాంతాల నుంచి బలహీనమైన కవోష్ట 
సమశీతోష్ట మండల చక్రవాతాలు, పశ్చిమ పవనాల ప్రభావం వల్ల 
వాయువ్య భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల 
పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో 


జల్లులు కురుస్తాయి. వీటినే పశ్చిమ అలజడులు అంటారు. 

ఏ మార్పులు నైరుతి రుతు పవనాలను ప్రభావితం చేస్తున్నట్టు 
శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు? 

భూమధ్యరేఖా హిందూ మహాసముద్రంలో పీడనంలో అకస్మా 
త్తుగా సంభవిస్తున్న మార్పులు, సముద్ర ప్రవాహాలలో సంభవి 
స్తున్న మార్పులు నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేస్తున్నా 


యని శాసజ్ఞులు నిరారించారు. 
అఆ 9 థి 


శిలలు.. ఖనిజాల సమాహారం..! 


భూపటలం అనేక శిలలతో కూడి ఉంటుంది. భూ ఉపరిత 
లంపై ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి 
భూస్వరూపాలు... వివిధరకాల శిలలతో నిండి ఉంటా 
యి. శిలలు ఖనిజాల సమాహారం. శిలలలో రెండు వేల 
రకాలకు పైగా ఖనిజాలు ఉన్నాయి. కానీ వాటిలో ఆరు 
ఖనిజాలు ముఖ్యమైనవి. అవి.. ఫెలస్సార్‌, క్వార్డ్స్‌, పైరి 
కిన్‌ ఆంఫిబోల్స్‌, మైకా, ఆలివిన్‌!! 


ఉద్భవన విధానం, భౌతికధర్మాల ఆధారంగా శిలలు మూడు రకాలు.. 
1) అగ్ని శిలలు, ఏ) అవక్షేప శిలలు, 9) రూపాంతర శిలలు. పటలంలో 
అధిక ఉష్ణోగ్రతలు, పీడనాల వల్ల శిలా పదార్థం ద్రవరూపంలో 
ఉంటుంది. దీనిని మాగ్నా అని వ్యవహరిస్తారు. మాగ్నా ఘనీభవిం 
చడం వల్ల ఏర్పడే శిలలను అగ్నిశిలలు అంటారు. ఇవి ప్రాథమిక 
శిలలు. పటలం అంతర్భాగంలో అధిక లోతులలో మాగ్నా ఘనీభవిం 
చడం వల్ల ఏర్పడిన శిలలను పాతాశ(౧|10010) అగ్నిశిలలుగా 
పిలుస్తారు. ఇవి విశాలమైన 'బాతోలిథ్‌' భూస్వరూపాలను ఏర్పరు 
స్తాయి. అధిక లోతుల్లో మాగ్నా నెమ్మదిగా ఘనీభవించడంతో శిల 
లలో పెద్దపెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. మధ్యస్థ లోతులలో మాగ్నా 
ఘనీభవించడం వల్ల “హైపర్‌బేసిల్‌' అగ్ని శిలలని పిలుస్తారు. ఇవి 
సిల్ఫ్‌, డైక్స్‌, ఫాకోలిథ్‌, లాకోలిథ్‌ వంటి భూస్వరూపాలను ఏర్పరు 
స్తాయి. మాగ్నా ఉపరితలంపైకి ఉబికివస్తే లావా అని పిలుస్తారు. ఇదే 
అగ్నిపర్వతక్రియ. లావా ఘనీభవనం వల్ల ఏర్పడే అగ్ని శిలలలో స్ఫటి 
కాలు ఉండవు. ఈ శిలలు అగ్ని పర్వతాలు, లావా డోమ్‌లు వంటి 
భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. 


ఆమ్ల అగ్ని శిలలు: 

సిలికా పాళ్లు అధికంగా ఉన్న అగ్ని శిలలను ఆమ్ల అగ్ని శిలలు అంటా 
రు. వీటిలో ఫెర్నో మెగ్నీషియం ఖనిజాలు అధికంగా ఉంటాయి. 
ఉదాహరణకు గ్రానైట్‌, సిలికా తక్కువగా ఉండి మెగ్నీషియం, అల్యూ 
మినియం, పొటాషియం అధికంగా ఉన్న నిలలను'బేసిక్‌ అగ్ని శిల 
లుగా పిలుస్తారు. బసాల్డు, గాబ్రో మొదలైన శిలలు ఈ తరగతికి 
చెందినవి. ఆమ్ల అగ్ని శిలలు లేతరంగులో ఉండి, క్రమక్షయాన్ని 
తట్టుకోగలవు. బేసిక్‌ అగ్ని శిలలు ముదురు రంగులో ఉండి, త్వరగా 
క్షయం చెందుతాయి. అగ్ని శిలలు అధిక ఉష్ణోగత, పీడనాల వద్ద ఏర్ప 
డడం వల్ల అగ్ని శిలలలో శిలాజాలు ఉండవు. అగ్ని శిలలు పటలం 


లోపలి భాగాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. భారత దేశంలో 
దక్కన్‌ నాపల ప్రాంతం.. బసాల్గు రకానికి చెందిన అగ్ని శిలలతో 
నిండి ఉంటుంది. హిమాలయ పర్వతాల కేంద్రకంలో గ్రానైట్‌ శిలలు 
ఉన్నాయి. 

నదులు, పవనాలు, హిమానీ నదులు, వేలాతరంగాల వంటి 
బాహ్య క్రమక్షయ కారకాల చర్య వల్ల ఉపరితలంపై విస్తరించిన శిలలు 
శిథిలమవడంతో.. శిథిల శిలా పదార్థం ఏర్పడుతుంది. ఈ శిథిల పదా 
ర్ధం నిక్షేపణ వల్ల ఏర్పడిన శిలలను అవక్షేప శిలలుగా పిలుస్తారు. ఉపరి 
తల శిలలలో 75 శాతం అవక్షేప శిలల తరగతికి చెందుతాయి. ఉద్భ 
వన విధానాన్ని బట్టి అవక్షేప శిలలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. 
అవి.. ఎ) యాంత్రిక అవక్షేప శిలలు, బి) రసాయనిక అవక్షేప శిలలు. 


యాంత్రిక అవక్షేప శిలలు: 

శిథిల శిలా పదార్థ నిక్షేపణలు సంఘటితంలో క్రమంగా గట్టిపడడంతో 
యాంత్రిక అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇసుకరాయి 
(sand stone),షేల్‌. రసాయనిక చర్యల ఫలితంగా శిథిలమయిన 
శిలా పదార్థం గట్టిపడడంతో.. రసాయనిక అవక్షేప శిలలు ఏర్పడ 
తాయి. కాల్సెట్‌, జిప్సమ్‌, సున్నపురాయి వీటికి మంచి ఉదాహరణ 
లు. జీవసంబంధమైన పదార్థపు నిక్షేపాలతో కూడా అవక్షేప శిలలు 
ఏర్పడవచ్చు. ఉదాహరణకు పీట్‌, లిగ్నైట్‌, ప్రవాళ ఇసుకరాయి. అవ 
క్షేప శిలలు, నదీలోయలు, నదీ ముఖద్వారాలు, వరద మైదానాలు, 
తీరమైదానాలలో విస్తరించి ఉంటాయి. అవక్షేప శిలలలో శిలాజాలు 
ఉంటాయి. శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులు 
అవక్షేప శిలలో మాత్రమే లభిస్తాయి. 

అవక్షేప శిలలు పొరలు పొరలుగా ఉంటాయి. అనగా బెడ్డింగ్‌ ప్లేనులు, 
స్రాటిఫికేషన్‌ అవక్షేపశిలల ముఖ్య లక్షణం. అవక్షేప శిలలు మృదు 
వుగా లేదా కఠినంగా ఉండొచ్చు. 


రూపాంతర శిలలు: 

మాతృక శిలలు అధిక ఉష్ణోగ్రతలు, పీడనాలకు లోనవటం వల్ల వాటి 
భౌతిక, రసాయనిక లక్షణాలు పూర్తిగా మారిపోయి... కొత్తరకం శిల 
లుగా రూపాంతరం చెందుతాయి. వీటిని రూపాంతర శిలలుగా పిలు 
స్తారు. సాధారణంగా అగ్నిపర్వత ప్రక్రియ, పర్వతోదృవన ప్రక్రియల 
సందర్భంగా రూపాంతర శిలలు ఏర్పడతాయి. రూపాంతర శిలలు 
చాలా కఠినంగా, దృఢంగా, పెళుసుగా ఉంటాయి. ఈ శిలల్లో పగుళ్లు, 
బీటలు, అతుకులు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక రకాలైన ఖని 
జాలతో కూడి ఉంటాయి. నీస్‌(GNe6॥55), సిస్ట్‌, క్వార్ట్సైట్‌ ముఖ్యమైన 
రూపాంతర శిలలు . రూపాంతర శిలల మాతృక శిలలు అగ్ని, అవక్షేప 
లేదారూపాంతర శిలల తరగతికి చెందినవి. 


మాతృక శిల - రూపాంతర శిల 


షేల్‌ స్లేటు 

గ్రానైట్‌ నీస్‌ 

సున్నపురాయి మార్చుల్‌ (పాలరాయి) 
ఇసుకరాయి క్వార్డెట్‌ 

శిలాచక్రం: 


భూస్వరూపాల్లాగే శిలలు కూడా శాశ్వతం కాదు. వివిధ ప్రక్రియల 
వల్ల ఒక తరగతికి చెందిన శిలలు ఇతర రకాల శిలలుగా మారుతాయి. 
దీనినే శిలాచక్రం అంటారు. అగ్ని, రూపాంతర శిలలు క్రమక్షయం 
వల్ల శిథిలమై... అవక్షేప శిలలు ఏర్పడతాయి. పర్వతోద్భవనం, అగ్ని 
పర్వత ప్రక్రియల సందర్భంగా అవక్షేప, అగ్నిశిలలు పటలంలోనికి 
చొచ్చుకొనిపోయి అధిక ఉష్ణోగత, పీడనాల ప్రభావం వల్ల రూపాం 
తర శిలలుగా మారతాయి. పలకల సరిహద్దుల వద్ద సబ్‌డక్షన్‌ మం 
డలంలో ఉపరితల శిలలు.. పటల అంతర్భాగాలలోనికి నెట్టడం వల్ల 
శిలాద్రవంగా మారిపోతాయి. శిలాద్రవం ఘనీభవించి అగ్నిశిల లుగా 
ఏర్పడతాయి. 


పటలంలో శిలల పదార్థ సంఘటనం: 


ప్రధాన మూలకాలు 


ఆక్సిజన్‌ - 47 శాతం 
సిలికాన్‌ - 28 శాతం 
అల్యూమినియం - 8 శాతం 
ఇనుము - 5 శాతం 
కాల్షియం - 8.5 శాతం 
సోడియం - సిర్‌ శాతం 
పొటాషియం - 25 శాతం 
మెగ్నీషియం - నిని శాతం 
ఆక్టైడులు 

సిలికా - 58 శాతం 
అల్యూమినా - 15 శాతం 
ఇనుము - 6.8 శాతం 
లైమ్‌ - 5.1 శాతం 
సోడా - ౨. శాతం 
మెగ్నీషియా - 8.5 శాతం 


శిలలలోని ప్రధాన ఖనిజాలు 

ఖనిజం సంఘటనం 

1)ఫెల్‌స్సార్‌ ఎ) ఆర్టోక్లేజ్‌ పొటాషియం, అల్యూమినియం, సిలికా 
బి) ప్లేగియోక్లేజ్‌ సోడియం, కాల్షియం, సిలికా 


సి) మైక్రోక్టెన్‌ పొటాషియం, అల్యూమినియం, సిలికా 
(నిర్మాణంలో తేడా ఉంటుంది) 

2) క్వార్ట్సి ట్‌ సిలికా 
8) పైరాక్సిన్స కాల్షియం, అల్యూమినియం, 

మెగ్నీషియం, ఐరన్‌, సిలికా 
4) ఆంఫిబోల్స్‌ కాల్షియం, మెగ్నీషియం, 

ఐరన్‌, అల్యూమినియం 
5) మైకా పొటాషియం, అల్యూమినియం, మెగ్నీషియం 
6) ఆలివిన్‌ మెగ్నీషియం, ఐరన్‌, సిలికా 


భారత్‌- సమకాలీన గ్రామీణ సమస్యలు 


భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటిలో 
గ్రామీణ రంగం నిర్లక్ష్యానికి గురైంది. స్వల్ప ఉపాధి అవకా 
శాలు, జనాభా-భూమి నిష్పత్తి తక్కువగా ఉండటం.. 
గ్రామీణ శ్రామికుల ఆదాయ వ్యయాలు తక్కువగా ఉండ 
టం.. గ్రామీణ రంగంలో ఆదాయ సమతౌల్యత తగ్గడానికి 
కారణం. ప్రణాళికా యుగంలో వనరుల పంపిణీలో 
గ్రామీణ రంగం ఎంతో నిర్లక్ష్యానికి గురైంది. 


నేపథ్యంలో ఆధునిక _ సాంకేతిక పరిజ్ఞానం 
పెంపొందించుకోవడం, ముఖ్యంగా ఐటీ రంగ అభివృద్ధి, పెద్ద తరహా 
ఉత్పత్తి వృద్ధి, ఉద్యమిత్వ వృద్ధి వల్ల మన దేశంలోకి విదేశీ 
పెట్టుబడులు ఎక్కవగా వచ్చాయి. అయినప్పటికీ ఇంకా వెనుకబడి 
ఉన్న గ్రామీణ ప్రాంతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది 
2007-08లో భారతదేశ స్ఫూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 8.7% 
కాగా ఇదే కాలంలో అమెరికా 9.2%, జపాన్‌ 2.6 శాతం, బ్రిటన్‌ 
1.9%, యూరోపియన్‌ యూనియన్‌ 1.7? శాతం వృద్ధి సాధించాయి. 
అజర్‌బైజాన్‌, అంగోలా వంటి దేశాలు తమ జీడీపీలో 20 శాతం వృద్ధి 
సాధించినా అది స్థిరమైన వృద్ధి కాదు. సాధారణంగా జీడీపీలో 
పెరుగుదలను ఆ దేశ ప్రజల జీవన ప్రమాణంలో పెరుగుదలగా 
భావించవచ్చు. ద్లీర్ణకాలంలో తక్కువ వృద్ధి రేట్లు కూడా ఎక్కువ 
ప్రభావాన్ని చూపుతాయి. వార్షిక వృద్ధి రేటు 2.5గా కొనసాగితే ఆ దేశ 
జీడీపీ 28 ఏళ్లలోపు రెట్టింపు కాగలదు. మన దేశం సగటున వరుసగా 
8 శాతం వృద్ధి కనపరిస్తే 9 ఏళ్లలో జీడీపీలో వృద్ధి రెట్టింపు కాగలదు. 
వృద్ధిరేటు ఎక్కువగా ఉండటానికి ఆర్థిక సంస్కరణలు సత్సలితాల 
నివ్వడం, శ్రామిక శక్తితో యువత ఎక్కువగా ఉండటం, సాంకేతిక 
విద్యతో పాటు నైపుణ్యం పెంచుకున్న శ్రామిక శక్తి పెరగడం కారణం. 
Knowledge based రంగాలైన ఐ.టి., బయోటెక్నాలజీ, ఫార్మసీ 
రంగం అభివృద్ధి, ఎగుమతుల రాబడి పెరగడంతో భారతదేశం 
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. 


ప్రపంచీకరణ 


గ్రామీణ రంగ లక్షణాలు - సమస్యలు 

భవిష్యత్తులో మొత్తం వృద్ధికి గ్రామీణ రంగం కేంద్ర బిందువుగా ఉండే 
అవకాశం ఉన్నప్పటికీ పేదరికం, మరో వైపు మౌలిక సౌకర్యాల కొరత 
కారణంగా ఆర్థిక వృద్ధి వేగవంతమవడానికి అవసరమైన ఆర్థిక 
కార్యకలాపాలను గ్రామీణ రంగం చేపట్టలేకపోతోంది. దేశ జనాభాలో 
72.2 శాతం గ్రామాల్లోనే ఉన్నా ఎక్కువమంది ప్రజలకు సరైన ఉపాధి 
అవకాశాలను ఈ రంగం అందించలేకపోయింది. స్వల్పాదాయ 


వర్గాలు ఎక్కువగా ఉండి స్థిరమైన ఆదాయాన్ని పొందలేక 
పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన 
ప్రజల తలసరి వినియోగ వ్యయం వ్యవసాయేతర రంగంపై 
ఆధారపడిన ప్రజల తలసరి వినియోగవ్యయం కన్నా తక్కువగా 
ఉంటోంది. మౌలిక సౌకర్యాలు సరిగా అభివృద్ధి చెందకపోవటం వల్ల 
గ్రామీణ జనాభాకు మార్కెట్‌ లభ్యత లేదు. వ్యవసాయరంగ వృద్ధి 
స్తంభించడం, పరిమిత జీవనాధార అవకాశాల వల్ల గ్రామీణ ప్రజల 
జీవన ప్రమాణం తక్కువగా ఉంది. 


ఉపాధి కల్పనలో విఫలం.. 

భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికాన్ని సంస్కృతి (CUltUre) 
పరమైన అంశంగా పరిగణించవచ్చు. గ్రామీణ ప్రజలు low 
aspirations, low motivations కలిగి కష్టపడి పనిచేస్తారు. 
ఓవైపు గ్రామీణ మార్కెట్‌ fr2gMentation ఎక్కువై తద్వారా 
లావాదేవీల వ్యయాల్లో పెరుగుదల... మరోవైపు మార్కెట్‌ గురించి 
సమాచార లోపం ఏర్పడుతోంది. స్వాతంత్రానంతరం ఆరోగ్య 
ప్రమాణాలు మెరుగైనా.. శిశు, ప్రసూతి మరణాల రేటు ఎక్కువగానే 
ఉంటోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, నర్సుల కొరత 
ఉంది. దేశంలో ఇప్పటికీ 14 శాతం ప్రజలకు సురక్షితమైన నీరు 
లభించడం లేదు. పారిశ్రామిక రంగంలో కలిపిన స్థూల విలువ కంటే 
వ్యవసాయరంగంలో కలిపిన స్థూల విలువ అధికమే. కానీ దీనికి 
విరుద్ధంగా ప్రణాళికా పరంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగానికే 
ఎక్కువ లభించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంపుదలకు ఉద్దే 
శించిన ఆగ్రో ప్రాసెసింగ్‌ సెంటర్లు ఆచరణలో విఫలమయ్యాయి. 
జనాభాకు ఉపాధి కల్పించడంలో పారిశ్రామిక, సేవారంగాలు విఫల 
మవుతున్నాయి. దీంతో వ్యవసాయరంగంపై ఒత్తిడి పెరిగి తద్వారా 
చిన్న కమతాలు, అల్ప ఉత్పాదకత చోటుచేసుకుంటున్నాయి. స్వాతం 
త్ర్యానంతరం తొలి రెండు దశాబ్దాల కాలంలో సంస్థాపరమైన 
పరపతిలో ప్రముఖ పాత్ర వహించిన సహకార వ్యవస్థ తర్వాత 
కాలంలో కుంటుపడింది. సహకార వ్యవస్థ మౌలిక లక్ష్యాలైన స్వచ్చం 
ద సభ్యత్వం, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించడం, సహకార 
విద్య, పరిమిత వడ్డీ, న్యాయమైన పంపిణీ, అంతర్జాతీయ సహకారం 
ఆచరణలో నెరవేరలేదు. 


ముఖ్య భాగం.. గ్రామీణ మార్కెట్లదే... 

సామాజిక న్యాయ సాధన లక్ష్యంగా భూ సంస్కరణల అమలుకు అనేక 
చట్టాలు రూపొందాయి. కానీ కౌలుదార్లలోని నిరక్షరాస్యత వల్ల 
కౌలుదారీ చట్టాలు సరిగా అమలు కాకపోవడం, భూస్వాముల 
వ్యతిరేకత, గామీణ భూ రికార్డు నిర్వహణ లోపం.. అధికార 
యంత్రాంగం సరిగా సహకరించకపోవడం వంటి కారణాలతో భూ 


సంస్కరణల లక్ష్యాల సాధనకు అవరోధాలు ఏర్పడ్డాయి. దేశంలోని 
మొత్తం వినియోగదారుల్లో 2/8వ వంతు గ్రామీణ ప్రాంత వాసులే. 
జాతీయాదాయంలో సగం ఇక్కడి నుంచే లభిస్తుంది. దేశ మార్కెట్‌లో 
గ్రామీణ మార్కెట్లు ఒక ముఖ్య భాగంగా ఉన్నాయి. మొత్తం 
6,35,000 గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే తక్కువ, మధ్య 
ఆదాయ కుటుంబాలు రెట్టింపు ఉన్నాయి. మన దేశంలో 2.8 మిలి 
యన్ల పట్టణ కుటుంబాలు, 1.6 మిలియన్ల గ్రామీణ కుటుంబాలు 
అధిక ఆదాయ స్థాయి కలిగున్నాయి. 2008 నాటికి మధ్య, అధిక 
ఆదాయ కుటుంబాలు 80 మిలియన్ల నుంచి 111 మిలియన్లకు 
పెరుగుతాయని అంచనా. పట్టణ ప్రాంతాల్లో మధ్య, అధిక ఆదాయ 
కుటుంబాలు 46 మిలియన్ల నుంచి 59 మిలియన్లకు చేరతాయని 
అంచనా. 

'నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమం'లో భాగంగా అభివృద్ధి 
చెందుతున్న దేశాల్లో ఎక్కువ ప్రభుత్వాలు గ్రామీణ మౌలిక సౌకర్యాల 
వృద్ధికి తక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో గ్రామీణ అవస్థాపనపై 
ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గాయి. రోడ్డు, టెలీకమ్యూనికేషన్స్‌, 
విద్యుత్‌ సరఫరా, మంచినీటి సౌకర్యాలు, పాఠశాలల ఏర్పాటు, 
ఆరోగ్య సౌకర్యాల విస్తరణ వంటివి గ్రామీణ ప్రజల జీవన నాణ్యతపై 
ధనాత్మక ప్రభావాన్ని చూపుతాయి. కానీ భారతదేశం వంటి అభివృద్ధి 
చెందుతున్న దేశాలు మౌలిక సౌకర్యాల కల్పనలో పెట్టుబడులను 
ఆకర్షించడంలో విఫలమయ్యాయి. సంస్కరణల అనంతర కాలంలో 
గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలపై బడ్జెటరీ 
వ్యయంలో వాటా 2.08 నుంచి 1.87 శాతానికి తగ్గింది. గ్రామీణ 
మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా సాంఘిక సేవలు, పేదరిక 
నిర్మూలన కార్యక్రమాలపై చేసే వ్యయం శిని నుంచి 25 శాతానికి 
తగ్గింది. 


పెరుగుతున్న ఆదాయ అసమానతలు... 

దేశంలో సంస్కరణలు పారిశ్రామిక, సేవా రంగాలపైనే కేం ద్రీకృతమ 
య్యాయి. వ్యవసాయం, భూమి, శ్రామికులు, రిటైల్‌ రంగం నిర్లక్ష్యా 
నికి గురయ్యాయి. ఎక్కువమంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ 
రంగం నిర్లక్ష్యానికి గురయ్యింది. 1960వ దశకంలో వ్యవసాయ 
రంగంలో చోటు చేసుకున్న హరిత విప్లవం వ్యవసాయోత్పత్తి, 
ఉత్పాదకత పెరుగుదలకు కారణమైనా.. మరోవైపు పేద, ధనిక రైతుల 
మధ్య ఆదాయ అసమానతలు పెంచింది. మేలు రకం ఎరువులు, 
విత్తనాలు, యాంత్రికీకరణ ఈ రంగంలో చోటు చేసుకున్నాయి. కరవు 
కాటకాల వల్ల 20వ శతాబ్దంలో ఆ రంగం వృద్ధి క్షీణించి వ్యవసాయా 
ధార పరిశ్రమలు పురోగతి సాధించలేకపోయాయి. హరిత విప్లవం 
తర్వాత కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 
వ్యవసాయరంగ వృద్ధి కూడా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఒకేవిధంగా 
లేదు. సంస్థాపరమైన పరపతిలో వ్యవసాయం, వాటి అనుబంధాలకు 
సంబంధించిన వాణిజ్య బ్యాంకుల వాటా ఎక్కువగా ఉన్నప్పటికీ... 
వ్యవసాయేతర రంగాల్లో పెట్టుబడులకోసం పెద్ద రైతులు, భూస్వా 


ములు బ్యాంకుల నుంచి పొందిన వ్యవసాయ రుణాలు ఎక్కువ. 


గ్రామీణ సమస్యలు - నివారణ 

“విశేష కృషి ఉపాజ్‌ యోజని పథకం ద్వారా పండ్లు, పూలు, 
కూరగాయలు, అటవీ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తే వీటిపై 
ఆధారపడిన గ్రామీణ ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు 
పెరుగుతాయి. పదో ప్రణాళిక అంచనా ప్రకారం మొత్తం ఎగుమతుల 
రాబడిలో వ్యవసాయరంగం వాటా 14.7%. ఇది ప్రాథమిక ఉత్ప 
త్తులు, కొద్దిపాటి ప్రాసెసింగ్‌ ఉత్పత్తుల ద్వారా లభిస్తోంది. గ్రామీణ 
ప్రాంతాల్లో ఆగ్రో ప్రాసెసింగ్‌ సెంటర్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయేతర 
ఉపాధి పెంచాలి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలని ప్రోత్సహిం 
చాలి. పంటల మార్పిడికి గల అవకాశాలు పరిశీలించాలి. రుతుపవ 
నాల అననుకూలత వల్ల ఆహార ఉత్పత్తులు దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థ 
సంక్షోభ స్థితికి చేరుతుంది. గ్రామీణ ఉపాధిపై దృష్టి కేంద్రీకరించాలి. 
మన దేశంలో 60.8 శాతం శ్రామిక శక్తి వ్యవసాయ రంగంపై ఆధార 
పడుతోంది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను గ్రామీణాభివృద్ధిలో 
అనుసంధానం చేయాలి. చిన్న, సన్నకారు రైతులకు పరపతి, అక్షరా 
స్యత పెంపు, ఆరోగ్య సౌకర్యాల విస్తరణ వంటి సదుపాయాలు కల్పిం 
చాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మానవాభివృద్ధి చోటు చేసుకుని 
వనరుల సద్వినియోగం జరిగి గ్రామీణాభివృద్ధి చేకూరగలదు. 


ప్రశ్నలు 
* ‘భారత్‌ నిర్మాణ్‌ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 

2005-06 
9 విశేషకృషి ఉపాజ్‌ యోజన లక్ష్యం? 
పండ్లు, పూలు, కూరగాయలు, అటవీ ఉత్పత్తుల ఎగుముతుల వృద్ధి 
'స్వర్ణజయంతి  గ్రామస్వరోజ్‌గార్‌ యోజనలో విలీనమైన 
పథకాలు? 
IRDP, TRYSEM, DWACRA 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రారంభమైన సంవత్సరం? 
ఫిబ్రవరి, 2006 
హరిత విప్లవం చోటు చేసుకోవడానికి అవసరమైన కారకాలు? 
మేలు రకమైన విత్తనాలు, ఎరువులు, నీటి సౌకర్యాలు, యాంత్రీకరణ 
2008-09లో రైతులకిచ్చే రుణాలు? 
రూ. 2,80,000 కోట్లు 
గ్రామీణ అవస్థాపనా సౌకర్యాలపై 2008-09లో వ్యయం? 
రూ. 14000 కోట్లు 
2008-09లో ఎరువుల సబ్సిడీ? 
రూ. 81,000 కోట్లు 
సహకార వ్యవస్థలో రైతులకు ప్రత్యక్షంగా రుణాలిచ్చేది? 
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు 
* సహకార వ్యవస్థలో దీరకాలిక రుణాలిచ్చేది? 

భూమి అభివృద్ధి బ్యాంకు 


జనాభా 


అభివృద్ధి-అల్పాదాయ దేశాలు 

ప్రపంచ జనాభాలో మూడో వంతు జనాభా అభివృద్ధి చెందుతోన్న 
దేశాల్లోనే నివసిస్తోంది. ఈ దేశాలను వెనుకబడిన లేదా మూడో ప్రపం 
చదేశాలని పిలుస్తారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ 
యూరోప్‌, ఉత్తర అమెరికాతో పాటు ఆస్టేలియా, జపాన్‌, న్యూజిలాం 
డ్‌ను మొదటి ప్రపంచ దేశాలుగా పరిగణిస్తాం. కమ్యూనిస్ట్‌ దేశాలను 
రెండో ప్రపంచ దేశాలుగా భావిస్తాం. ఇవి ప్రస్తుతం మార్కెట్‌ ఆర్థిక 
వ్యవస్థలుగా రూపాంతరం చెందుతున్నాయి. సామ్యవాద వ్యవస్థ లేని 
అభివృద్ధి చెందుతున్న దేశాలు మూడో ప్రపంచ దేశాలు. ఈ కోవలో 
లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలు, ఆఫ్రికా, మధ్య తూర్పు దేశా 
లు, జపాన్‌ మినహా మిగతా దేశాలన్నీ చేరుతాయి. ఆదాయ స్థాయిని 
బట్టి ప్రపంచబ్యాంక్‌ అభివృద్ధి చెందుతున్న దేశాలను అల్పాదాయ, 
మధ్య ఆదాయ దేశాలుగా వర్గీకరించింది. పారిశ్రామికంగా అభివృద్ధి 
చెందిన దేశాలను మార్కెట్‌ ఆర్థికవ్యవస్థలుగా వర్గీకరించింది. మార్కె 
ట్‌ రహిత వ్యవస్థ లేదా కేంద్రీకృత ప్రణాళికా వ్యవస్థలుగా సామ్యవాద 
ఆర్థిక వ్యవస్థలను బ్యాంకు వర్ణించింది. ప్రపంచ బ్యాంకు ప్రత్యేకంగా 
పెట్రోలియం ఎగుమతి దేశాలైన ఓమన్‌, లిబియా, సౌదీ అరేబియా, 
కువైట్‌ను వర్గీకరించింది. ఈ దేశాల్లో ఆదాయస్థాయి హెచ్చుగా ఉండి 
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భిన్నంగా, సాంప్ర 
దాయ వ్యవస్థలుగా ఉంటాయి. వివిధ సమాజాలు తమ ఉత్పత్తి, 
ఆదాయాలను రెండు విధాలుగా పెంచుకుంటాయి. అవి భూమి, 
శ్రమ, మూలధనం లాంటి ఉత్పాదకాలను పెంచుకోవడం లేదా ఈ 
ఉత్పాదకాల ఉత్పాదకతను పెంచుకోవడం. 


వాస్తవిక ఉత్పత్తి, ఆదాయాన్ని నిర్ణయించే కారకాలు 

ఎ)పనిచేయగలిగే గంటల సంఖ్య: 1.పనిచేసే జనాభా వయస్సు 
2.శ్రామిక శక్తి భాగస్వామ్యం 8. ఒక వారంలో పనిచేసే గంటల 
సంఖ్య(కనీసం 40 గంటలు)లపై ఆధారపడి ఉంటుంది. 

బి) శ్రామిక ఉత్పాదకత: 1.సాంకేతిక పరిజ్ఞానం 2.మూలధన 
రాశి 8.విద్య, శిక్షణలపై ఆధారపడి ఉంటుంది. 

వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన, పారిశ్రామికంగా 
అభీవృద్ధి చెందిన దేశంగా పరివర్తన చెందే క్రమంలో 5 దశలను రోస్టో 
అనే ఆర్థిక వేత్త వివరించారు. 

9 సాంప్రదాయ సమాజం: ఈ సమాజంలో వ్యవసాయ రంగం 
ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. 

9 వృద్ధికి నిబంధనలు: సాంప్రదాయ సమాజంలో మార్పు ప్రారంభమ 
వుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. వ్యవసాయ 
రంగంలో మిగులు మూలధన వస్తువుల్లో పెట్టుబడులకు దారితీ 
స్తుంది. 

ఆ టేకాఫ్‌: ఈ కాలంలో ఉత్పాదక సామర్థ్యం పెరిగినందువల్ల పొదుపు 


రేటు ఎక్కువగా ఉంటుంది. 

* మెచ్యూరిటీ: పారిశ్రామికీకరణ వేగవంతమైనందువల్ల ఉత్పత్తి, 
ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. 

9 అధిక వినియోగదశ: ఈ దశలో సేవారంగం ప్రధాన పాత్ర వహిస్తుం 
ది. వినియోగవస్తువులను అధిక మొత్తంలో సమాజం వినియోగిం 
చుకుంటుంది. 

ఇటీవలి కాలంలో కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు మంచి 
ప్రగతి సాధించాయి. మార్పు సాధ్యమని వాటి అనుభవాలు తెలుపు 
తున్నాయి. 

9 అనేక వెనుకబడిన దేశాలు మధ్య ఆదాయ దేశాలుగా రూపాంతరం 
చెందాయి. వాటిని కొత్తగా పారిశ్రామికీకరణ చెందిన దేశాలుగా 
పిలుస్తాం. ఉదా: దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ 

ఆ కొన్ని వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలు హరిత విప్లవం కారణంగా ఆర్థిక 
ప్రగతిని సాధించాయి. వ్యవసాయరంగంలో ఉత్పత్తి పద్ధతులను 
మెరుగుపర్చడం వల్ల భారత్‌ ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం 
సమృద్ధి సాధించింది. 

ఆ ఆయుః ప్రమాణంలో పెరుగుదల, శిశుమరణాల రేటు తగ్గుదల 
కొన్ని దేశాల్లో కనిపిస్తోంది. కానీ కెన్యా, ఇతర ఆఫ్రికా దేశాల్లో 
జనాభా విస్పోటనం సంభవించింది. 


అల్పాభివృద్ధి దేశాలు-లక్షణాలు 

తలసరి తతత తక్కువగా ఉండి ఎక్కువ మంది జనాభా పేదరి 

కంలో ఉండటం అల్పాభివృద్ధి దేశాల ముఖ్య లక్షణం. కానీ ఈ దేశా 

ల్లో ప్రజల జీవన ప్రమాణం, తలసరి ఆదాయంలో పెరుగుదలకు అవ 
కాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అ వ్యవసాయరంగంపై అధికంగా ఆధారపడటం: ఈ దేశాల్లో వ్యవ 
సాయ రంగం ప్రధాన పాత్ర వహిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల 
స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం వాటా 5 శాతం లోపే ఉంటుం 
ది. అనేక అల్పాభివృద్ధి దేశాల జీడీపీల్లో వ్యవసాయ రంగ వాటా 40 
శాతం వరకు ఉంటుంది. అల్పాదాయ దేశాల్లో 70 శాతం శ్రామిక 
శక్తి వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడుతోంది. 
మైనింగ్‌, తయారీ, సేవారంగాలు వృద్ధి చెందకపోవడమే శ్రామికశక్తి 
అధికంగా వ్యవసాయరంగంపై ఆధారపడటానికి కారణం. మిగతా 
రంగాలతో పోల్చినప్పుడు ఉత్పాదకత విలువ కూడా వ్యవసాయ 
రంగంలో తక్కువే. కమతాల సగటు పరిమాణం అమెరికాలాంటి 
దేశాలతో పోల్చినప్పుడు వెనుకబడిన దేశాల్లో తక్కువ. ఒక ఎక 
రంలో పనిచేసే జనాభా కూడా ఈ దేశాల్లో ఎక్కువ. శ్రామిక ఉత్సా 
దకత తక్కువ. 

ఆ వ్యవసాయరంగంలో తక్కువ ఉత్సాదకతతో పాటు శ్రామిక-భూమి 
నిష్పత్తి ఎక్కువగా ఉండటం, విక్రయం కాగల మిగులు వెనుకబడిన 


దేశాల్లో తక్కువ. వ్యవసాయరంగంపై అధిక జనాభా ఆధారపడటం 
కమతాలు ముక్కలుగా విడిపోవడానికి కారణం. భూసంస్కరణలు 
సక్రమంగా అమలు కాకపోవడం కూడా ఆయా దేశాల్లో వ్యవసాయ 
ఉత్పాదకత తగ్గడానికి కారణమైంది. 
జనాభావృద్ధి రేటు అధికంగా ఉండటంతో పాటు మరణాల రేటు 
తగ్గడం జనాభా విస్పోటనానికి కారణం అయింది. అనేక వెనుకబ 
డిన దేశాలు మాల్ధస్‌ జనాభా పరిణామ సిద్ధాంతం రెండో దశలో 
ఉన్నాయి. 
ఈ దేశాల్లో కన్పించే ముఖ్యలక్షణం పొదుపు రేటు, మూలధన 
కల్పన తక్కువ. ప్రజల ఆదాయాలు తక్కువగా ఉండటానికి ఆర్థిక 
కార్యకలాపాలు తక్కువగా ఉండటమే కారణం. ఆదాయాలు తక్కు 
వైనందువల్ల పొదుపు రేటు తగ్గి మూలధన కల్పన తగ్గుతోంది. 
లక్షిత వృద్ధిరేటు సాధించాలంటే ఆయా దేశాల్లో మూలధన కల్పన 
ఎక్కువగా ఉండాలి. 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం ఎక్కువ. ఆయా 
దేశాల్లో పేదరికాన్ని నిరపేక్ష పేదరికంగా భావిస్తాం. శ్రామిక శక్తి 
వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల ప్రచ్చన్న, 
రుతు సంబంధమైన నిరుద్యోగం కన్పిస్తుంది. పారిశ్రామిక, సేవా 
రంగాల్లో వృద్ధిరేటు తక్కువైనందువల్ల ఈ దేశాల్లో పెరుగుతున్న 
జనాభా తమ జీవనోపాధికోసం వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా 
ఆధారపడుతున్నారు. 

ఆ ఈ దేశాల్లో విద్య, ఆరోగ్య రంగాలపై స్వల్ప పెట్టుబడుల వల్ల మాన 
వాభివృద్ధి కొరవడింది. మానవాభివృద్ధి తక్కువైనందువల్ల కొర 
తగా ఉన్న సహజ, మూలధన వనరులను సక్రమంగా వినియోగిం 
చుకోనందువల్ల ఆర్థికాభివృద్ధి మందగించింది. 

9 ఈ దేశాలు ప్రధానంగా ప్రాథమిక ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశా 
లు. తయారీ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి. ప్రాథమిక 
ఉత్పత్తుల విలువ తక్కువగా ఉన్నందువల్ల ఆయా దేశాల విదేశీ 
వాణిజ్య లోటు పెరిగింది. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదు 
రవుతున్న పోటీని ఈ దేశాలు తట్టుకో లేకపోతున్నాయి. 

ఆ వెనుకబడిన దేశాల్లో గ్రామీణ, పట్టణ రంగాల్లో వ్యత్యాసాలు ఎక్కు 
వ. ఈ వైవిధ్యాన్ని “ద్వంద్వ ఆర్థిక వ్యవస్థగా భావిస్తాం. వనరుల 
ఉత్పాదకత ముఖ్యంగా మానవ వనరుల నాణ్యత గ్రామీణ 
ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ. పట్టణ ప్రాంతాల్లో 
ఆధునిక తయారీ ఉత్పత్తి పద్ధతులు ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాం 
తాల కంటే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు కూడా ఎక్కువ. 

9 ఈ దేశాల్లో ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువ. ఇటీవల 
కాలంలో ఈ దేశాల్లో తలసరి ఆదాయాలు పెరిగినప్పటికీ ఆర్థిక 
వృద్ధి వల్ల సమాజంలో కొన్ని వర్గాల ప్రజలే లబ్ది పొందారు. 
అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికం పెరిగింది. 

* వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సాంకేతిక ప్రగతి తక్కువ 

ఆ వయోజన జనాభాలో అక్షరాస్యత తక్కువ 

ఆ ముడిసరకులు, మాధ్యమిక వస్తువుల ఎగుమతులపై ఈ దేశాలు 


ఎక్కువగా ఆధారపడ్డాయి. 


ముఖ్యాంశాలు: 
ఆ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలను మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలుగా ప్రపంచ 


బ్యాంకు వర్గీకరించింది. 
ఆ పయు యూరోప్‌, ఉత్తర అమెరికా, ఆస్టేలియా, జపాన్‌, న్యూజిలాండ్‌లను మొదటి 
ప్రపంచ దేశాలుగా పరిగణిస్తాం. 


ఆ ఉత్పాదక సామర్ధ్యం పెరిగి పొదుపు రేటు ఎక్కువగా ఉన్న దశ 16-011 
ఆ అమెరికా డాలర్లలో లెక్కించిన తలసరి జాతీయాదాయ దీర్లకాల పెరుగుదలను ఆర్టి 


కాభివృద్ధిగా భావిస్తారని జి. మేయర్‌ అభివర్థించారు. 

అ ఆర్థిక వ్యవస్థ, పూర్తి సాంఘిక వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థి 
కాభివృద్ధిగా భావించవచ్చని గున్నార్‌ మిర్దల్‌ పేర్కొన్నారు. 

ఆ ఆర్థికవృద్ధి జాతీయోత్పత్తిలో పరిమాణాత్మక మార్పునే తెల్పుతుంది. 

ఆ ఆర్థిక వ్యవస్థలో జాతీయాదాయ పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక, సాంకేతిక 
మార్పులతో కూడిన గుణాత్మక మార్పును 'ఆర్థికాభివృద్ధి' అంటారు. 

ఆ అభివృద్ధిని సూచించే కారకాల్లో 'వాస్తవ స్థూల జాతీయోత్పత్తి ముఖ్యమైంది. 

అ ఆర్థికాభివృద్ధికి సూచికగా 'వాస్తవిక తలసరి ఆదాయం'ను లూయిన్‌, మేయర్‌, 
హెబర్లర్‌లు భావించారు. 

ఆ భౌతిక జీవన ప్రమాణ సూచీని తయారుచేసింది మోరిస్‌. 

ఆ మానవాభివృద్ధి సూచీని “ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ" 1990లో రూపొందిం 
చింది. 

© ఆర్థికాభివృద్ధికి సంబంధించి 41 చలాంకాలను తీసుకొని ఆడల్మన్‌ సింధియా మోరి 
స్‌లు అధ్యయనం చేశారు. 

ఆ శ్రామిక ఉత్పాదకతను నిర్ణయించే అంశాలు... సాంకేతిక పరిజ్ఞానం, మూలధన రాశి, 


విద్య, శిక్షణ. 


భారతో ద్రవ్యోల్ల ణం... కారకాలు! 


స్థిరమైన ఆర్థిక ప్రగతికి ధరల స్థిరత్వం చాలా ముఖ్యం. ధరలలో 
ఒడిదుడుకులు ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను కలుగజేస్తాయి. అభివృద్ధి 
కార్యకలాపాలను స్తంభింపచేస్తాయి. మార్కెట్‌ వ్యవస్థలో ఉత్పత్తిదా 
రులు, పెట్టుబడిదారులు ధరల కదలికలను గమనిస్తారు. డిమాండ్‌కు 
అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధరల నిరంతర పెరుగుదల 
ప్రభుత్వరంగ పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపు 
తుంది. భారత్‌లో 1950ల మధ్య నుంచి ధరల పెరుగుదల నిరంతరం 
కొనసాగింది. అయితే, ఇది ఎప్పుడూ ఒకేవిధంగా లేదు!! ధరలు 
పెరుగుతున్న స్థితిని ద్రవ్యోల్బణం అంటారు. ఆర్థికమాంద్యం నెల 
కొన్న ఆర్థిక వ్యవస్థలో పెరిగే ధరలను ద్రవ్యోల్బణంగా పరిగణించరా 
దన్నది క్రొధర్‌ అభిప్రాయం. అందుబాటులో ఉన్న వస్తురాశి కన్నా... 
ద్రవ్యరాశి సప్లయ్‌ ఎక్కువగా ఉండడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడు 
తుందని ఫిషర్‌ ఫేర్కొన్నారు. టోకు ధరల సూచీ (P|) ఆధారంగా 
వారంవారీ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. ఆర్థిక ప్రగతి 
సాధించడానికి ద్రవ్యోల్బణాన్ని ఒక పరిమితి వరకు అనుమతించాలి 
(సుమారు శి లేదా 4% వరకు. ద్రవ్యోల్బణం 3 నుంచి 4 శాతం 
మధ్య ఉన్నప్పుడు... పెట్టుబడులు, ఉద్యోగిత, ఆదాయాలు, సమష్టి 
డిమాండ్‌కు సంబంధించి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి అలజడులు 
తలెత్తవు. డిమాండ్‌ వైపు నుంచి ధరలను ప్రభావితం చేసే 
కారకాలలో... ప్రభుత్వ వ్యయం పెరగడం, లోటు బడ్జెట్‌ లాంటివి 
ముఖ్యమైనవి. స్వాతంత్రానంతరం ప్రభుత్వం శ్రేయోరాజ్య స్థాపన 
ధ్యేయంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నందున అభివృద్ధి, 
అభివృద్ధేతర వ్యయాలు పెరిగాయి. ప్రణాళికాయుగంలో జాతీయాదా 
యంలో పెరుగుదల, జనాభా పెరుగుదలతో పాటు ప్రభుత్వ వ్యయం 
పెరగడం కూడా తప్పనిసరి అయింది. వడ్డీ చెల్లింపులు, రక్షణ 
వ్యయం, సబ్సిడీలు పెరగడంతో ద్రవ్యలోటు పెరిగి, ద్రవ్యోల్బణ 
ఒత్తిడి అధికమవుతోంది. ప్రభుత్వ వ్యయానికి అవసరమైన రాబడిని 
ప్రభుత్వం పొందలేనపుడు... బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి రుణాలు 
స్వీకరించడం ద్వారా తన లోటు పూరించుకుంటుంది. ఈ విధమైన 
వనరుల సేకరణను లోటు బడ్జెట్‌ అంటారు. 

దేశంలో పొదుపు పెరిగినప్పటికీ... ఆర్థికాభివృద్ధికి అవసరమైన 
మూలధనాన్ని పన్నుల రూపంలో సమీకరించడంపై ప్రభుత్వం దృష్టి 
పెట్టలేదు. అమెరికా వంటి అభివృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో... 
ప్రజల పొదుపును రుణాల రూపంలోతీసుకోవడం ద్వారా ప్రభుత్వం 
లోటు బడ్జెట్‌ను పూరిస్తుంది. దేశంలో లోటు బడ్జెట్‌ తీవ్రమయి 
నపుడు.. రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు ఇవ్వడం ద్వారా 
అవసరమైన మొత్తాన్ని పొందుతుంది. ఈ చర్యలో భాగంగా రిజర్వ్‌ 
బ్యాంకు కరెన్సీని ముద్రించి, చెలామణీలోకి తెచ్చినప్పుడు ద్రవ్య 
సప్లయ్‌ పెరిగి... ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికమవుతాయి. రెండో ప్రణాళి 
కలో లోటు బడ్జెట్‌ రూ. 954 కోట్లు. కాగా, 8వ ప్రణాళికలో రూ. 


61,134 కోట్లు. అది 9 ప్రణాళికలో రూ. 51,144 కోట్లకు చేరుకుంది. 


ద్రవ్య సప్లయ్‌ నియంత్రణ: 

ద్రవ్య సప్లయ్‌ను కొలిచే చర్యలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ 
కొలమానమైన 1/3(ప్రజల వద్ద ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు + 
వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ 
డిపాజిట్లు + ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు + బ్యాంకుల వద్ద 
ఉన్న టైమ్‌ డిపాజిట్లు) పెరుగుదల 2008-04లో 18 శాతం. కాగా అది 
2006-07లో 19.5 శాతానికి పెరిగి, 2007-08లోను దాదాపు అదే 
వృద్ధిని చూపింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్‌ పెరిగినపుడు, 
పరపతి విస్తరించి ధరలు పెరుగుతాయి. ద్రవ్య సప్లయ్‌ నియంత్రణ 
ద్వారా ఆర్థిక స్థిరత్వం, ధరల స్థిరత్వం సాధించడం రిజర్వ్‌ బ్యాంక్‌ 
ద్రవ్య విధాన లక్ష్యం. ఈ లక్ష్యాల్ని సాధించడానికి బ్యాంక్‌ రేటు, 
బహిరంగ మార్కెట్‌ చర్యలు, నగదు నిల్వల నిష్పత్తి, స్టాట్యుటరీ 
లిక్విడిటీ రేషియోను ద్రవ్య విధానసాధనాలుగా ఆర్‌బీఐ ఉపయోగి 
స్తుంది. సమష్టి సప్లయ్‌లోని పెరుగుదల కన్నా.. సమష్టి డిమాండ్‌లో 
పెరుగుదల ఎక్కువైనపుడు ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్‌ ప్రేరిత 
ద్రవ్యోల్బణం అంటారు. సంపూర్ణ ఉద్యోగితా స్థాయి ఉన్న ఆర్థిక 
వ్యవస్థలలో ఏర్పడే పెరుగుదల.. డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణానికి 
దారి తీస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాల ధరలు పెరిగి.. 
ఉత్పత్తి వ్యయాల పెరుగుదలకు దారితీసినపుడు ఏర్పడే ధరల 
పెరుగుదలను వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. వ్యవసాయ 
రంగంలో వృద్ధి తగ్గడం, ముఖ్యమైన వస్తువుల అక్రమ నిల్వ (బ్లాక్‌ 
మార్కెటింగ్‌), ప్రభుత్వం అవలంభించే వ్యవసాయ ధరల విధానం, 
పారిశ్రామిక ఉత్పత్తిలో పెరుగుదల తగినంతగా లేకపోవడం, 
administered pricess (ప్రభుత్వరంగం ధరలు)లో పెరుగు 
దల కారణంగా సప్లయ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. 
వ్యవసాయ ఉత్పత్తి తగ్గినపుడు, సప్లయ్‌ తగ్గి ధరల పెరుగుదల 
సంభవిస్తుంది. ఆహారధాన్యాల ధరలు పెరిగినపుడు, కార్మికులు తమ 
వేతనాలలో ఎక్కువ భాగాన్ని ఆహారంపై వెచ్చించవలసి వస్తుంది. 
అప్పుడు కార్మికులు తమ వేతనాల పెంపును కోరతారు. వేతనాలు 
పెరగడం ద్వారా పారిశ్రామిక వస్తువుల ధరల పెరుగుతాయి. ఇటీవల 
కాలంలో మద్దతు ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 
నిర్ణయాలు... భవిష్యత్‌లో ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశముంది. 
ధనిక రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసినపుడు, మార్కెట్‌లో 
కొరత ఏర్పడి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. మార్కెట్‌ ధరలు 
పెరిగినపుడు మద్దతు ధరలను పెంచవలసిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి 
పెరుగుతుంది. ఈ పరిస్థితి వల్ల ఈ ఉత్పత్తుల ధరలు పెరిగి, వీటి 
వినియోగదారులపై భారం పెరుగుతుంది. ద్రవ్యోల్బణ తీవ్రతకు ఇవి 
కూడా కారణమని అశోక్‌ మిత్ర, ప్రభాత్‌ పట్నాయక్‌ లాంటి ఆర్థిక 


వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగం ఉత్పత్తులకు ప్రభుత్వం 
నిర్ణయించే administered ౧గ౦658లో తరచుగా సంభవించిన 
పెరుగుదల కూడా ద్రవ్యోల్బణానికి కారణమైంది. 1990లలో పెట్రో 
లు, పెట్రోలియం ఉత్పత్తులు, బొగ్గు, ఇనుము, ఉక్కు, విద్యుచ్చక్తి, 
ఎరువులకు తరచుగా ధరలు పెంచడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధికం 
చేస్తుంది. టోకు ధరల సూచీ (14/01) వద్ద లెక్కించిన ద్రవ్యోల్బణం 
వద యట 
2005-06లో 4.4%. కాగా, 2006-07లో 5.4 శాతంగా ఉంది. 


చమురు ధరల ప్రభావం: 

ఉక్కు, సిమెంట్‌, చమురు ధరలు పెరగడం; ప్రపంచవ్యాప్తంగా 
ఏర్పడిన ఆహార కొరత ప్రభావం... మన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్ప 
ణానికి దారితీసింది. భారత్‌ ప్రపంచంలో 10వ ట్రిలియన్‌ డాలర్‌ 
ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. జీడీపీలో 9 శాతం మేరకు 
నమోదవుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో 
మన దేశం రెండో స్థానంలో ఉంది. 20830 నాటికి ప్రపంచంలో 9వ 
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2020 నాటికి ప్రపంచంలో 5వ అతిపెద్ద 
consumer marketm అవతరిస్తుందని అంచనా. కొనుగోలు శక్తి 
సామ్యం ఆధారంగా... దేశంలో ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలు 15 
నుంచి 20 మిలియన్ల మేర పెరుగుతున్నారు. గత రెండు దశాబ్దాలలో 
ఆర్థిక ప్రగతి వేగవంతమవడంతో పేదరికం ఏటా 1 శాతం చొప్పున 
తగ్గింది. 481 మిలియన్ల మంది దారిద్ర్యరేఖ ఎగువకు వచ్చారు. 
2020 నాటికల్లా మరో 290 మిలియన్ల మంది పేదరికం నుంచి 
విముక్తి పొందనున్నారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో 
పోలిస్తే... మన దేశంలో అసమానతలు తక్కువేనని చెప్పవచ్చు. పేద 
ప్రజలలో సాంఘిక, ఆర్థిక సాధికారత పెంపొందించడానికి ప్రారంభిం 
చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, భారత్‌ నిర్మాణ్‌, 
జవహర్‌లాల్‌ నెహూ నేషనల్‌ అర్బన్‌ Renewal మిషన్‌ ,జాతీయ 
గ్రామీణ ఆరోగ్య మిషన్‌ లాంటి పథకాలు... అసమానతలు తగ్గడానికి 
కారణమయ్యాయి. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకున్న 
తరుణంలో.. విజృంభించిన ద్రవ్యోల్బణ తీవ్రత, ఆర్థిక వ్యవస్థకు 
సవాలుగా మారింది. గత మూడేళ్లుగా ప్రపంచ ఆహార ధరలలో 88% 
పెరుగుదల సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఆయిల్‌ 
డిమాండ్‌ 1 నుంచి 2 శాతం మాత్రమే పెరగగా... ఆయిల్‌ ధరలు 
డాలర్‌ రూపంలో 90 శాతం మేర పెరగడం... ధరల పెరుగుదలలో 
అంతర్జాతీయ చమురు కంపెనీల పాత్రను తెలుపుతోంది. ఆయిల్‌ 
డిమాండ్‌కు, ఆయిల్‌ దిగుమతిపై ఎక్కువగా ఆధారపడిన దేశాలు 
చెల్లించే ధరల మధ్య సంబంధం లేకుండా పోయింది. దీనిని బట్టి మన 
స్వదేశీ ద్రవ్యోల్బణంలో ఎక్కువ భాగం... ప్రపంచీకరణ నేపథ్యంలో 
దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణంగా భావించవచ్చు. మన దేశ 
తలసరి ఆదాయం 2050 నాటికి 35 రెట్లు పెరగగలదని అంచనా. 
తలసరి ఆదాయ పెరుగుదల వల్ల ప్రజల వినియోగం, డిమాండ్‌లో 
పెరుగుదల సంభవిస్తుంది. దీని ఫలితంగా ఉత్పాదకత, వేతనాలు 
పెరిగి ధరలపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. మరోవైపు ఆయిల్‌ 


ధరలు 2005-08 మధ్యకాలంలో అమెరికాలో 98 శాతం, పాకిస్తాన్‌లో 
సుమారు 88 శాతం పెరగగా.. మన దేశంలో పెరుగుదల కేవలం 20 
శాతం మాత్రమే. ప్రభుత్వ సబ్సిడీ విధానాల కారణంగా ధరల 
పెరుగుదలలో పెద్ద మార్పులేక, వినియోగం పెరుగుతోంది. 


నివారణా చర్యలు : 

* ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ ద్రవ్యపరమైన చర్యలు 
తీసుకుంటుంది. 

9 ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడం.. పన్నులను విధించి, ప్రజల 
కొనుగోలు శక్తి తగ్గించడం ద్వారా.. వస్తువుల డిమాండ్‌ తగ్గేలా 
చేస్తుంది. 

9 ద్రవ్య సప్లయ్‌ తగ్గించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రజల నుంచి 
రుణాలు తీసుకుంటుంది. 

౨ తాజాగా ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు నగదు- 
నిల్వల నిష్పత్తి, రెపో రేటు పెంచింది. నగదు-నిల్వల నిష్పత్తి 
పెంచిన ఫలితంగా.. వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు తగ్గి, వాటి 
పరపతి తగ్గి, ద్రవ్యోల్బణం కిందకు దిగుతుంది. రెపోరేటు పెంపు 
వల్ల వాణిజ్య బ్యాంకులు, ఆర్‌బీఐ వద్ద తీసుకునే రుణాలు తగ్గి, 
తద్వారా పరపతి తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. 

* ప్రయివేటు రంగానికి చెందిన ఉత్పత్తిదారులకిచ్చే పన్నుల ప్రోత్సా 
హకాలు సప్టయ్‌ని మెరుగుపరుస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థను 
మెరుగుపరుస్తూ... ఉత్పత్తి, సేకరణ, నిల్వ, రవాణా ముఖ్యమైన 
వినియోగ వస్తువుల పంపిణీ మధ్య సమన్వయం సాధించడానికి 
ప్రభుత్వం ప్రయత్నించాలి. మార్కెట్‌లో కృత్రిమ కొరత నివారించ 
డానికి ప్రభుత్వం అక్రమ నిల్వలను స్వాధీనపరచుకోవాలి. , 

ఆ ప్రభుత్వం దిగుమతులకు సంబంధించి సబ్సిడీ విధానాలను 
కొనసాగించడం వల్ల వాటి వినియోగం పెరుగుతుంది. కాబట్టి 
సబ్సిడీ విధానాలకు సంబంధించి ప్రభుత్వం ఒక అభిలషణీయ 
విధానం పాటించాలి. 

* భవిష్యత్తులో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులకు కొరత ఏర్పడ 
కుండా డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ ఉండే విధంగా చర్యలు తీసుకో 
వాలి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ... 
రైతులను వ్యవసాయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేలా 
చేసి.. రానున్న రోజుల్లో వ్యవసాయరంగ వృద్ధి పెరిగి కొరతలు తగ్గి, 
దవ్యోల్బణం నియంత్రణలోకి వస్తుంది. 


ప్రశ్నలు : 

1. ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్‌ ప్రతిపాదించాలి? 
- మిగులు బడ్జెట్‌ 

2. ద్రవ్యోల్బణ విరామం అనే భావన ప్రవేశపెట్టింది? 
- కోన్స్‌ 

8.ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండాలంటే కావల్సిన ద్రవ్యో 


ల్పణం? 


- క్రీపింగ్‌ ఇన్‌ఫ్లేషన్‌ 
4. ద్రవ్యోల్బణాన్ని దేని సహాయంతో లెక్కిస్తారు? 
- టోకు ధరల సూచీ 
5.ద్రవ్య విధానాన్ని అవలంభించేది ఎవరు? 
-ఆర్‌బీఐ 
6. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం అవలంభించే కోశ విధానం? 
- విస్తరణ కోశ విధానం 
7. ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం? 
- ద్రవ్య సప్లయ్‌ పెరుగుదలతోపాటు ఉత్పత్తి అదే స్థాయిలో పెరగక 
పోవడం. 
8. కీన్స్‌ అభిప్రాయంలో నిజ ద్రవ్యోల్బణం? 
- సంపూర్ణ ఉద్యోగిత సాధించిన తర్వాత పెరిగే ద్రవ్యం, 
ద్రవ్యోల్బణానికి దారి తీయడం. 
9. ద్రవ్యోల్బణ స్థితిలో ద్రవ్య విలువ తగ్గి ధరలు పెరుగుతాయని 
చెప్పింది ఎవరు? 
- ప్రొఫెసర్‌ క్రౌధర్‌ 
10. ద్రవ్యోల్బణం అంటే అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడం అని 
ఎవరు అన్నారు? 
- ప్రొఫెసర్‌ హాటే 
11.ద్రవ్యోల్బ్పణంతో ఇబ్బంది పడే వారు ? 
- వేతనాలు, పెన్షన్‌లు పొందే స్థిర ఆదాయవరాాలు 
12.బహిరంగ మార్కెట్‌ చర్యలు నిర్వహించేది ? 
- ఆర్‌బీఐ 
18.నగదు నిల్వల నిష్పత్తి (RR) అంటే? 
- ప్రతి వాణిజ్య బ్యాంక్‌ తన డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్‌బీఐ 
వద్ద ఉంచడం 
14.రెపోరేటు అంటే..? 
- ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు 
15.స్టాగ్‌ప్లేషన్‌ అంటే..? 
- ధరల పెరుగుదలతో పాటు ఆర్థిక వృద్ధి క్షీణించడం. 


ద్రవ్యోల్డుం.. నియంత్రణ సాధనాలు 


గ్రూప్‌-1 ఎకానమీ విభాగం-1, చాప్టర్‌-4లో ఆర్‌బీఐ 
ద్రవ్య విధానం, పరపతి క్రమబద్ధీకరణ అంశాల 
ప్రస్తావనుంది. గ్రూప్‌-2 ఎకానమీ పేపర్‌ విభాగం-1లో 
రెండో చాప్టర్లోని ధద్రవ్యపరమైన విధానాలపై ప్రశ్నలు 
రావచ్చు. 


గత 50 ఏళ్లుగా దేశంలో ద్రవ్యోల్బణ రేటు పెరుగుతోంది. అంటే 
ధరలలో నిరంతర పెరుగుదల కనిపిస్తోంది. లోటు బడ్జెట్‌ విధానా 
లతో ప్రభుత్వ ఖర్చును నిర్వహించడం వల్ల ధరలు, వేతనాలు, 
ఆదాయాల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఉత్పత్తుల్లో తక్కువ 
వృద్ధిరేటు, నిత్యావసర వస్తువుల ధరల్లో స్పెక్యులేటివ్‌ ధోరణులు, 
బ్లాక్‌ మార్కెటింగ్‌ వంటి వ్యాపార చర్యలు దేశంలో ద్రవ్యోల్బణ 
పరిస్థితులను ప్రోత్సహిస్తున్నాయి. 

దేశంలో ద్రవ్య సరఫరా ఎక్కువై ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారి 
తీసినప్పుడు వాటిని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ ఈ కింది మానిటరి 
సాధనాల (Monetary To0ls)ను ఉపయోగిస్తుంది. అవి: 
ఆ బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్‌ రేటు 
ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్లు 
ఆ నగదు నిల్వల నిష్పత్తి (క్యాష్‌ రిజర్వ్‌ రేషియో) 
* స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌.ఎల్‌.ఆర్‌.) 
ప్రత్యక్ష చర్యలు (సెలెక్టివ్‌ అండ్‌ డైరెక్టివ్‌ క్రెడిట్‌ కంట్రోల్స్‌) 


బ్యాంకు రేటు 
పరపతి నియంత్రణకు బ్యాంకురేటును సాధనంగా ఆర్‌బీఐ ఉపయోగి 
స్తుంది. బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తెచ్చుకునే రుణాలపై చెల్లించే వడ్డీని 
బ్యాంకురేటు అంటారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కోసం, ఆర్‌బీఐ 
బ్యాంకురేటు పెంచడం వల్ల బ్యాంకులు కూడా ప్రజలకిచ్చే రుణాలపై 
వడ్డీరేట్లను పెంచుతాయి. దీనితో పరపతి కావాలనుకునేవారు ఎక్కువ 
వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. దీంతో రుణాలు తీసుకొనేవారి సంఖ్య తగ్గు 
తుంది. బ్యాంకుల వద్ద నిల్వలు పేరుకుపోయి చలామణిలో అదనంగా 
ద్రవ్యం చేరదు. దీంతో మార్కెట్‌లో వస్తువుల సరఫరాలో సమ 
న్వయం ఏర్పడి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది. 

అదేవిధంగా దేశంలో ఆర్థిక మాంద్యం (Recession or 
Deflation) పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్‌బీఐ బ్యాంకురేటును 


తగ్గించి సులభమైన ద్రవ్య విధానాన్ని (Liberal Credit Policy) 
అమలు చేస్తుంది. బ్యాంకులకు కూడా తక్కువ వడ్డీకే ఆర్‌బీఐ నుంచి 
రుణ సౌకర్యం లభిస్తుంది. దీంతో బ్యాంకులు తమ వద్ద నుంచి 
ప్రజలు తీసుకునే రుణాలపై వడ్డీలను తగ్గిస్తాయి. ప్రజలకు తక్కువ 
వడ్డీలకే రుణాలు లభించడంతో మార్కెట్‌లో వస్తువులు విరివిగా 
అమ్ముడుపోతాయి. దీంతో చలామణిలో ద్రవ్య సరఫరా పెరిగి ఆర్థిక 
స్థిరీకరణ సాధ్యమవుతుంది. 


బ్యాంకురేటు ప్రభావం 
బ్యాంకురేటు ద్వారా ఆశించిన స్థాయిలో భారత ద్రవ్యవ్యవస్థ నియం 
త్రణ అనుమానాస్పదమే. చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని నియంత్రించ 
డంలో బ్యాంకురేటు హెచ్చు, తగ్గులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించ 
డంలో ప్రభావాన్ని చూపుతోంది. దీనికి కారణాలు- 
ఆ బ్యాంకులు తమ ఆర్థికావసరాలకు పూర్తిగా ఆర్‌బీఐపైనే ఆధారప 
డిలేవు 
ఆ బిల్‌ మార్కెట్‌ మన దేశంలో ఇంకా అభివృద్ధి చెందకపోవడం, 
కావలసిన పరిమాణంలో ఆర్‌బీఐతో రీడిస్కాంట్‌ చేయడానికి 
అర్హత కలిగిన బిల్లులు లేకపోవడం 
బ్యాంకు రేటులో పెరుగుదల ఒక రకంగా దేశంలోని ఆర్థిక వ్యవస్థ 
స్థితిగతుల గురించి తెలియజేసే ఒక “వార్నింగ్‌ సిగ్నల్‌ లాంటిది. 
అంతే కాకుండా బ్యాంకుల రుణాల మంజూరు విషయాల్లో సైకలా 
జికల్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. హెచ్‌వీఆర్‌ అయ్యంగార్‌ మాటల్లో 
చెప్పాలంటే ప్రభుత్వ అజమాయిషీలో ప్రణాళికబద్ధంగా సాగే భారత్‌ 
లాంటి ఆర్థిక వ్యవస్థలో బ్యాంకురేటు ప్రభావం తక్కువగా ఉంటుంది. 
స్వేచ్చా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకురేటు తన ప్రభావాన్ని 
ఎక్కువగా చూపిస్తుంది. అయితే బ్యాంకురేటులో వచ్చిన మార్పులు 
భారత ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నాయి అనే 
అనుకోవాలి. నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత క్రమక్ర 
మంగా భారత్‌ కూడా స్వేచ్చా మార్కెట్‌ ఎకానమీగా మారుతూ 
ఉండడం బ్యాంకురేటు ప్రభావానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. 


ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు? 


గ్రూప్‌-1 

1. బ్యాంకురేటు, నగదు నిల్వల నిష్పత్తులలో మార్పుల ద్వారా 
ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యాలను ఆర్‌బీఐ ఎలా నియం 
త్రిస్తుందో తెల్పండి? 

2. ద్రవ్య విధానమంటే ఏమిటో విశదీకరించి, ఆర్‌బీఐ పరపతి 
నియంత్రణను ఎలా చేస్తుందో తాజా పరిణామాలతో సోదాహర 
ణంగా వివరించండి? 


8. 


ద్రవ్యోల్బణానికి, పరపతి విధానానికి ఆర్దిక వ్యవస్థ అభివృద్దికి 
థ థ థ్‌ 
గల పరస్పర సంబంధాలను వివరించండి? 


గ్రూప్‌-2 


1. 


పరపతి నియంత్రణకు ఉపయోగపడే సాధనం? 
ఎ) బ్యాంకు రేటు, రెపో రేటు 

బి) బహిరంగ మార్కెట్‌ కార్యక్రమాలు 

సి) 'ఎ' ఒక్కటి మాత్రమే 

డిఎ, బి 


. క్యాష్‌ రిజర్వ్‌ రేషియో(నగదు నిల్వల నిష్పత్తి)ని పెంచినపుడు? 


ఎ) బ్యాంకు రేటు తగ్గుతుంది 

బి) వడ్డీ రేట్లు పెరుగుతాయి 

సి) బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గుతాయి 
డి) ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది 


. సులభతరమైన పరపతి విధానాన్ని ఈ కింది పరిస్థితుల్లో ఆర్‌బీఐ 


అమలు చేస్తుంది? 

ఎ) ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినపుడు 
బి) ధరలు అధికమైనప్పుడు 

సి) వస్తువులకు గిరాకీ తగ్గినప్పుడు 

డిఎ, సి 


: బ్యాంకురేటులో పెరుగుదల దేనిని సూచిస్తుంది? 


ఎ) ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు 
బి) ద్రవ్యోల్బణ పరిస్థితులు 
స్వీ) ఆర్థిక సంస్కరణలు 


డి ఏవీ కావ 


. ప్రస్తుతం ఆర్‌బీఐ అనుసరించే ఎస్‌.ఎల్‌.ఆర్‌ రేటు? 


ఎ) నిర్‌ శాతం బి) 80 శాతం 
సి) 6 శాతం డి) 8.75 శాతం 


2009-10 బడ్జెట్‌: స్టూల ఆర్థిక కోణం 


ఆర్థిక వ్యవస్థలో వృద్ధి వేగవంతం కావాలంటే మౌలిక సౌకర్యాలు, 
వ్యవసాయ రంగంపై అదనపు వ్యయం చేయడం ద్వారా మాత్రమే 
సాధ్యం. కీలక రంగాల్లో రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడులు పెంచ 
డానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడంపై ఈ బడ్జెట్‌ ప్రాధాన్యమి 
చ్చింది. 2008-09 సంవత్సరం నుంచి ఆర్థిక వృద్ధి మందగించిన 
నేపథ్యంలో విస్తరణ కోశ విధానంలో భాగంగా వివిధ రంగాలకు విత్త 
మద్దతు కొనసాగొచ్చు. దీని ఫలితంగా 2008-09లో ఉన్న ద్రవ్య 
లోటు జీడీపీలో 6.2 శాతం నుంచి 2009-10లో 6.8 శాతానికి 
చేరుకోగలదు. పెరిగిన ద్రవ్యలోటు ప్రభుత్వ రుణ పెరుగుదల 
ఆవశ్యకతను తెలియజేస్తుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో 
ప్రభుత్వం రూ. 8.98 లక్షల కోట్లు రుణాల ద్వారా సమీకరిస్తుంది. 
ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్యత్వం (liquidity) 
ఎక్కువగా ఉండటం రుణ సేకరణకు ప్రభుత్వానికి ఎక్కువ వీలు కల్సి 
స్తుంది. 

అధిక వృద్ధి వైపు ఆర్థిక వ్యవస్థ పయనించేటపుడు రాబడులు 
పెరిగి లోటు తగ్గుతుంది. అధిక వృద్ధి సాధించడం ఒక సవాలుగా 
భావించాలని ప్రభుత్వం ఆశిస్తుంది. INnClUsiVe growth వేగవంతం 
చేయడంతో పాటు ప్రభుత్వ సర్వీసులు డెలివరీ మెరుగుపరచడాన్ని 
ప్రభుత్వం ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత అంశాలుగా తీసుకొంది. 

త్వరలో రైతులకు సబ్సిడీ ప్రత్యక్షంగా బదిలీ చేయాలని ప్రభుత్వ 
భావన. పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు సంబంధించి సలహాల 
కోసం నిపుణుల బృందాన్ని నియమిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 
ప్రభుత్వం తన ఈక్విటీని కనీసం 51 శాతం కొనసాగిస్తూ పెట్టుబడుల 
ఉపసంహరణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం 
ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులు, ఇన్ఫూరెన్స్‌ కంపెనీలు ఇదే 
రంగంలో కొనసాగుతాయి. 

ఈ బడ్జెట్‌లో మౌలిక సౌకర్యాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత 
ఇచ్చారు. కీలకమైన హైవేలు, పట్టణాభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయిం 
పులు పెరిగాయి. ఈ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అవరో 
ధాల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 


సంస్థాపరమైన సంస్కరణలు 

పన్నులు, సబ్సిడీలు, వ్యయం, పెట్టుబడుల రంగాల్లో సంస్కరణలు 

ప్రవేశపెట్టడం ద్వారా విత్త బాధ్యత, బడ్జెట్‌ యాజమాన్య చట్టం 

(ఎఫ్‌.ఆర్‌. బి.ఎం) లక్ష్యాలు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
ఎటువంటి మినహాయింపులు లేని తక్కువ రేటుతో కూడుకొన్న 


అభిలషణీయమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. వస్తు, సేవలపై 
పన్ను, (151), ప్రత్యక్ష పన్ను కోడ్‌ లాంటి కొత్త అంశాలు పన్నుల 
వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచగలవు. చిన్న వ్యాపారస్థులపై 
ప్రతిపాదించిన presumptive tax వారికి వివిధ పన్నుల భారం 
నుంచి తోడ్పాటునందించగలదు. పెరుగుతున్న సబ్సిడీ భారాన్ని 
తగ్గించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఎరువులు, పెట్రోల్‌ 
ధరలకు సంబంధించి కొత్త విధానాన్ని అవలంబిస్తారు. 2009-10 
ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రభుత్వ సబ్సిడీ లక్ష కోట్లుగా ఉండగల 
దని అంచనా. 2008-09 బడ్జెట్‌ అంచనాల ప్రకారం సబ్సిడీలో 56 
శాతం పెరుగుదల ఉండొచ్చు. 

ఫిబ్రవరి 2009లో ప్రతిపాదించిన తాత్కాలిక బడ్జెట్‌ కంటే జూలై 
2009లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ. 40,000 
కోట్లు పెరిగింది. మౌలిక సౌకర్యాలు, వ్యవసాయం, మధ్య, చిన్న 
తరహా సంస్థలకు వనరుల పంపిణీలో ప్రాధాన్యమిచ్చారు. 


బడ్జెట్‌ అంచనాలు 2009-10 

ఆ మొత్తం వ్యయం రూ. 10,20,898 కోట్లు. 

ఆ గవ కేంద్ర 'పే కమిషన్‌" సిఫార్సులు, ఆహార సబ్సిడీ పెరుగుదల, 
అధిక వడ్డీ చెల్లింపుల కారణంగా ప్రణాళికేతర వ్యయం పెరిగింది. 

ఆ మొత్తం ప్రణాళికేతర రెవెన్యూ వ్యయంలో వడ్డీ చెల్లింపులు రూ. 
2,25,511 కోట్లు. వడ్డీ చెల్లింపుల వాటా 86 శాతం. 

ఆ 2008-09లో సబ్సిడీలు రూ. "1,491 కోట్లు కాగా 2009-10లో 
రూ. 1,11,276 కోట్లకు పెరిగాయి. 

ఆ 2009-10 వార్షిక ప్రణాళికకు బడ్జెటరీ మద్దతు తాత్కాలిక బడ్జెట్‌ 
తో పోల్చినపుడు రూ. 40,000 కోట్లు ఎక్కువ. 

ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర స్టూలదేశీయోత్పత్తిలో అదనంగా 
0.5 శాతం రుణాలు సమీకరించుకోవచ్చు. తద్వారా FRBM 
చట్టం లక్ష్యం ప్రకారం ద్రవ్యలోటు 8.5 శాతం నుంచి 4 శాతంగా 
ఉండొచ్చు. 

ఆ మొత్తం పన్నుల రాబడి రూ. 6,41,079 కోట్లు. 

ఆ మొత్తం పన్నేతర రాబడి రూ. 1,40,279 కోట్లు. 

ఆ రెవెన్యూ లోటు జీడీపీలో 4.8 శాతం. 

ఆ ద్రవ్యలోటు జీడీపీలో 6.8 శాతం. 


వనరుల పంపిణీ పెరుగుదల 

ఆ కిందటి సంవత్సరం కంటే ఈ బడ్జెట్‌లో జాతీయ హైవే అభివృద్ధి 
కార్యక్రమానికి కేటాయించిన వనరుల పెరుగుదల 28 శాతం. 

9 2008-09తో పోల్చినపుడు ఈ బడ్జెట్‌లో భారత్‌ నిర్మాణ్‌ పథకానికి 
45 శాతం, ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజనకు 59 శాతం, 


రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనకు 2 శాతం, 
ఇందిరా ఆవాస్‌ యోజనకు 68 శాతం నిధులు పెంచారు. 
ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామయోజన అనే కొత్త పథకాన్ని ఈ 
సంవత్సరం ప్రారంభించారు. మొత్తం జనాభాలో 50 శాతానికి 
పైగా షెడ్యూల్డ్‌ కులాల జనాభా ఉన్న 1000 గ్రామాలను ఈ 
పథకం ద్వారా అభివృద్ధి చేస్తారు. 

అనేక రాష్ట్రాల్లో పట్టణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం జవహర్‌ 
లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ రెన్యువల్‌ మిషన్‌కు నిధులు 8 
శాతం పెంచారు. 


విద్యుత్‌ డిమాండ్‌, సప్లయ్‌లోని దూరాన్ని తగ్గించడానికి 
Accelerated Power Deve-lopment and Reform 
Programmeకు వనరులు 160 శాతం పెంచారు. 


2008-09 సంవత్సరంలో “జాతీయ గ్రామీణ ఉపాధి హామీ” కార్య 
క్రమం ద్వారా 44.7 మిలియన్‌ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిం 
చారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి వనరులు 144 శాతం 
పెంచారు. 

వ్యవసాయ రంగంలో పరిపోషిత వికాసాభివృద్ధి సాధించే దిశగా 
వ్యవసాయ పరపతి లక్ష్యం 2009-10లో రూ. 8,25,000 కోట్లుగా 
నిర్ణయించారు. 

“గామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి ద్వారా చిన్న, 
మధ్యతరహా సంస్థలకు పరపతి వేగవంతం చేయడానికి రూ. 
4000 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఈ మొత్తాన్ని చిన్నతరహా 
పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌కు కేటాయించారు. 

బలహీన వర్గాల వారిలో సాధికారత పెంపొందించడానికి “న్వర్ధ 
జయంతి గ్రామ న్వరాజ్‌గార్‌ యోజనిను National Rural 
Liveli-nood Missionm పునర్‌ వ్యవస్థీకరించారు. మూలధన 
సబ్సిడీతో పాటు లక్ష రూపాయల వరకు పేద కుటుంబాలకు వడ్డీ 
సబ్సిడీ ఇస్తారు. 

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ప్రణాళికా వ్యయం రూ. 
1/40 కోట్లుగా నిర్ణయించారు. 


పర్యావరణం 

వాతావరణ మార్పునకు సంబంధించి జాతీయ యాక్షన్‌ ప్లాన్‌లో 
భాగంగా 8 జాతీయ మిషనలు ప్రారంభించారు. “నేషనల్‌ రివర్‌ అండ్‌ 
లేక్‌ కన్సర్వేషన్‌ ప్రణాళికు బడ్జెట్‌లో రూ. 562 కోట్లు కేటాయించారు. 


డెహ్రాడూన్‌లోఉన్న Indian Council of Forestry Research 


and Educations onetime గాంట్‌గా రూ.100 కోట్లు, బొటాని 
కల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెరో 
రూ. 15 కోట్లు కేటాయించారు. 


పట్టిక 1 

పన్ను వసూళ్లు (రూ.లు కోట్లలో) 
2007-08 2008-09 2009-10 

సవరించిన అంచనా బడ్జెట్‌ అంచనా 
స్టూలపన్ను రాబడి 5,93,148 6,21,949 6,41,079 
కస్టమ్స్‌ సుంకం 1,04,119 1,08,000 98,000 
ఎక్సెజ్‌ పన్ను 1,23,611 1,08,359 1,06,477 
కార్పొరేట్‌ పన్ను 16611 2,22,000 2,56,725 
వ్యక్తిగత పన్ను 1,02,644 1,22,600 1,12,850 

ఆధారం: బడ్జెట్‌ డాక్యుమెంట్‌ 
పట్టిక 2 

ప్రతిపాదిత వ్యయం: జులై బడ్జెట్‌, తాత్కాలిక బడ్జెట్‌ (రూ.లు కోట్లలో) 

2009-10 2009-10 పెరుగుదల 
బడ్జెట్‌ఐించనా బడ్జెట్‌ అంచనా 
(ఫిబ్రవరి 2009) (జులై 2009) 
ప్రణాళికేతర వ్యయం 6,68,082 6,95,689 27,607 
ప్రణాళికా వ్యయం 2,85,149 3,25,149 40,000 
మొత్తం వ్యయం 9,53,231 10,20,838 67,607 
పట్టిక 8 
ముఖ్య సామాజిక అభివృద్ది పథకాలు - 

బడ్జెతో వనరుల పంపిణీ (రూ.లు కోట్లలో) 
పథకం 2008-09 2009-10 
1. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 16,000 39,100 
2 Integrated Child Development 6,300 6,705 
3. జవహర్‌లాల్‌ నెహూ జాతీయ పట్టణ రెన్యువల్‌ మిషన్‌ 6,866 12,887 
4. భారత్‌ నిర్మాణ్‌ 31,280 45,356 
5. _ చిన్న నీటిపారుదలకు (కేంద్ర స్పాన్సర్డ్‌ పథకం) 500 490 
6. గ్రామీణ విద్యుదీకరణ 5500 7,000 
7. గ్రామీణ హౌసింగ్‌ 5399 8,800 
8. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన 1547 12,000 
9. Accelerated Irrigation Benefit Programme 20000 35,000 
10.  రాజీవగాంధి గ్రామీణ తాగునీటి మిషన్‌ 7,300 NA 
11. గ్రామీణ పారిశుద్ధ్య పథకం 1,200 1,200 
12. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ 12,050 19,980 
18. వ్యవసాయ పరపతికి వడ్డీ రాయితీ కింద 1600 2,011 
14. తాగునీటి సప్లయ్‌ 8,500 9,200 
15 వాటర్‌షెడ్‌ యాజమాన్య కార్యక్రమం NA 1,911 
16. గామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి 14,000 10,000 
17. జాతీయ భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమం NA 400 
18. National Rural Livelihood Mission 2118 2,350 
19. నేషనల్‌ హార్టికల్చర్‌ మిషన్‌ 1100 1,100 
20. జాతీయ ఆహార భద్రతా మిషన్‌ 780 1,200 
Phils జాతీయ వ్యవసాయ ఇన్ఫూరెన్స్‌ పథకం 644 644 
22. ప్రధానమంత్రి ఆదర్భ్‌ గ్రామ యోజన - 100 
నం. Skill Development Mission 1750 NA 
24. పాలిటెక్నిక్‌ అప్‌ గ్రేడేషన్‌ NA 495 
న. సర్వశిక్షా అభియాన్‌ 13,100 13100 
26. మధ్యాహ్న భోజన పథకం 8,000 8000 


ఆధారం: బడ్జెట్‌ డాక్యుమెంట్‌ 


ద్రవ్య సరఫరా 


ద్రవ్యం, ద్రవ్యం భావన, విధులు 
ప్రస్తుతం ఉన్న ద్రవ్య మార్పిడి విధానికి పూర్వం వస్తు మార్పిడి 
విధానం(Barter system) ఉండేది. ఆ కాలంలో వాణిజ్యమంతా 
వస్తు మార్పిడిలోనే జరిగేది. ఈ విధానంలో అనేక సమస్యలు న్నాయి. 
వివిధ వస్తువుల విలువను ఒక కామన్‌ యూనిట్‌గా గణించడానికి 
అవకాశం లేదు. వస్తు వుకు సరైన విలువ నిర్ధారించలేం. కొనుగోలు, 
అమ్మకందారులు మార్చుకునే వస్తువులకు ఇరువురి అవసరాలు తీర్చే 
శక్తి ఉండాలి. 
ద్రవ్య భావన: ద్రవ్యాన్ని (లోహ యుగంలో) వివిధ లోహా 
లతో తయారు చేసేవారు. వాటికి నాణేల పద్ధతిలో స్థిర విలువలు 
ఆపాదించి, వస్తు కొనుగోళ్లకు ఉపయోగించేవారు. క్రమంగా బంగా 
రం, వెండి, రాగి వంటి లోహాలతో ద్రవ్యం తయారు చేయడం మొద 
లైంది. కాలక్రమేణ పేపరు కరెన్సీ అమల్లోకి వచ్చింది. నాణేలు, 
పేపరు కరెన్సీ ముద్రణ ఒక నియంత్రిత వ్యవస్థ ద్వారా జరుగుతుంది. 
కాగితం కరెన్సీ నాణేలు రెండూ చలామణిలో ఉన్నప్పుడు లోహ 
నాణేలు మాయమై, కాగిత ద్రవ్యం మిగులుతుంద'ని బ్రిటిష్‌ ఆర్థిక 
సలహాదారు గ్రేషమ్‌ పేర్కొన్నారు. దీన్ని 'గ్రేషమ్‌ సిద్ధాంతం” అం 
టారు. 
ద్రవ్యం విధులు 

అవిలువల బదిలీ: వివిధ వ్యక్తులు, సంస్థలు, ప్రదేశాల మధ్య సుల 

భంగా, సౌకర్యవంతంగా విలువలను ద్రవ్యం బదిలీ చేస్తుంది. 
ఆవినిమయ మాంధ్యం: వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లను నిర్భారిం 

చిన విలువ వద్ద జరుపుకోవడానికి ద్రవ్యం గొప్ప వినిమయ 

మాంధ్యంగా ఉపయోగపడుతుంది. 
అగణాంక కొలమానం: వస్తుసేవలు, వినిమయ విలువను యూని 

ట్లలో కొలిచే సాధనంగా ద్రవ్యం ఎంతో ప్రాముఖ్యం సంతరించు 

కుంది. 

సులభంగా తరలించే అవకాశం, సర్వాంగీకారం, తేలికగా గుర్తించ 

గలగడం, విలువల విభజన, మన్నిక, నిల్వ యోగ్యత లాంటి 

లక్షణాలతో ప్రపంచ వాణిజ్య ఆర్థిక కార్యక్రమాలను ద్రవ్యం 

ఎంతగానో ప్రభావితం చేస్తోంది. 


ద్రవ్య అర్హ విశధీకరణ 

అసంప్రదాయ విధానం: ఇది అతి ప్రాచీన విధానం. దీని ప్రకారం 
ద్రవ్యం ఒక వినిమయ సాధన మని, మనీ స్టాక్‌ లేదా M = C + Dగా 
చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న ద్రవ్యం(M), ఆ 
దేశంలోని ప్రజల వద్ద కరెన్సీ(0), సేవింగ్‌ డిపాజిట్లు(0)కు 
సమానమని సంప్రదాయ విధానం తెలుపుతోంది. 

ఆచికాగో విధానం: దీన్ని చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మిల్డన్‌ ఫ్రీడ్‌ 
మన్‌ ప్రతిపాదించాడు. సంప్రదాయ విధానంలో చెప్పిన M=C+D 


- కొలమానాలు 


తో పాటు, బ్యాంకుల్లో టైం డిపాజిట్లు, చెక్కులు, మరే ఇతర కరెన్సీ 
అయినా ద్రవ్యంగా పరిగణించవచ్చని ఫ్రీడ్‌మన్‌ పేర్కొన్నాడు. 

అగర్లే, షా విధానం: ద్రవ్యానికి దగ్గరగా ఉన్న వి ఫైనాన్షియల్‌ ఆస్తి 
అయినా లేదా ఏ ప్రత్యామ్నా యమైనా ద్రవ్యమేనని.. అంటే 
M=C+D+TD+ chequable amount+ డివిడెంట్‌ వారెంటీ+ షేర్‌ 
సర్జిఫికెట్స్‌+ బాండ్స్‌ (| సెక్యూరిటీస్‌ ¥ పోస్టాఫీస్‌ డిపాజిట్లు. ఆర్థిక 
మధ్యవర్తిత్వాన్ని నెరి పే ప్రతీ సాధనం ద్రవ్యమేనని గర్లే షా తె 
లిపారు. 

అ సెంట్రల్‌ బ్యాంకు విధానం: దేశంలో చలామణి లోకి జారీ అయిన 
మొత్తం బ్యాంకు క్రెడిట్‌ ఆ దేశంలో ద్రవ్య సరఫరాతో ముడిపడి 
ఉంటుంది. రాక్స్‌క్లిఫ్‌ కమిటీ రిపోర్ట్‌ ప్రకారం ఆర్థిక వ్యవస్థ లోని 
లిక్విడిటీ జారీ అయిన బ్యాంకు పరపతి 


మొత్తాలకు ప్రత్యామ్నాయం. అది ఎంత మొత్తం విలువకు సమా 
నం అనేది చెప్పలేమని ఈ రిపోర్టు పేర్కొంది. ద్రవ్య విధానం 
ద్వారా దేశంలోని సెంట్రల్‌ బ్యాంకులు పరపతి నియంత్రణ 
చేస్తాయి. కాబట్టి మొత్తం అన్ని రకాల రుణాలు దేశంలో ద్రవ్య 
సరఫరాతో ముడిపడి ఉంటాయి. 


ద్రవ్యం సరఫరాలో అంశాలు 

ఆర్‌బీఐ ముద్రించే నాణేలు, కాగితం కరెన్సీలనే లీగల్‌ టెండర్‌ 
మనీ అంటారు. ఈ రెండింటినే ఎక్కువ మంది ప్రజలు వాడతారు. 
చెక్కుల ద్వారా కూడా చెల్లింపులు ఎక్కువవుతుం టాయి. దేశంలో 
మొత్తం చలామణిలో ఉన్న లీగల్‌ టెండర్‌ మనీని M,గా భావిస్తాం. 
ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగతా డిపాజిట్లను కూడా M,గా భావిస్తాం. 
అయితే ద్రవ్య విశ్లేషణలో దీన్ని పరిగణలోకి తీసుకోవడంలేదు. M,ను 
న్యారో మనీ అంటారు. ఇది 0 +Dకి సమానం. దీని గురించి వివరణ 
పైన చెప్పిన సంప్రదాయబద్ద విధానంలో ఉంది. 

రిజర్వు మనీ (1/0) అంటే చలామణిలో ఉన్న ద్రవ్యం. ఆర్‌బీఐ 
వద్ద ఉన్న బ్యాంకుల డిపాజిట్లు, ఇతర డిపాజిట్లను రిజర్వు మనీ 
అంటారు. M,కు సంబంధించి మొత్తం ద్రవ్య సరఫరాలో M, + 
పోస్టాఫీసు డిపాజిట్లు ఉంటాయి. M, అంటే M, + పబ్లిక్‌ టైం 
డిపాజిట్లు ఉంటాయి. గని బ్రాండ్‌ మనీగా వ్యవహరిస్తారు. బ్రాండ్‌ 
మనీ(1%)లో సంప్రదాయ (ద్రవ్య భావన ప్రకారం ఉండే ద్రవ్యం 


పట్టిక: దేశంలో ద్రవ్యస్థాయి(రూ. కోట్లలో) 


ఐటమ్‌ మార్చి 2008 నాటికి మార్చి 2009 నాటికి 
ik M,(న్యారో మనీ) 1152482 1245551 

2 గM,(బ్రాడ్‌మనీ) 401751783 4758404 

ఎ. పబ్లిక్‌ వద్ద ఉన్న కరెన్సీ 568281 666095 

బి. బ్యాంకుల వద్ద ఉన్న సేవింగ్‌ డిపాజిట్లు 575097 5783918 

సి. బ్యాంకుల వద్ద టైం డిపాజిట్లు 2865141 3512847 


(ఆధారం: ఎకనామిక్‌ సర్వే(2008-09), భారత ప్రభుత్వం) 


(0+0)తో పాటు లిక్విడిటీలోకి మార్చుకోదగ్గ ఇతర సాధనాలు... 
అంటే చెక్కులు, కాలపరిమితి డిపాజిట్లను కూడా కలుపుతారు. రెడ్‌ 
శ్లీఫ్‌ కమిటీ (ఇంగ్లండ్‌) కూడా ఈ భావనను సమర్థించింది. 

పట్టిక ప్రకారం.. 2008-09లో M, రూ. 1152482 నుంచి రూ. 
1245557 కోట్లకు పెరిగింది. బ్రాడ్‌మనీ( M4) కూడా రూ. 40.18 
లక్షల కోట్ల నుంచి రూ. 47.58 లక్షల కోట్లకు పెరిగింది. దీన్ని బట్టి 
లిక్విడిటీ ప్రజల దగ్గర ఎక్కువగా ఉండటం వల్ల వస్తు, సేవలకు 
డిమాండ్‌ పెరుగుతోందని తెలుస్తోంది. దీనికి సమానంగా ఉత్పత్తులు 
పెరగపోతే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. దేశంలో ద్రవ్యో 
ల్పణ పరిస్థితులను సరిదిద్దడానికి ఆర్‌బీఐ ద్రవ్య/పరపతి విధానా 
లను సమాయత్తం చేస్తుంది. 
ద్రవ్య నరఫరాలో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ 
రుణాలను ఇస్తుంది. ఆర్‌బీఐ దేశంలోని ప్రభుత్వేతర కమర్షియల్‌ 
సంస్థలకు రూ.80,12, 678 కోట్ల రుణాలు ఇచ్చింది. 2009 మార్చి 
నాటికి బ్యాంకుల వద్ద రూ. 13, 22, 847 కోట్ల విలువైన నికర 


ఆస్తులున్నాయి. 


మాదిరి ప్రశ్నలు: 
1. ఎక్కువ ద్రవ్యత్వ సప్లెకి కొలమానం? (J-07) 
ఎ) M; బి) M, ని | డి 1% 


2. గశ్క ద్రవ్య కొలమానంలో చేరనిది?(J1-07) 
ఎ) ప్రజల వద్ద ఉన్న నగదు 
బి) పోస్తాఫీస్‌ల్లోని డిమాండ్‌ డిపాజిట్లు 
సి) బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లు 
డి) బ్యాంకుల వద్ద ఉన్న టైం డిపాజిట్లు 
8. ద్రవ్యం ద్రవ్యం పని చేస్తుం5(Money is what money does) 
అని పేర్కొన్నది? 
ఎ) ఫ్రీడ్‌మన్‌ బి) ఫిషర్‌ 
నీ) రాబిన్‌సన్‌ డి) వాకర్‌ 
సమాధానాలు : 1) ఎ, ని) బి, 89) బి 


ప్రభుత్వాలు తమ బడ్జెట్‌ లోటును పూడ్చుకోవడానికి లోటు విత్త విధా 
నాన్ని (ద్రవ్య విధానం) అనుసరిస్తాయి. అందుకు రిజర్వు బ్యాంకు, 
కేంద్ర ప్రభుత్వం కలసి కరెన్సీని (నోట్లు + నాణేలు) ముద్రిస్తాయి. ఈ 
కరెన్సీ ప్రజల వద్దకు చేరుతుంది. ఇలా చేరిన మొత్తంలో ప్రజలు 
కొంత తమ దగ్గరే ఉంచుకొని, మిగతా మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్‌ 
చేస్తారు. రిజర్వు బ్యాంకు మాజీ, ప్రస్తుత సిబ్బంది కూడా ప్రజల్లో 
భాగమే. వీరిని పోషకులు (Privileged People) అంటారు. వీరు 
కొంత మొత్తాన్ని ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేసుకునే వీలుంది. వాణిజ్య 
బ్యాంకుల వద్ద డిపాజిట్‌ అయిన మొత్తంలో నగదుగా కొంత 
మొత్తాన్ని వాటి వద్దనే అట్టిపెట్టి (రోజువారి అవసరాలకు) మరికొంత 
మొత్తాన్ని ఆర్‌బీఐ దగ్గర సి.ఆర్‌.ఆర్‌. రూపంలో ఉంచుతుంది. 

చివరగా ముద్రించి విడుదల చేసిన సొమ్మును సంక్షిప్తంగా ఇలా 
చెప్పవచ్చు. 

M=C+CR+OD 

ద్రవ్యం = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + 


(M) (C) 
బ్యాంకుల వద్ద ఉన్నమొత్తం + 
(CR) 


ws 


బ్యాంకులలో ఉన్న నగదు + సీఆర్‌ఆర్‌ నిధులు 


ఆర్‌బీఐలో ఉన్న డిపాజిట్లు 
(OD) 

దీనినే శక్తిమంతమైన ద్రవ్యం అంటారు. ఆర్‌బీఐ దీనిని “రిజర్వు 
ద్రవ్యం, “ద్రవ్య ఆధారం, “ప్రాథమిక ద్రవ్యం అని కూడా 
పిలుస్తుంది. దీనినే ప్రాథమికంగా ద్రవ్య సప్లయ్‌ అంటారు. 

ముద్రించి విడుదల చేసిన కరెన్సీ (HPM/M, = C + CR + 
౦D) చేతులు మారిన కొద్దీ అది మరింత ద్రవ్యాన్ని సృష్టిస్తుంది. 
అందుకే దీనిని శక్తిమంతమైన ద్రవ్యం (High Power Money) 
అంటారు. శక్తిమంతమైన ద్రవ్యం నిర్ణీత కాలంలో CR (Cash 
Reserve with the Banks) అంటే వాణిజ్య బ్యాంకుల వద్ద 
ఉన్న నగదు నిల్వలు పరపతి సృష్టికి (ద్రవ్య సృష్టి అధికంగా 
కారణమవుతుంది. బ్యాంకింగ్‌ రంగం అభివృద్ధి CRప ఆధారపడి 
ఉంటుంది. “ప్రజల వద్ద ఖర్చు పెట్టడానికి వీలుగా ఉన్న మొత్తం ద్రవ్య 
నిల్వనే' ద్రవ్య సరఫరా అంటారు. కొంతమంది ఆర్థికవేత్తలు ద్రవ్యం 
గురించి ఈ విధంగా పేర్కొన్నారు. 


1) సాంప్రదాయక ఆర్థికవేత్తలు ద్రవ్యాన్ని మారక” సాధనంగా 
పరిగణించి చెప్పారు. 

M=C+DD 

M= ద్రవ్యం, C = ప్రజల వద్దనున్న నగదు, DD = డిమాండ్‌ 
డిపాజిట్లు. 

చికాగో విశ్వవిద్యాలయ ఆర్థికవేత్తల ప్రకారం ప్రజలు, బ్యాంకుల 
వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లు మాత్రమే కాకుండా, 
బ్యాంకులలోని కాల పరిమితి డిపాజిట్లు కూడా ద్రవ్య సప్లయ్‌లో 
భాగంగా పరిగణించాలని పేర్కొన్నారు. 

M= C+ DD + TD (Term Deposits) 

8) గుర్లే-షా ప్రకారం ప్రజల వద్ద ఉన్న కరెన్సీ, బ్యాంకుల వద్ద ఉన్న 
డిమాండ్‌ డిపాజిట్టు, బ్యాంకుల వద్దనున్న కాల పరిమితి 
డిపాజిట్లతో పాటు బ్యాంకేతర మధ్యవర్తులు ఇచ్చే అప్పులు, 
బ్యాంకుల లాభాలు, బ్యాంకుల వద్ద ఉన్న బాండ్ల విలువలను 
కలిపితేనే మొత్తం ద్రవ్య సప్లయ్‌కి సమానం అని పేర్కొన్నారు. 
M=C+DD+TD+బ్యాంకేతర మధ్యవర్తులు ఇచ్చే అప్పులు 
+ బ్యాంకుల లాభాలు + బ్యాంకులలోని బాండ్ల విలువలు 
రాడ్‌క్లిఫ్‌ నిర్వచనం ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాలో ఏ 
కారకాలు ఉంటాయనే చర్చ అనవసరం. ఖర్చు పెట్టడానికి 
సిద్ధంగా ఉన్న మొత్తం ద్రవ్యస్థితిని ద్రవ్య సప్లయ్‌గా పేర్కొన్నారు. 


ని 


ల 


4 


ల 


ద్రవ్య నిల్వల కొలమానాలు 

ముద్రించి విడుదల చేసిన ద్రవ్యం, బ్యాంకుల పరపతి సృష్టి వల్ల 
సృష్టించిన ద్రవ్యం ఏఏ రూపాల్లో నిక్షిప్తమై ఉందో తెలపటాన్నే ద్రవ్య 
నిల్వల కొలమానాలు అంటారు. రిజర్వుబ్యాంకు ద్రవ్య నిల్వలకు 
సంబంధించి విపులమైన దత్తాంశాన్ని సేకరించి, క్రోడీకరించి 
ప్రచురణల 1977లో 
అనుభవిక కొలమా నాలను, వాటి భాగాలను ప్రకటించింది. అవి 


ద్వారా అందజేస్తుంది. రిజర్వుబ్యాంకు 


1. సంకుచిత లేదా సంప్రదాయ ద్రవ్య నిల్వ కొలమానం 

ఆర్‌బీఐ దీనిని M,గా వ్యవహరిస్తుంది. సాంప్రదాయ ఆర్థికవేత్తల 
దృష్టిలో ద్రవ్యసప్లయ్‌ కొలమానం ఇదే. నిత్య ఆర్థిక లావాదేవీల్లో 
మారక సాధనంగా సర్వసాధారణంగా అంగీకరించే అంశాలే ఈ 
కొలమానంలోకి వస్తాయి. M,ను ఆర్‌బీఐ ఈ విధంగా 
నిర్వచించింది. 
M, = ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న 
డిమాండ్‌ డిపాజిట్లు + రిజర్వుబ్యాంకులో ఉండే ఇతర డిపాజిట్లు 

(M, = C+DD+OD) 


ఆ ఆర్‌బీఐ వద్ద ఉన్న డివాజిట్లు నాలుగు రకాలుగా ఉంటాయి 

ఎ) క్వాజీ ప్రభుత్వ సంస్థల డిపాజిట్లు 

బి) రిజర్వు బ్యాంకు ఉద్యోగుల సహకార పరపతి సంఘ డిపాజిట్లు 
సి) విదేశీ కేంద్ర బ్యాంకుల నిధులు 

డి) IMF నెంబరు-2 అకౌంట్‌ నిల్వలు 

M, లో ప్రముఖంగా ఉండేవి నోట్లు, నాణేలు, చెక్‌బుక్‌ డిపాజిట్లు 


అంటే అత్యంత ద్రవ్యత్వ లక్షణం కలిగినవి. 

ఆ అందుకే M,కు ద్రవ్యత్వం ఎక్కువ 

ఆ భారతదేశంలో ద్రవ్యం అంటే M, 

9 M,లో ద్రవ్య నిల్వల కారకాలన్నీ ఉండవు కాబట్టి “సంకుచిత 
ద్రవ్యం అంటారు. 


2) M, కొలమానం 

౨ M,_ M, + పోస్టాఫీసు వద్దనున్న పొదుపు డిపాజిట్లు 

M, కన్నా కొద్దిగా విస్ఫృతమైనదైన దీనిని వి అధ్యయనంలో గానీ, 
పరిశోధనలో గానీ ఉపయోగించరు. M, కంటే M,కు ద్రవ్యత్వం 


తక్కువ. కారణం బ్యాంకులలో ఉన్న డబ్బుపై చెక్కులు రాసినట్లు, 
పోస్టాఫీసులో ఉన్న డబ్బుపై చేయలేం. దీనిని అతి తక్కువ సమీప 
ద్రవ్యంగా భావిస్తారు. 


8) M, కొలమానం 

M, = M, + వాణిజ్య బ్యాంకుల కాల పరిమితి డిపాజిట్లు 
M;తో పోల్ప్సినపుడు M విశాల ద్రవ్య కొలమానం. 

చికాగో, పికాసో స్కూలు ఆర్థిక వేత్తల అధ్యయనంలో Mకు 
బదులుగా Mని మెరుగైన ద్రవ్య కొలమానంగా భావించారు. ఇం 
దులో ఎక్కువ ద్రవ్య నిల్వల అంశా లున్నాయి. అందుకే కు 
'విశాల ద్రవ్యం” అంటారు. 

4) M, కొలమానం 

- M, = M, + పోస్టాఫీసు వద్దనున్న మొత్తం డిపాజిట్లు. ఆర్థిక 
వ్యవస్థలోని ద్రవ్యత్వ లక్షణాలున్న పూర్తి ద్రవ్య నిల్వలను 
సూచిస్తుంది. కాని “తక్కువ ద్రవ్యత్వం' కలిగి ఉంటుంది. M, నుంచి 
M,కు అవరోహణ క్రమంలో ద్రవ్యత్వం ఉంటుంది. రిజ ర్వుబ్యాంకు 


ప్రకారం తపాలా డిపాజిట్లకు బ్యాంకు డిపాజిట్ల కంటే తక్కువ 
ద్రవ్యత్వం ఉంటుంది. వై.వి. రెడ్డి వర్కింగ్‌ గ్రూప్‌ 1998 ప్రకారం.. 
తపాలా డిపాజిట్లు మొత్తం డిపాజిట్లలో 8 శాతం మాత్రమే ఉండటం 
వల్ల M,, M, కొలమానాలకు ప్రాము ఖ్యత లేదు. అవసరమైతే 
వాటిని బ్యాంకు డిపా జిట్లతో విలీనం చేయవచ్చు. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 
1. బ్యాంకుల పరపతి ప్రధానంగా దీనిపై ఆధా రపడుతుంది? 


ఎ) నోట్లముద్రణ బి) లోటు విత్తం 
సి బ్యాంకుల వద్దనున్న నగదు రిజర్వు 
డి) ప్రజల వద్దనున్న కరెన్సీ 


. ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉన్న ఏ ద్రవ్యస్థితి నైనా ద్రవ్య 


సరఫరాగా పేర్కొనవచ్చని చెప్పినదెవరు? 
ఎ) రాడ్‌క్లిఫ్‌ బి) గుర్లే-షా 
సి) జె.ఎం. కీన్స్‌ డి) ఫ్రీడ్‌మాన్‌ 


. శక్తిమంతమైన ద్రవ్యాన్ని గుర్తించండి? 


ఎ) ప్రజల నగదు, బ్యాంకుల డిమాండ్‌ డిపాజిట్లు, ఆర్‌బీఐ 
డిపాజిట్లు 

బి) ప్రజల కరెన్సీ, బ్యాంకుల కాలపరిమితి డిపాజిట్లు, 
ఆర్‌బీఐ నిధులు 

సి)ప్రజల కరెన్సీ, బ్యాంకుల నగదు రిజర్వు, ఆర్‌బీఐ వద్దనున్న 
ఇతర డిపాజిట్లు 

డి)ప్రజల నగదు, బ్యాంకుల డిమాండ్‌ డిపా జిట్లు, ఆర్‌బీఐ వద్ద 
ఉన్న Forex నిల్వ 


. M,, Mలు ప్రధానంగా దీనిపై ఆధారపడతాయి? 


ఎ) రిజర్వు ద్రవ్యం 
సి) చౌక ద్రవ్యం 


బి) సమీప ద్రవ్యం 
డి) విశాల ద్రవ్యం 


. సంకుచిత ద్రవ్యం అని దేనిని అంటారు? 


ఎ) M, బి M, ని [గ్‌ 8M 
. విశాల ద్రవ్యం అని దేనినంటారు? 

ఎ) M, dM, న) [గ్‌ డి గగ 
. భారతదేశంలో ద్రవ్యం అంటే? 

ఎ) M, DM, న) M, డి గగ 


. ద్రవ్య కొలమానాల ద్రవ్యత్వం సాధారణంగా ఇలా ఉంటుంది? 


ఎ) M, నుంచి Mకు ఆరోహణ క్రమం 
వి) M, నుంచి Mకు అవరోహణ క్రమం 
ని) M,, Mలకు తక్కువ ద్రవ్యత్వం 

8) 141, గేగ్చేలకు ఎక్కువ ద్రవ్యత్వం 


. తక్కువ ద్రవ్యత్వం ఉన్న కొలమానం? 


ఎ) కేశ్‌ బి) M,న) M,8) My 


lsd ర 
BID} 


నూతన ద్రవ్య నిల్వల కొలమానాలు 

1997 డిసెంబర్‌లో అప్పటి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ వై. వేణుగోపాల్‌ 
రెడ్డి అధ్యక్షతన ద్రవ్యనిల్వల కొలమానాలను పునర్విభజన చేయటా 
నికి కమిటీ వేశారు. ఆ కమిటీ తన నివేదికను జూన్‌ 28, 1998న 
సమర్పిస్తూ పునర్విభజన చేసిన కొలమానాలను మూడింటికి పరి 
మితం చేసింది. 

M, కొలమానాన్ని పూర్తిగా తొలగించారు. M,లో మార్పులు లేవు. 


మార్పులు 

M, = M, + బ్యాంకుల వద్ద ఉన్న పొదుపు డిపాజిట్లు + బ్యాంకులు 
విడుదల చేసిన Certificates of Deposits + ఒక సంవత్సరం 
కాల పరిమితికి లోబడి స్వీకరించిన డిపాజిట్లు 

M, = M, + ఒక సంవత్సరానికి మించి స్వీకరించిన కాల పరిమితి 
డిపాజిట్లు + Call Money Market అప్పులు. 

ప్రజల పొదుపు డిపాజిట్లను రెండుగా విభజించారు. 

1) సంవత్సరం లోపు పరిపక్వత చెందే వాటిని స్వల్పకాలిక డిపాజిట్లు 
2) ఏడాదిమించి పరిపక్వత గల వాటిని దీర్ణకాలిక డిపాజిట్లు. 


141 M మధ్య పోలికలు, తేడాలు 

M;, = ౮6+ DD + 0% 

M,=C+CR+OD 

రెండింటిలోను C (Cash with the people), OD (Other 


Deposits with RBD)లు సారూప్యత కలిగి ఉండగా, తేడా అనేది 
DD (Demand Deposits), CR (Cash Reserve with 


the Banks) మధ్యనే. 

CR అనేది బ్యాంకుల వద్ద ఉన్న నగదు, CRR రూపంలో ఆర్‌బీఐ 
వద్ద చట్టబద్దంగా ఉంచాల్సిన నగదును సూచిస్తుంది. ఒక రకంగా 
DD అనేది బ్యాంకుల దగ్గర ఉన్న CR నిధులతో సృష్టించే 
పరపతిపై ఆధారపడుతుంది. కాబట్టి గ్ర ఒక రకంగా M, కు 


ద్రవ్య గుణకం : (Money Multiplier) 
ద్రవ్య సప్లయ్‌ సిద్దాంతం ప్రకారం.. ద్రవ్య సప్లయ్‌ అంటే పెరిగిన 
రిజర్వు ద్రవ్యం (గ) స్థితి. అంటే ప్రభుత్వ లోటును పూడ్చడానికి 


ఆర్‌బీఐ ముద్రించిన ద్రవ్యం చలామణి అయ్యి, నిర్ణీత కాలానికి ఎంత 
పరిమాణానికి అది చేరుతుందో ఆ మొత్తమే ద్రవ్య సప్లయ్‌. 

M, x V (దాని చలామణి వేగం) M,కి సమానం. అదే మొత్తం 
ద్రవ్య సప్లయ్‌కి సమానంగా చెప్పవచ్చు. Mhని M, (H ద్రవ్యం)తో 
భాగిస్తే ముద్రించి విడుదల చేసిన ద్రవ్యం చలామణి అయ్యి నిర్గీత 
కాలంలో ఎన్ని రెట్ల అదనపు ద్రవ్యం సృష్టిస్తుందో తెలిపేదే ద్రవ్య 
గుణకం. 

ద్రవ్య గుణకం = MyM 

రిజర్వు బ్యాంకు ఇచ్చిన పరపతి ఒక రూపాయి పెరిగితే, M, లోని 
పెరుగుదల దానికి కొన్ని రెట్లు ఉంటుంది. ఎన్ని రెట్లు అనేది ద్రవ్య 
గుణకం విలువను బట్టి ఉంటుంది. సంక్షిప్తంగా ద్రవ్య సరఫరాను 
ప్రభావితం చేసే కారకాలన్నింటిలో అతి ముఖ్యమైంది ప్రభుత్వానికి 
రిజర్వు బ్యాంకు కల్పించే పరపతి. ఈ పరపతి A ద్రవ్యం 
పరిమాణాన్ని పెంచి తద్వారా M్కని పెంచుతుంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 
1. రిజర్వు ద్రవ్యం (MM), M, మధ్య పోలికలు? 
ఎ) C, CRలు సమానంగా ఉంటాయి 
బీ C, DDలు సమానంగా ఉంటాయి 
నీ DD, ObDలు సమానంగా ఉంటాయి 
డి CC, ODిలు సమానంగా ఉంటాయి 
2. శక్తిమంతమైన ద్రవ్యం (MM), M;,కు మధ్య భేదం? 
ఎ) గలోని రిజర్వు బ్యాంకు ఇతర డిపాజిట్లు 14లో ఉండవు 
బి) M;లోని డిమాండ్‌ డిపాజిట్లు M లో ఉండవు 
సి) బ్యాంకుల మొత్తం డిపాజిట్లను M సూచిస్తుండగా, M, 
పాక్షిక డిపాజిట్లనే సూచిస్తుంది 
డి M,, M,కు తేడా లేదు 
8. ద్రవ్య సప్లయ్‌కి ఆధారం? 


ఎ) M, బి [గ న) M, డి గే 
4. మెరుగైన ద్రవ్య కొలమానం? 
ఎ) M, బీ [గ న) M, DM, 


5. ద్రవ్య పరిశోధనలో పెద్దగా ఉపయోగపడని ద్రవ్య కొలమానం? 
ఎ) M, బి) [4 ని M, డి M 
6. ఆర్థిక వ్యవస్థలోని పూర్తి ద్రవ్య నిల్వలను సూచించే ద్రవ్య 
కొలమానం? 
ఎ) 41 బి) M, ని M, డి [| 
7. గతంలోని ఏ ద్రవ్య కొలమానం ఇటీవల తొలగించారు? 


4 


ఎ) M, బి [గ ని M, DM, 
8. ద్రవ్య కొలమానాల పునర్విభజనలో ఏ డిపాజిట్లను తొలగించారు? 
ఎ) పోస్టాఫీసు డిపాజిట్లు 
బి) వాణిజ్య బ్యాంకు డిమాండ్‌ డిపాజిట్లు 
సిరిజర్వు బ్యాంకు వద్ద ఉన్న డిపాజిట్లు 
డి;వాణిజ్య బ్యాంకుల కాల పరిమితి డిపాజిట్లు 
9. Call Money Market అప్పులు ఏ కొలమానంలో 
ఉంటాయి? 
ఎ M, మి [| 
డి) ఏదీకాదు 
10.నూతన ద్రవ్య నిల్వల కొలమానం ప్రకారం M,లో M, + Call 
Money Market అప్పులతో పాటు మరొక అంశం? 
ఎ) స్వల్పకాలిక అప్పులు వి) ద్నీర్సకాలిక డిపాజిట్లు 
సి) సర్జిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్లు డి) బ్యాంకుల పొదువు డిపాజిట్లు 


2 నీ M, 


భారతూో... బ్యాంకింగ్‌ రంగం 


4 గ్‌ 1111111111 1 : (| 
భారతో స్వాతంత్రానంతరం బ్యాంకింగ్‌ వవస బాగా 
్వాతంత్ర్యా ్యి వస 
పుంజుకుంది. ప్రణాళికా లక్ష్యాల సాధనకు ఊతమిచ్చింది. 
నూతన ఆర్థిక విధానాలు, నరసింహం కమిటీ సిఫార్సుల 
తధ్వంలిం... దశం వాణజ్న ౦కుల విస్తరణ 
నేపథ్యంలో... దేశంలో వాణిజ్య బ్యాంకుల విస్తరణకు 


మంచి ప్రోత్సాహం లభించింది. 


20వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో భారతదేశంలో బ్యాంకింగ్‌ 
రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. స్వాతంత్రానంతరం మాత్రం 
ఊపందుకొని, మంచి పురోగతి సాధించింది. ప్రణాళికాబద్ధ ఆర్థిక 
వృద్ధి, ద్రవ్య సరఫరా పెరుగుదల, ప్రజల్లో బ్యాంకింగ్‌ వినియోగం 
పెరగడం, ఆర్‌బీఐ నియంత్రణ, మార్గదర్శకత్వం, 
జాతీయకరణ ఈ రంగం పురోభివృద్ధికి కారణాలు. భారత ప్రభుత్వం 
జులై 19, 1969న బ్యాంకుల జాతీయకరణ చేసింది. 1969, జూన్‌లో 
కేవలం 8260 శాఖలున్న భారత బ్యాంకింగ్‌ రంగం... 2005 జూన్‌ 
నాటికి 68,500 శాఖలకు విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో 1969లో 
1860 బ్యాంకు శాఖలుంటే.. 2005 జూన్‌ నాటికి 82,07/0లకు 
పెరిగాయి. 1969లో మొత్తం వాణిజ్య బ్యాంకుల శాఖలలో... గ్రామీణ 
ప్రాంతాలలోని శాఖలు నిని శాతం కాగా... 2005లో 47 శాతానికి 
పెరిగాయి. 1969లో ప్రతి 68,800 మందికి ఒక బ్యాంకు శాఖ 
ఉండగా... 2005 జూన్‌ నాటికి ప్రతి 15,000 మందికి ఒక బ్యాంకు 
శాఖ ఉంది. 1950-51లో అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల 
డిపాజిట్లు రూ. 820 కోట్ల. అవి 2006-07 నాటికి రూ.26,08,309 
కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఈ బ్యాంకులిచ్చిన పరపతి రూ.580 
కోట్ల నుంచి రూ.19,28,913 కోట్లకు పెరిగింది. 


బ్యాంకుల 


నరసింహం కమిటీ: 


నూతన ఆర్థిక విధానాలకు అనుగుణంగా బ్యాంకింగ్‌ రంగాన్ని 
సన్నద్ధం చేసేందుకు .. 1991 జులైలో భారత రిజర్వు బ్యాంకు మాజీ 
అధ్యక్షుడు ఎం.నరసింహం అధ్యక్షతన ఒక అధ్యయన సంఘాన్ని 
ఏర్పాటు చేశారు. 1998లో నరసింహం అధ్యక్షతన మరో కమిటీ 
వేశారు. సంస్కరణల పురోగతని పరిశీలించి, దేశ విత్త వ్యవస్థను 
పటిష్టపరిచేందుకు సూచనలు చేయాల్సిందిగా ఈ కమిటీని ప్రభుత్వం 
కోరింది. 


నరసింహం కమిటీ-1 (1991) సిఫార్సులు: 

1) వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహాని 

కిచ్చే ప్రత్యక్ష పరపతిని దశలవారీగా తొలగించాలి. ప్రత్యక్ష 

పరపతి విధానం తాత్కాలికంగానే ఉండాలి. ఒక నిరంతర 

ప్రక్రియగా కొనసాగకూడదు. 

నగదు నిల్వల నిష్పత్తి (CRR), Statutory Liquidity Ratio 

తగ్గించాలి. 

వాణిజ్య బ్యాంకులు తమ వడ్డీరేట్లను నిర్ణయించుకునే స్వేచ్చని 

వ్వాలి. 

4) ఇకపై బ్యాంకుల జాతీయకరణ చేపట్టరాదు. 

ర్‌ ప్రైవేటు రంగంలో వాణిజ్య బ్యాంకులను ప్రోత్సహించాలి. 

6) వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణంలో కొంత తమ సొంత మూల 
ధనం అయి ఉండాలి. 

7) Asset Reconstruction Fund ఏర్పాటు చేయాలి. 


ని 


న్‌ా 


3 


యా 


యా 


8) బ్యాంకింగ్‌ ఖాతాదార్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక 
అంబుడ్స్‌మన్‌ (OMBUDSMAN) పథకాన్ని ప్రవేశపెట్టాలి. 

9) రికవరీ కాని రుణాలు వసూలు చేసేందుకు టైబునల్స్‌ను ఏర్పాటు 
చేయాలి. 


10)ప్రాధాన్యతా రంగానికిచ్చే రుణాలను 40 శాతం నుంచి 10 
శాతానికి తగ్గించాలి. 


నరసింహం కమిటీ - 2 సిఫార్సులు (1998): 

1) బ్యాంకింగ్‌ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. 

2) మూడంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 

3) వాణిజ్య బ్యాంకులు నిర్వహించాల్సిన Capital Adequacy 

Ratio (CAR) పెంచాలి. 

4) వాణిజ్య బ్యాంకులలో ప్రభుత్వ లేదా ఆర్‌బీఐ వాటాను $1 

శాతం నుంచి 98 శాతానికి తగ్గించాలి. 

5) వాణిజ్య బ్యాంకులలో ఆర్‌బీఐ డైరక్టర్ల సంఖ్యను తగ్గించాలి. 
ఎం.నరసింహం కమిటీ సిఫార్సులలో కొన్నింటిని ప్రభుత్వం 
అమలుచేసింది. ముఖ్యంగా ప్రాధాన్యతా రంగానికిచ్చే రుణాలను 40 
శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలనే నరసింహం కమిటీ సిఫార్సు 
వివాదాస్పదమైంది. దేశంలోని ఎక్కువమంది ప్రజల జీవనాధారమైన 
వ్యవసాయరంగం, చేతివృత్తులకు ఇచ్చే రుణాలను తగ్గించాలనడం 
విమర్శలకు గురైంది. వాణిజ్య బ్యాంకులలో ప్రభుత్వ లేదా ఆర్‌బీఐ 
వాటాను తగ్గించాలన్న సిఫార్సుకు కూడా ప్రభుత్వం అంగీకరించ 
లేదు. అయితే, కమిటీ నూచించినట్లుగానే 1991 తర్వాత బ్యాంకుల 
జాతీయకరణ జరగలేదు. ప్రైవేటు రంగంలో వాణిజ్య బ్యాంకులకు 
ప్రోత్సాహం పెరిగింది. CRR, SLR తగ్గించారు. వాణిజ్య బ్యాం 
కులు మార్కెట్‌కు అనుగుణంగా తమ వడ్డీరేట్లను నిర్ణయించుకొనే 
స్వేచ్చ లభించింది. CARను 9%గా నిర్ణయించారు. ఖాతాదార్ల 
ఫిర్యాదులు పరిష్కరించేందుకు 1995లో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ 
పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరర్ధక ఆస్తులు (Non performing 
assets) పరిష్కరించడానికి రుణ రికవరీ టైబ్యునళ్లు, Appelate 
tribunal ఏర్పాటు చేశారు. 


ద్రవ్య సరఫరా: 

దేశంలో ద్రవ్య సరఫరాను కొలవడానికి ఆర్‌బీఐ సమష్టి ద్రవ్య 
వనరుల శీర్షికను ప్రకటించింది. ద్రవ్య సరఫరా నాలుగు రకాల 
నిర్వచనాలిచ్చి... వాటిని M1, M2, M3, M4 గా పేర్కొంది. వీటిలో 
M1, M3 మాత్రమె వాడుకలో ఉండగా.. M4 ను రద్దు చేసింది. M2 
వాడుకలో లేదు. 1991లో M1రూ. 92,892 కోట్లు నుంచి 2006- 
07లో రూ.9,65,129 కోట్లకు పెరిగింది. M3 ఇదేకాలంలో 
రూ.2,65,828 కోట్ల నుంచి రూ.38,10,212 కోట్లకు పెరిగింది. M1 
ను సంకుచిత ద్రవ్యమని (Narrow Money), M3 (Broad 
Money) విశాల ద్రవ్యమని అంటారు. 2008 ఏప్రిల్‌ నుంచి M2, 
M3కు సంబంధించి ద్రవ్య సరఫరాను కొలిచే నిర్వచనంలో ఆర్‌బీఐ 
మార్పును ప్రకటించింది. సవరించిన M2 = M1 + Time liability 
portion of saving deposits with banks + బ్యాంకులు 
ఇష్యూ చేసే సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్లు + Term deposits 
maturing within a year. సవరించిన M3 = M1 + Term 


deposits over one year maturity + call or term 
borrowings of banks. 


ద్రవ్య విధానం : 

ద్రవ్య సరఫరా నియంత్రణకు ఆర్‌బీఐ అవలంభించే విధానాన్ని ద్రవ్య 
విధానం అంటారు. ఆర్‌బీఐ తన ద్రవ్య విధానాన్ని ఏప్రిల్‌, అక్టోబర్‌ 
లలో ప్రకటిస్తుంది. ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం ద్రవ్య విధానం 
లక్ష్యం. లభ్యమయ్యే అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకొని 
జాతీయాదాయ స్థాయిని పెంపొందించుకోవడానికి ద్రవ్య విధానం 
ఉపయోగపడుతుంది. రిజర్వు బ్యాంకు ముఖ్యవిధి పరపతి నియం 
తణ. ఇందులో భాగంగా పరిమాణాత్మక, గుణాత్మక లేదా విచక్షణా 
త్మక పరపతి నియంత్రణపద్ధతులను పాటించి, ఆర్‌బీఐ పరపతిని 
క్రమబద్ధం చేయగలుగుతుంది. పూర్ణోద్యోగిత సాధించడం, ధరల 
స్థిరత్వం, ఆర్థికస్థిరత్వం, విదేశీ చెల్లింపుల శేషం అనుకూలంగా 
ఉండేట్లు చూడటం ఆర్‌బీఐ ద్రవ్య విధాన లక్ష్యాలు. 1982లో ద్రవ్య 
విధాన అధ్యయనానికి చక్రవర్తి కమిటీని ఆర్‌బీఐ నియమించింది. 


పరిమాణాత్మక పరపతి నియంత్రణ : 

ఆర్‌బీఐ పరపతి పరిమాణాన్ని నియంత్రించే చర్యలు చేపట్టడమే 
పరిమాణాత్మక పరపతి నియంత్రణ. ఈ నియంత్రణ చర్యలు మూడు 
విధాలుగా ఉంటాయి. 

1) బ్యాంక్‌ రేటు (రిజర్వ్‌ బ్యాంక్‌ వాణిజ్య బ్యాంకులకిచ్చే రుణాలపై 
వసూలు చేసే వడ్డీ రేటు) ఓ) బహిరంగ మార్కెట్‌ చర్యలు (బహిరంగ 
మార్కెట్‌లో సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు) 8) నగదు నిల్వల 
నిష్పత్తి (ప్రతి వాణిజ్య బ్యాంకు తన డిపాజిట్లలో కొంత భాగాన్ని 
ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. దీనినే CRR అంటారు). ఆర్థిక వ్యవస్థలో 
ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తినప్పుడు ద్రవ్య సరఫరాను తగ్గించే 
చర్యల్లో భాగంగా ఆర్‌బీఐ బ్యాంక్‌ రేటును పెంచుతుంది. బహిరంగ 
మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది. నగదు-నిల్వల 
నిష్పత్తి పెంచుతుంది. ప్రతిద్రవ్యోల్పణ పరిస్థితులు ఏర్పడినపుడు 
ద్రవ్య సప్లయ్‌ పెంచే చర్యలో భాగంగా బ్యాంక్‌ రేటు తగ్గిస్తుంది. 
మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది, CRR 
తగ్గిస్తుంది. 


గుణాత్మక పరపతి నియంత్రణ : 

ఆర్థికాభివృద్ధి సాధనలో దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమైన ఆర్థిక 
థి థ రూ థ్‌ 

కార్యకలాపాలకు పరపతి కల్పించి, హానికరమైన వాటికి పరపతి 

లేకుండా చేయడానికి అవలంభించే విధానాలు, సాధనాలే గుణాత్మక 

పరపతి సాధనాలు. అభివృద్ది చెందుతున్న దేశాలలో ప్రణాళికబద్ధ 

ఆర్థిక ప్రగతిలో భాగంగా గుణాత్మక పరపతి నియంత్రణ ప్రాధాన్యత 
ధి 

సంతరించుకుంది. 


గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు : 
1)మార్జిన్‌లను నిర్ణయించడం 

2) వినియోగదారుని పరపతి నియంత్రణ 

3) పరపతి రేషనింగ్‌ 

4) ప్రత్యక్ష చర్య 

5) ప్రచారం 

6) నైతిక ఉద్బోధ 


ముగింపు : 

ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల కార్యకలాపాలు... ప్రణాళికా 
లక్ష్యాలు సాధించడానికి అనుగుణంగా ఉండాలి. ప్రణాళికా లక్ష్యాలు 
సాధించేందుకు వీలుగా వాణిజ్య బ్యాంకులు నిధులు కేటాయించాలి. 
కీలకమైన రంగాల అభివృద్ధికి ద్రవ్య వనరుల కొరత లేకుండా 
తోడ్పడాలి. రుణాల ఆవశ్యకతను సరిగా అంచనా వేసి, సమయానికి 
అందించి, సకాలంలో వసూలు చేసే పర్యవేక్షక సిబ్బందిని తయారు 
చేయాలి. ప్రైవేట్‌ బ్యాంకులు స్వల్ప ప్రయోజనాలు, సత్వర 
లాభాలకు పాల్పడకుండా నియంత్రించే పర్యవేక్షక యంత్రాంగాన్ని 
ఆర్‌బీఐ పటిష్టం చేయాలి. 


రిజర్వ్‌బ్యాంకు - 


స్థూల ఆర్థిక విధానాల్లో ప్రధాన అంశం ద్రవ్యవిధానం. విత్తరంగంపై 
ద్రవ్యవిధానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో ఆర్థిక వ్యవస్థలో 
సమర్థత, పోటీతత్వం పెరిగాయి. ఈ విధానం వల్ల ప్రభావితమయ్యే 
ముఖ్య అంశం ద్రవ్యసప్లయ్‌. ధరల్లోని హెచ్చుతగ్గులు... ఆర్థిక కార్య 
కలాపాల్లో ఒడిదుడుకులకు కారణమై ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభా 
వాన్ని చూపుతాయి. సాధారణ ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా 
“ద్రవ్యసపయ్‌ నియంత్రణ'కు కేంద్రబ్యాంకుకు ద్రవ్య విధానం ఒక 
నియంత్రణ విధానంగా ఉపకరిస్తుంది. అయితే భారత్‌ వంటి అభి 
వృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యసప్టయ్‌ నియంత్రణకే ద్రవ్యవిధానం 
పరిమితం కాకూడదు. ఆర్థికాభివృద్ధిలో భాగంగా ద్రవ్యవిధానం ధనా 
త్మక పాత్ర నిర్వహిస్తే అది పరిమిత ఉద్దేశాలనే నెరవేర్చుతుంది. 
ప్రణాళికా యుగంలో నిర్దేశిత ఆర్థిక, సాంఘిక లక్ష్యాల సాధనకు ద్రవ్య 
విధానం తోడ్పడే విధంగా కేంద్రబ్యాంకు చర్యలు చేపట్టాలి. 


ద్రవ్యవిధానం-లక్ష్యాలు 
“పరపతిని క్రమబద్దీకరిస్తూ ద్రవ్యసప్లయ్‌ను అదుపులో ఉంచి... 
సాధారణ ధరల స్థాయిలో సుస్థిరతను చేకూర్చడం ద్వారా ఆర్థికా 
భివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రబ్యాంకు(ఆర్‌బీఐ) 
అవలంబించే విధానమే ద్రవ్యవిధానం.” ధరల స్థిరత్వం, వినిమయ 
రేటు స్థిరత్వం, పూర్ణోద్యోగిత సాధించడం, అధిక వృద్ధిరేటు సాధిం 
చడం వంటివి ఈ విధాన లక్ష్యాలు. వీటిని సాధించడానికి ద్రవ్య 
నిర్వహణ అత్యంత అవశ్యకం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లభ్య 
మయ్యే వనరులను అభిలషణీయంగా వినియోగించుకుంటే జాతీయా 
దాయ స్థాయిని పెంచుకోవడానికి తోడ్పడుతుంది. ఈ దేశాల్లో పొదు 
పు, పెట్టుబడులను ప్రోత్సహించేలా ద్రవ్యవిధానం ఉండాలి. వాణిజ్య 
బ్యాంకులు పరపతిని పెంచినపుడు చలామణిలో ఉన్న ద్రవ్యం 
ఎక్కువవుతుంది. తద్వారా ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయి పెరిగి 
ద్రవ్యోల్బణ స్థితి ఏర్పడుతుంది. పరపతి తగ్గితే ఉత్పత్తి, ఉద్యోగిత, 
ఆదాయ స్థాయిలకు సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ప్రతి 
ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవస్థలో సంభవించే 
అలజడులను రూపుమాపే శక్తిమంతమైన సాధనే ద్రవ్యవిధానం. 
వినిమయ రేటులో అస్థిరత్వం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభా 


ద్రవ్య విధానం 


వాన్ని చూపుతుంది. ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది. వినిమయ 
రేటులో ఏర్పడే ఒడిదుడుకులు ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను 
పరిమితం చేస్తాయి. కాబట్టి ఒక దేశం వినిమయ రేటులో స్థిరత్వం 
సాధించడం అవసరం. ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత, ఉత్పత్తి స్థాయి 
ఆయా దేశాల్లోని సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరులపై ఆధారపడి 
ఉంటుంది. పూర్ణోద్యోగిత వనరుల అభిలషణీయ వినియోగాన్ని తెలు 
పుతుంది. ఉత్పత్తి, ఉద్యోగితలను ద్రవ్య విధానం స్వల్పకాలంలోనే 
ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో స్థిరీకరణ సాధించడంతో 
పాటు... ఉత్పత్తి, ఉద్యోగితల్లో ఎదురయ్యే ఒడిదుడుకులను తగ్గిస్తూ 
అధిక వృద్ధి సాధించడానికి ద్రవ్యవిధానం తోడ్పడాలి. ఆర్థికవృద్ధి 
ప్రోత్సహించడానికి [ద్రవ్యవిధానం రెండు విధాలుగా దోహదపడు 
తుంది. ఓ వైపు సమష్టి ద్రవ్యడిమాండ్‌, సమష్టి వస్తు సప్టయ్‌ల మధ్య 
సమతుల్యత సాధించడం అంటే ధరల స్థిరత్వం సాధించడం.. మరో 
వైపు పొదుపు, పెట్టుబడుల పెరుగుదలను ప్రోత్సహించడంతో మూల 
ధన సంచయనం పెరిగి ఆర్థికవృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుంది. 


ఆర్థికవేత్తల అభిప్రాయాలు 

ధరల స్థిరత్వం, ఆర్థికవృద్ధి, సమానత, సామాజిక న్యాయం సాధిం 
చడం, కొత్త ద్రవ్య, విత్త సంస్థలను ప్రోత్సహించడం ద్రవ్యవిధాన 
లక్ష్యాలుగా ఉండాలని ఎస్‌.చక్రవర్తి కమిటీ అభిప్రాయపడింది. 
ఎస్‌.నరసింహం అభిప్రాయంలో “ఆర్‌బీఐ బాధ్యత పరపతి నియం 
త్రణొకటే కాదు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యసప్ల 
య్‌ను విస్తరిస్తూ బ్యాంకు పరపతి పెంచడం, పరపతి అవసరాలు 
తీర్చగలిగామా? లేదా? అని కేంద్రబ్యాంకు పరిశీలించాలి. అనుత్సా 
దక, అంచనా వ్యాపారాన్నుద్దేశించిన పరపతి తగ్గించే విధంగా 
ఆర్‌బీఐ విధానం ఉండాలి.” ఇటీవల కాలంలో కేంద్రబ్యాంకు పరపతి 
విధానం “నియంత్రణతో కూడుకున్న విస్తరణ'గా ఉంది. ప్రస్తుత 
ఆర్‌బీఐ గవర్నర్‌ వై.వి.రెడ్డి అభిప్రాయంలో “ధరల స్థిరత్వం ద్రవ్య 
విధాన లక్ష్యం'గా ఉండకూడదు. ద్రవ్యోల్బణాన్ని ఒక పరిమితిలో 
ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు. రంగరాజన్‌ అభిప్రాయం ప్రకా 
రం.. ద్రవ్యోల్బణాన్ని 5 నుంచి 6 శాతం వరకు అనుమతించవచ్చు. 
చక్రవర్తి అభిప్రాయం మేరకు అది 4 శాతంగా ఉండాలి. అనుభవ 


రిజర్వ్‌ బ్యాంకు - ద్రవ్య విధాన సాధనాలు 
| 


పరిమాణాత్మక పరపతి సాధనాలు 


ఎ) బ్యాంకు రేటు 
బి) బహిరంగ మార్కెట్‌ చర్యలు 
సి నగదు-నిల్వల నిష్పత్తి 


గుణాత్మక లేదా విర క్మక పరపతి సాధనాలు 


1: మార్దినలను నిర్ణయించడం 2. పరపతి రేషనింగ్‌ 
3. పరపతి నియంత్రణ 
5. వ్రణారు 


ఓ ప్రత్యక్షచ్యు 
6. నైతిక ఉద్బోధ 


పూర్వక ఆధారాల ప్రకారం మన దేశంలో ఏడు శాతం దాటిన 
ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులకు కారణమైంది. 


ద్రవ్య విధాన సాధనాలు 

సంస్కరణల ముందుకాలంలో ఆర్థిక ప్రణాళికల నేపథ్యంలో ద్రవ్య 
విధానాన్ని త్వరితగతిన వృద్ధి లక్ష్యంతో రూపొందించారు. 1990వ 
దశకంలో ద్రవ్యవిధానం దృష్టి పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన 
పరపతి విస్తరణను సూచిస్తుంది. అవసరమైన మేర ధరల స్థిరత్వం 
సాధ్యమైనప్పుడు పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుంది. ద్రవ్య 
సప్లయ్‌ నియంత్రణలో భాగంగా... పరిమాణాత్మక పరపతి నియం 
త్రణ సాధనాలు, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలను ఆర్‌బీఐ 
ఉపయోగిస్తుంది. వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమా 
ణాన్ని, పరపతి వ్యయాన్ని... కేంద్రబ్యాంకు తన విధానాల ద్వారా 
ప్రభావితం చేసి, ఆర్థిక వ్యవస్థలో మొత్తం పరపతి పరిమాణాన్ని 
నియంత్రించడాన్ని పరిమాణాత్మక పరపతి నియంత్రణ అంటారు. 
పరిమాణాత్మక పరపతి సాధనాల వల్ల పరపతికి సరళత ఏర్పడు 
తుంది. వివిధ ఆర్థిక రంగాలకు వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరపతిని 
ఏ విధంగా కేటాయించాలో.. వాటిని ఏ విధంగా, ఎటువంటి 
ప్రయోజనాల కోసం ఉపయోగించాలో ఆర్‌బీఐ నిర్ణయించి, దానికను 
గుణంగా విధానాలను, సాధనాలను రూపొందించే పద్ధతిని గుణాత్మక 
పరపతి నియంత్రణ అంటారు. భారతదేశం లాంటి అభివృద్ధి చెందు 
తున్న దేశాల ఉత్పత్తుల్లో ఒడిదుడుకులు లేకుండా ప్రణాళికాబద్ధ 
ఆర్థికాభివృద్ధి కోసం గుణాత్మక లేదా విచక్షణాత్మక పరపతి నియంత్ర 
ణకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే ఆర్‌బీఐ వనరులను అభిలషణీయ 
రంగాల వైపు మళ్లించే అవకాశం కలుగుతుంది. 


ద్రవ్యవిధానం - ఎస్‌. చక్రవర్తి కమిటీ 

రిజర్వు బ్యాంకు ద్రవ్యవిధానంపై అధ్యయనం చేయడానికి 1982లో 
ప్రొఫెసర్‌ ఎస్‌. చక్రవర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ 
కమిటీ 1985లో నివేదికను సమర్పించింది. వనరుల సమీకరణ, 
వినియోగం సాంఘిక లక్ష్యాలను నెరవెర్పాలంటే ప్రణాళిక ప్రాధాన్యా 
లకు అనుగుణంగా ద్రవ్యవ్యవస్థ పనితీరులో స్థిరత్వం ఉండాలని 
అభిప్రాయపడింది. 1950-51 నుంచి 1989-84 మధ్యకాలంలో 
పొదుపు రేటు 10 శాతం నుంచి 28 శాతానికి పెరిగినప్పటికీ ఈ 
పొదుపు ప్రభుత్వ రంగంలో అవసరమైన పెట్టుబడులకు సరిపోలేదు. 
దీంతో ప్రభుత్వం లోటు బడ్జెట్‌ విధానాన్ని అవలంబించాల్సి 
వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరిగాయి. ఈ 
నేపథ్యంలో... ద్రవ్యోల్బణం ఏర్పడకుండా ప్రణాళికా కాలంలో విత్త 
వనరులను సమకూర్చుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. అంతకు 
ముందుకంటే ప్రజల, ప్రభుత్వరంగ సంస్థల నుంచి పొదుపు 
పెంచాలి. రెవెన్యూ రాబడులు, వ్యయ విధులను నిర్వహించడంలో 
ప్రభుత్వ సమర్థత పెరగాలని కమిటీ అభిప్రాయపడింది. ద్రవ్యాధికా 
రులు ధరల స్థిరత్వానికి ప్రాధాన్యమివ్వాలి. 1910 తర్వాత ద్రవ్య 


సప్లయ్‌ పెరుగుదలకు ప్రభుత్వానికి ఆర్‌బీఐ పరపతి పెరగడమే కార 
ణం. వడ్డీరేట్ల నిర్ణయంలో బ్యాంకులకు స్వేచ్చ ఉండాలని, ప్రాధా 
న్యతా రంగాలకు రుణాలను మంజూరు చేసే పద్ధతికి అవసరమైన 
యంత్రాంగాన్ని మెరుగుపర్పాలని సూచించింది. ఫలితంగా తగు 
పరిమాణంలో ప్రాధాన్యతా రంగాలకు రుణాలు లభిస్తాయని పే 
ర్కొంది. బ్యాంకు పరపతిని క్యాష్‌ క్రెడిట్‌ విధానం బదులు బిల్‌ ఫైనా 
న్సింగ్‌ ద్వారా సమకూర్చాలని సిఫార్సు చేసింది. ద్రవ్యవిధానాన్ని 
అనుసరించేప్పుడు పలు పద్ధతులను సంవిధానం చేయాలని.. ఆయా 
రంగాల్లో మార్పులను కాలక్రమేణా ప్రవేశపెట్టాలని కమిటీ అభిప్రా 
యపడింది. 


ప్రాక్టీస్‌ బిట్స్‌ 


1. ప్రపంచంలో ఏర్పాటైన మొదటి కేంద్రబ్యాంక్‌ - రిక్స్‌ బ్యాంకు 
(Riks Bank) - 1656 

. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ప్రారంభం- 1694 

. ది బ్యాంక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ ప్రారంభం - 1800 

. మనదేశంలో ద్రవ్యవిధానం ప్రవేశపెట్టేది - ఆర్‌బీఐ 

. ఆర్‌బిఐ ఏర్పాటైన సంవత్సరం - 1995 ఏప్రిల్‌ 1 

. రిజర్వ్‌ బ్యాంక్‌ జాతీయీకరణ - 1949 జనవరి 1 

. కేంద్రబ్యాంకు ప్రధాన విధి అంతిమ రుణదాతగా 

వ్యవహరించడం అని చెప్పింది - హాట్రే 

8. ప్రభుత్వానికి 'వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌' ఇచ్చేది - ఆర్‌బీఐ 

9. 1982లో ద్రవ్యవిధానంపై ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు - 
చక్రవర్తి 

10.M,= ప్రజల వద్ద ఉండే కరెస్సీ నోట్లు, నాణేలు + బ్యాంకుల 
వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లు + ఆర్‌బీఐ వద్ద ఉన్న ఇతర 
డిపాజిట్లు 

11.M, = M, + బ్యాంకుల వద్ద ఉన్న కాలపరిమితి గల డిపాజిట్లు 

12.ఏ రేటు వద్ద వాణిజ్యబ్యాంకుల బిల్లులను ఆర్‌బీఐ 
రీ డిస్కౌంట్‌ చేస్తుంది? - బ్యాంకు రేటు 

18. దేశంలో బహిరంగ మార్కెట్‌ చర్యలను నిర్వహించేది - ఆర్‌బీఐ 

14.వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంతభాగాన్ని ఆర్‌బీఐ 
వద్ద ఉంచడాన్ని ఏమంటారు? 
నగదు-నిల్వల నిష్పత్తి 

15. రిజర్వ్‌ బ్యాంక్‌ వాణిజ్య బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై 
ఉండే వడ్డీరేటు - రెపోరేటు 


<I రా ౮1 = 6౨ గ౧౨ 


బ్యాంకులకే బ్యాంకు; రిజర్వు బ్యాంకు 


ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణకు ద్రవ్య విధానాన్ని, కోశ విధానాన్ని 
నియంత్రించడం అవసరం. ఈ క్రమంలో ద్రవ్యపరమైన విధానా 
లను, ద్రవ్య మార్కెట్‌ను నియంత్రించేదే కేంద్రబ్యాంకు. అందుకే 
ప్రతి దేశానికీ కేంద్రబ్యాంకు స్థాపన అనివార్యం. మన దేశంలోని 
కేంద్రబ్యాంకును “రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా'గా పిలుస్తారు. 

ప్రజలు, ప్రభుత్వాల ఆర్థిక కార్యకలాపాల్లో ద్రవ్యం పాత్ర 
కీలకమైంది. కరెన్సీ నోట్లను జారీచేయడం, చలామణిలోని ద్రవ్య 
సప్లయ్‌ని అదుపులో ఉంచి.. ద్రవ్య సుస్థిరతను కాపాడడం, ద్రవ్య 
విధానాన్ని రూపొందించి అమలు పరచడం, అభివృద్ధి నిధులను 
ఏర్పాటుచేసి అభివృద్ధికి దోహదం చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా 
లకు బ్యాంకరుగా, సలహాదారుగా వ్యవహరించడం, విదేశీ మారక 
నిల్వలను సంరక్షించడం, విదే్లీ విత్తసంస్థలతో సమన్వయ కార్యకలా 
పాలు నిర్వహించడం వంటి విధులను ఆర్‌.బి.ఐ. నిర్వర్తిస్తుంది. 
పరపతి నియంత్రణలో ప్రధాన భూమికను పోషిస్తుంది. రెండు 
వేర్వేరు దేశాల్లోని కేంద్రబ్యాంకు విధుల్లో తేడా ఉన్నా స్థూలంగా లక్ష్యా 
లు ఒక్కటే. 


కేంద్రబ్యాంకు పరిణామం 

కేంద్రబ్యాంకు ఏర్పాటుపై నిర్దిష్ట విధానం 20వ శతాబ్దంలోనే 
జరిగింది. అంతకుముందు మొదట స్వీడన్‌లో 'రిక్స్‌ బ్యాంకు” (11౫ 
Bank)ను 1656లో స్థాపించారు. దీనిని 1658లో స్టేట్‌ బ్యాంక్‌గా 
మార్చారు. ఆయా దేశాల్లో కేంద్ర బ్యాంకుల ఏర్పాటు క్రమం... 
1694లో ది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్రండ్‌ 

1800లో ది బ్యాంక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ 

1814లో ది బ్యాంక్‌ ఆఫ్‌ నెదర్లాండ్స్‌ 

1856లో ది బ్యాంక్‌ ఆఫ్‌ స్పెయిన్‌ 

1860లో ది బ్యాంక్‌ ఆఫ్‌ రష్యా 

1875లో ది రిస్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జర్మనీ 

1826లో ది బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ 

1919లో ది ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా 


1920 బ్రస్సెల్స్‌, 1922 బ్రెజిల్‌లలో జరిగిన International 
Finance Conferenceలో.. అప్పటివరకు కేంద్ర బ్యాంకు స్థాపిం 
చుకోలేని దేశాలు తక్షణమే ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. 

మన దేశంలో కేంద్రబ్యాంకు స్థాపన గురించి మొదటగా జె.ఎమ్‌. 
కీన్స్‌ ప్రస్తావించారు. భారత్‌లో (0164 Standardను ఏర్పాటు 


చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి 1918లో చాంబర్లీన్‌ 
కమిషన్‌ను నియమించారు. ఇందులో సభ్యుడైన జె.ఎమ్‌. కీన్స్‌ 
(J.M. Keynes) ఫ్రాన్స్‌లోని బ్యాంకింగ్‌ నమూనాలో భారత్‌లో 
కూడా కేంద్రబ్యాంకు ఉండాలని సూచించారు. 1921లో కలకత్తా, 
ముంబయి, మద్రాసు ప్రెసిడెన్సీ (Presidency) బ్యాంకులను 
విలీనం చేసి ఇంపీరియల్‌ బ్యాంకుగా ఏర్పాటుచేసి.. దానికి 
కేంద్రబ్యాంకు విధులు అప్పగించడం ముఖ్య పరిణామం. 1926లో 
ఏర్పడ్డ హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌ భారతదేశంలోని కేంద్రబ్యాం 
కును'రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా'గా పేర్కొనాలని సూచించింది. 
ఈ కమిషన్‌ సూచన మేరకు 1991లో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ 
బ్యాంకింగ్‌ ఎంక్వయిరీ కమిటీ కూడా ఆర్‌బీఐ స్థాపనకు పట్టుబట్టింది. 
దీంతో 1988 సెప్టెంబర్‌ 8న రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనే 
బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. 1994 మార్చి 6న గవర్నర్‌ 
జనరల్‌ ఆమోదంతో ఆర్‌బీఐ చట్టం రూపొందింది. 

1994 ఆర్‌బీఐ చట్టం ప్రకారం ఆర్‌బీఐను 1985 ఏప్రిల్‌ 1న 
ప్రైవేటు వాటాదారులతో స్థాపించారు. ప్రైవేటు యాజమాన్యంలోని 
బ్యాంకుకు కేంద్రబ్యాంకు విధులు అప్పగించాలా? వద్దా? అనే చర్చ 
1948 వరకు జరిగింది. (ఈ కాలంలో Imperial Bank కేంద్ర 
బ్యాంకుగా వ్యవహరించింది) 

ఆర్‌బీఐ, ప్రభుత్వాలకు మధ్య ద్రవ్య, పరపతి విధానాల్లో సంపూర్ణ 
సమ న్వయం ఉండటానికి, 1929- 88 నాటి ఆర్థికమాంద్యం దృష్టా 
ఆర్థిక సుస్థిరతను చేకూర్చడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు 
చేపట్టాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అభివృద్ధిలో 
ప్రభుత్వ భాగస్వామ్యం పెరిగిన పరిస్థితుల్లో ఆర్‌బీఐని జాతీయం 
చేయాలనే వాదన తలెత్తింది. ఫలితంగా 1948లో “ఆర్‌బీఐ జాతీయీ 
కరణ చట్టం” ప్రవేశపెట్టి, 1949 జనవరి 1న జాతీయం చేశారు. ఈ 
విధంగా ఆర్‌బీఐ “పైవేటు సంస్థ నుంచి ప్రభుత్వాధీన సంస్థగా 
మార్పు చెందింది. అప్పటి నుంచి 50 మిలియన్ల రూపాయలు 
మూలధనంలోనూ, 50 మిలియన్లు రిజర్వు నిధితో ఆర్‌బీఐ కేంద్ర 
బ్యాంకు విధులను నిర్వహిస్తోంది. 


రిజర్వు బ్యాంకు నిర్వహణ 

20 మంది సభ్యులుండే కేంద్రపాలక వర్గం ద్వారా సాధారణ 

పరిపాలన జరుగుతుంది. ఆ సభ్యుల వివరాలు.. 

1. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక గవర్నరు, నలుగురు డిప్యూటీ 
గవర్నర్లు ఉంటారు. వీరి కాలపరిమితి 5 సంవత్సరాలు. 

2. ప్రభుత్వం నియమించిన ఒక ఉన్నతాధికారి. 

8. నాలుగు ప్రాంతీయ బోర్డులుంటాయి. (ముంబయి, ఢిల్లీ, 
కలకత్తా, మద్రాసు) వీటికి నలుగురు డైరెక్టర్లు ఉంటారు. 

4. కేంద్ర ప్రభుత్వం నియమించిన పది మంది అధి కారిక డైరెక్టర్లు 


ఉంటారు. కాలపరిమితి నాలుగు 
సంవత్సరం ఇద్దరు చొప్పు న రొటేషన్‌ 
చేస్తారు. 

5. ప్రాంతీయ బోర్డులో ఐదుగురు సభ్యులుంటారు. కాలపరిమితి 4 
సంవత్సరాలు. (వీరు కేంద్రపా లక వర్గంలో సభ్యులు కారు) 
మన ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయం ముంబయిలో ఉంది. బ్యాంకు 

ప్రధాన కార్యనిర్వహణాధికారిగా గవర్నర్‌ వ్యవహరిస్తారు. ఆయనకు 

మరో నలుగురు డిప్యూటీ గవర్నర్లు తోడ్పడతారు. ఆర్‌బీఐలో మొత్తం 

16 విభాగాలు ఉంటాయి. వీటి నిర్వహణను డిప్యూటీ గవర్నర్లకు 

అప్పగిస్తారు. "Financial Market Department' అనేది 16వ 

విభాగం. దీనిని జూలై 6, 2005న ఏర్పాటు చేశారు. కేంద్రపాలక వర్గం 
కనీసం ప్రతి మూడు నెలలకొకసారి తక్కువ కాకుండా ఏడాదిలో ఆరు 
సార్లు సమావేశం అవుతుంది. రిజర్వుబ్యాంకు తన కార్యకలాపాలను 
సమర్ధంతంగా నిర్వహించడానికి దేశంలో అనేక ప్రాంతాల్లో ఉపూఖ 
లను ఏర్పాటు చేసింది. ఇవి లేనిచోట స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 
రిజర్వు బ్యాంకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. లండన్‌లోనూ ఆర్‌బీఐ 

కార్యాలయం ఉంది. 1996న Bank 01 

International Set- tlement'లో సభ్యత్వం తీసుకుంది. 

11 అనేది 1990లో BASLE (స్విట్టర్లాండ్‌లో) ఏర్పడింది. అన్ని 

దేశాల కేంద్ర బ్యాంకులకు ఇది సలహాలు, సూచనలు అందిస్తుంది. 


ంవత్సరాలు. ప్రతి 
తిపై పదవీ విరమణ 


స 
ప 


థి 


సెప్టెంబరు ర 


1. దేశ ద్రవ్య విధానానికి అపెక్స్‌ సంస్థ ఏది? 
ఎ) ఆర్థిక శాఖ బి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ 


సి) భారతీయ రిజర్వు బ్యాంక్‌ 
2.రిజర్వు బ్యాంకు ఈ విధంగా ఏర్పడింది? 
ట్రై ప్రైవేటు వాటాదారులు 


డి) ప్రపంచ బ్యాంకు 


బి) ప్రభుత్వ వాటాదారులు 
సి) ప్రైవేటు, ప్రభుత్వ వాటాదారులు 
డి ఆంగ్రేయ వాటాదారులు 
8.భారతదేశంలో కేంద్రబ్యాంకు ఏర్పాటు చేయాల ని మొదటగా 
సూచించింది? 
ఎ) హిల్టన్‌ యంగ్‌ బి) జె.ఎమ్‌. కీన్స్‌ 
సి) చాంబర్లీన్‌ డి) కర్ణన్‌ 
4.1MFలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించేది? 
ఎ) ఆర్థిక మంత్రి బి) ఎస్‌బీఐ 
సి) ఆర్థికాఖ కార్యదర్శి డి) ఆర్‌బీఐ 
5.మొదటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఎవరు? 
ఎ) కె.సి. నియోగి బి) సి.డి. దేశ్‌ముఖ్‌ 
సి) క్రిష్టమాచారి డి దలాల్‌ 
6. భారతదేశ కేంద్రబ్యాంకుకు, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు 
సూచించింది? 
ఎ) బ్యాంకింగ్‌ విచారణ కమిటీ 
బి) చాంబర్లీన్‌ కమిషన్‌ సి) జె.ఎమ్‌. కీన్స్‌ 


డి) హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌ 
.రిజర్వు బ్యాంకు బిల్లు చట్టంగా మారిన తేది? 
ఎ) 1988, సెప్టెంబర్‌ 8 బి) 1994 ఆగన్గు 6 
సి) 1934, మార్చి 6 డి) 1934, అక్టోబర్‌ 8 
8.రిజర్వు బ్యాంకు పాలకవర్గంలో సభ్యుల సంఖ్య 
ఎ) 11 బి) 25 సి 21 డి 20 
9.రిజర్వు బ్యాంకు జాతీయీకరణ జరిగిన తేదీ? 
ఎ) 1.1.1949 బి) 1.10.1949 
సి) 11.1.1949 డి) 1.12.1949 
10.రిజర్వు బ్యాంకు ఏర్పడ్డప్పుడు కోటాలను ప్రాంతీయ ప్రయోజ 
నాల ప్రాతిపదికగా కేటాయించడానికి దేశాన్ని ఐదు ప్రాంతాలుగా 
విభజించారు. అవి ఏవి? 
ఎ) కలకత్తా, ఢిల్లీ, లాహోర్‌, రంగూన్‌, ఢాకా 
బి) కలకత్తా, మద్రాసు, కరాచి, రంగూన్‌, ఢాకా 
సి) ఢిల్లీ, కలకత్తా, ముంబయి, లాహోర్‌, ఢాకా 
డి) ఢిల్లీ, కలకత్తా, ముంబయి, మద్రాసు, రంగూన్‌ 
11.భారతీయ రిజర్వు బ్యాంకు కేంద్ర కార్యాలయం 
ఎ) ఢిల్లీ బి) కలకత్తా 
సి ముంబయి డి) మద్రాసు 
12.ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంకు? 
ఎ) రిక్స్‌ బ్యాంకు బి) ఆర్‌బీఐ 
సి బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ 
డి) ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా 


రిజర్వు బ్యాంకు అజమాయిషీ , కార్యకలావాలు 


రిజర్వు బ్యాంకు నిర్వహించే విధుల్లో పరపతి నియంత్రణ చాలా 
ముఖ్యమైంది. ద్రవ్య పరిమాణాన్ని నియంత్రణ చేసి, ద్రవ్య విలువను 
స్థిరీకరించడంపైనే ప్రజల జీవనప్రమాణం ఆధారపడి ఉంటుంది. 
1949 బ్యాంకింగ్‌ నిబంధనలు ప్రవేశపెట్టకముందు పరపతి 
నియంత్రణ కోసం బ్యాంకురేటు, బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలపై 
ఆధారపడవలసి వచ్చేది. బ్యాంకింగ్‌ నిబంధనల చట్టం 1949 ద్వారా 
పరపతి నియంత్రణ కోసం ఆర్‌బీఐకి విసృత అధికారాలు 
లభించాయి. 1949 చట్టం సెక్షన్‌ 21(1), 212), 35 ఎ(1), 85 
ఎ(2), 96 (1)(ఎ) ప్రకారం అనేక సెలక్టివ్‌ పరపతి సాధనాలను 
(అంటే గుణాత్మక సాధనాలను) ఉపయోగించారు. కొన్ని ఎంపిక 
చేసిన పరిశ్రమలకే పరపతిని కల్పిస్తూ, మిగతావాటికి నిరాకరిస్తారు. 
స్పెక్యులేటివ్‌ ప్రయోజనాలకు రుణ సౌకర్యం కల్పించరు. ఈ సెలెక్టివ్‌ 
పరపతి విధానాన్ని 1956 నుంచి అమలు చేస్తోంది. బ్యాంకురేటు, 
రెపోరేటు, నగదు నిల్వల నిష్పత్తి, బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు, 
చట్టబద్ధ ద్రవ్యరాశి మొదలైనవి పరిమాణాత్మక పరపతి నియంత్రణ 
సాధనాలు. 
బ్యాంకురేటు: ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు 
సే వడ్డీరేటు 
నగదు నిల్వల నిష్పత్తి ((RR): 19834 ఆర్‌బీఐ చట్టం, సెక్షన్‌ 42(1) 
ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ వివిధ రకాల డిపాజిట్ల ద్రవ్యం 
నుంచి గరిష్టంగా 15 శాతం నిధులు ఆర్‌బీఐ వద్ద రిజర్వుగా ఉంచాలి. 
కనిష్టంగా ఎంత ఉంచాలి అనేది ఆర్‌బీఐ విచక్షణపై ఆధారపడి 
ఉంటుంది. (RBI Bill May 17, 2006 హారం) CRR 
విధానాన్ని మొదటగా 1960లో అమలు చేశారు. 
చట్టబద్ధ ద్రవ్యరాశి (51.10: వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్ల 
మొత్తం నుంచి ప్రభుత్వ సెక్యూరి టీస్‌లలో ఉంచాల్సిన మొత్తం. దీని 
గరిష్ట పరిమితి 40 శాతం. ప్రస్తుతం ఇది 25 శాతంగా ఉంది. 
@eCRR, 51.1లను VRR (Variable Reserve Ratio) 
అంటారు. 
రెపోరేటు (Re purchasing option Rate) : 
39 నుంచి 14 రోజుల కాలపరిమితిలో తిరిగి కొనుగోలు చేస్తామనే 
హామీపై వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలను ఆర్‌బీఐ వద్ద 
డిస్కౌంట్‌ చేసుకొనే రేటునే రెపోరేటు అంటారు. ఇది ఆర్‌బీఐ వసూలు 
చేసే స్వల్పకాలిక వడ్డీరేటు. 
బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు: కేంద్రబ్యాంకు ప్రభుత్వ 
సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో అమ్మడాన్ని లేదా కొనడాన్ని 


బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీ 
లను అమ్మినపుడు బ్యాంకులు వాటిని కొని తమ నగదును ఆర్‌బీఐకి 
చెల్లించడం ద్వారా పరపతి తగ్గుతుంది. ఆర్‌బీఐ చట్టం 1984 సెక్షన్‌ 
17(8) ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలను కొనుగోలు 
చేయడానికి, అమ్మడానికి ఆర్‌బీఐకి తగిన అధికారాలు ఉన్నాయి. పై 
విధానాలను పెంచడం ద్వారా మార్కెట్లో బ్యాంకులు సృష్టించే పర 
పతిని తగ్గించి ద్రవ్యోల్బణం అరికట్టవచ్చు. 

రివర్స్‌ రెపోరేటు: తిరిగి నిర్ణీత కాలంలో కొంటాననే ఒప్పందం మేరకు 
ఆర్‌బీఐ తన బాండ్లను వాణిజ్య బ్యాంకులకు అమ్మేటపుడు ప్రకటించే 
వడ్డీరేటు. ప్రారంభంలో రెపో కనిష్ట కాలపరిమితి 8 రోజులు. దానిని 
తర్వాత 14 రోజులకు పెంచారు. రెపో విధానాన్ని ఆర్‌బీఐ 1992 
డిసెంబర్‌ 10 నుంచి అమలు చేస్తోంది. 


విదేశీ మారకద్రవ్య సంరక్షణ: 

ఎగుమతిదార్లు ఆర్జించిన విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా సంర 
క్షించి అవసరమైన వస్తువుల దిగుమతికి మాత్రమే కేటాయిస్తూ ని 
యంత్రిస్తుంది. మారక రేటును స్థిరీకరించడానికి చర్యలు తీసుకొం 
టుంది. 


అభివృద్ది విధులు: 
రిజర్వు బ్యాంకు ఒక పక్క తన సంప్రదాయ సిద్ధమైన బ్యాంకింగ్‌ 
విధులను నిర్వహిస్తూ, మరోవైపు దేశార్ధికాభివృద్ధికే ప్రధానపాత్ర 
వహిస్తుంది. ఆర్‌బీఐ చట్టం 1984, సెక్టన్‌ 84 ప్రకారం వ్యవసాయ 
పరపతి విభాగాన్ని నెలకొల్పింది. సెక్టన్‌ 17 ప్రకారం రాష్ట్ర సహకార 
బ్యాంకుల ద్వారా, షెడ్యూల్డ్‌ బ్యాంకుల ద్వారా వ్యవసాయ 
కార్యక్రమాలకు పరపతిని అందుస్తుంది. 

SFDA, MFALDA కింద గుర్తింపు పొందిన చిన్న, నన్న కారు 
రైతులకు తక్కువ వడ్డీలకు రుణాలను నాబార్డ్‌ ద్వారా కల్పిస్తుంది. 
పారిశ్రామిక రంగాభివృద్ధికి కూడా ఐ.డి.బి.ఐ. ద్వారా తోడ్పడుతుంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 
1.వాణిజ్య బ్యాంకుల నగదును వేగంగా  పెంచడానికిగానీ, 
తగ్గించడానికి గానీ ఆర్‌బీ ఐకి ఉపయోగపడే సాధనం? 
ఎ) బహిరంగ మార్కెట్‌ వ్యవ హారాలు 
బి) రెపో విధానం 
సి) SLR విధానం డి VRR విధానం 
2. ఆర్‌బీఐ విధించే సెలెక్టివ్‌ పరపతి విధానంలో భాగం కానిది 
ఎ) మార్దిన నియంత్రణ 
బి)రుణస్తుడికి ఇచ్చే అప్పు పరిమాణం నియంత్రణ 


సి) వడ్డీరేటు నియంత్రణ డి) బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు 
3. ఆర్‌బీఐ క్రెడిట్‌ ఆథరైజేషన్‌ స్కీం (1965) దేనికి సంబంధించింది? 
ఎ) చిన్నతరహా సంస్థలు దేశీయ సాంకేతిక విజ్ఞానం పొందడానికి 
ఇచ్చే రుణాలు 
బి) వాణిజ్య బ్యాంకులు రూ. ౫ కోట్లకు పైబడిన రుణాల 
మంజూరుకు ఆర్‌బీఐ అనుమతి గురించి 
సి) తాకట్టు రుణాలపై మార్జిన్‌ నిర్ణయించడం 
డి) కంపెనీలు వాటాలు విడుదల చేసేముందు వాణిజ్య బ్యాంకుల 
అనుమతి గురించి 
4.బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషనల్‌ సెటిల్‌మెంట్‌లో సభ్యత్వం కలిగిన 
బ్యాంకు? 


ఎ) సిండికేట్‌ బ్యాంకు బి) ఎస్‌బీఐ 

సి) కెనరా బ్యాంకు డి ఆర్‌బీఐ 
5.మారకపు రేటును స్థిరీకరించే చర్యలు చేపట్టేది? 

ఎ) ప్రభత్వం బి) ఆర్‌బీఐ 

సి) పార్లమెంటు డి) వాణిజ్య మంత్రిత్వ శాఖ 


6.1991 నరసింహం కమిటీ సిఫార్సుల అనుగుణంగా వాణిజ్య రుణా 
లపై నియంత్రిణాధికారం ఎవరిది? 
ఎ) కేంద్రప్రభుత్వానిది A)RBI 
సి) కేంద్రం, RBI డి) RBI, ఆర్థికశాఖ 
7.దేశంలో స్వాతంత్ర్యనంతరం జాతీయం చేసిన మొదటి బ్యాంకు 
ఏది? 
ఎ) SBI బిఇంపీరియల్‌ బ్యాంకు 
S)RBI డి) దేశీయబ్యాంకులు 
8.వాణిజ్యబ్యాంకుల కేపిటల్‌ అడిక్వసీ రేషియో (CAR) నిబంధన 


లను రూపొందించింది ఏవరు? 
ఎ)పార్లమెంటు బి) కేంద్ర ఆర్థిక శాఖ 
సి) బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ కమిషన్‌ &)RBI 
9.పారిశ్రామిక రంగానికి ఆర్థిక సహాయం నిమిత్తం ఏర్పాటు చేసిన 
బ్యాంకు? 
J)IDBI A)IFCI S)NABARD 8) UTI 
10.రిజర్వు బ్యాంకు 2007-08 ద్రవ్యవిధానం సమీక్ష ముఖ్య 
నిర్ణయం? 
ఎ) NR1 నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విదేశీ కరెన్సీని 
ఆమోదించవచ్చు 
బీ) ద్రవ్య నియంత్రణాధికారాన్ని కేంద్రప్రభుత్వంతో RB1 పంచు 
కోవడం 
సి) విదేశీ వాణిజ్య విధానాన్ని RB1 నిర్ణయించడం 
డి) విదేశాల్లోని ముఖ్యనగరాల్లో RB1 బ్రాంచీలను ఏర్పాటు 
చేయడం 


' జవాబులు | 1 2 3 4 5 6 7 8 9 10 
Aloo ల! [1 [15 81ల ల 


రిజర్వు బ్యాంకు కార్యకలావాలు 


ఆర్‌బీఐ విధులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు 
1. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు 

11. అజమాయిషీ కార్యకలాపాలు 

III. అభివృద్ధి కార్యకలాపాలు 


1. బ్యాంకింగ్‌ కార్యకలాపాలు 
1) కరెన్సీ నోట్ల జారీ: ఆర్‌బీఐ చట్టం 1994, సెక్షన్‌ 22 ప్రకారం కరెన్సీ 
నోట్లు (ఒక రూపాయి నోటు, నాణాలు మినహా) ముద్రించి జారీ చేసే 
అధికారం ఒక్క ఆర్‌బీఐకే ఉంది. ద్రవ్య సుస్థిరతను కాపాడటానికి 
నోట్ల ముద్రణను గుత్తాధిపత్యంగా ఆర్‌బీఐకి అప్పగించారు. ముద్రిం 
చి విడుదల చేసిన కరెన్సీకి విలువను చేకూర్చడానికి నోట్లు ముద్రించే 
ప్పుడు కొంత ఆస్తిని (బంగారం తదితరాలు) ప్రభుత్వం ఆర్‌బీఐ వద్ద 
తాకట్టుగా పెడుతుంది. 

1956కు పూర్వం నైష్పత్తిక పద్ధతి అమలులో ఉండేది. జారీ అయ్యే 
నోట్ల మొత్తం విలువకు 40 శాతం(2/5) తక్కువ కాకుండా బంగారం, 
విదేశీ సెక్యూరిటీలుండాలి. 1956లో దీనిని కనిష్ట నిల్వల జారీ 
పద్ధతిగా మార్చారు. కనిష్టంగా 115 కోట్లకు బంగారం తాకట్టు పెట్టి, 
ఎంత విలువ కరెస్సీ అయినా ముద్రించడం జరిగేది. కానీ 1957 
నుంచి దీన్ని కొద్దిగా సవరించారు. 115 కోట్లకు బంగారాన్ని, 85 
కోట్లకు విదేశీమారక ద్రవ్యం, సెక్యూరిటీలను మొత్తంగా 200 కోట్ల 
కనీస ఆస్తిని తాకట్టుగా మార్చారు. 


2) బ్యాంకర్లకు బ్యాంకు: వాణిజ్య బ్యాంకులు ప్రజ ల కోసం ఎలాంటి 

విధులు నిర్వహిస్తాయో, అవే విధులను ఆర్‌బీఐ, వాణిజ్య బ్యాంకుల 

కోసం నిర్వహిస్తుంది. అంతేకాక ఆ బ్యాంకులకు చివరి రుణదాతగా 

కూడా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు షెడ్యూల్డ్‌ హోదా ఇస్తుం 

ది. రిజర్వు బ్యాంకు చట్టం 1994 షెడ్యూల్డ్‌ రెండులో నమోదయ్యే 

బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులంటారు. అందుకు ఆ బ్యాంకులకు 

కింది నిబంధనలు ఉండాలి. 

ఆ భారతదేశంలో వ్యాపారం చేస్తున్న బ్యాంకులై ఉండాలి 

ఆ రాష్ట్ర సహకార బ్యాంకులు లేదా బ్యాంకింగ్‌ కంపెనీలై ఉండాలి 

ఆ చెల్లించిన మూలధనం రూ. 5 లక్షల రూపాయల విలువైనదిగా 
ఉండాలి 

ఆ డిపాజిట్‌దారుల ప్రయోజనాలకు హాని చేయరాదు 

ఆ నగదు నిల్వల నిష్పత్తి నిబంధనలు పాటించాలి 

ఆ ఆర్‌బీఐ నియంత్రణకు లోబడి ఉండాలి 

వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీల ప్రాతిపదికగా ఆర్‌బీఐ వద్ద 


అప్పులు పొందవచ్చు. బ్యాంకుల ఏర్పాటు, నిర్వహణలో ఆర్‌బీఐ 


తగు సలహాలు, నూచనలు ఇస్తుంది. 


8) ప్రభుత్వ బ్యాంకర్‌: ఆర్‌బీఐ చట్టం 1994, సెక్టన్‌ 20, 21 ప్రకారం 
కేంద్ర ప్రభుత్వానికి, సెక్టన్‌ 21(ఎ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు 
బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరపున ద్రవ్యాన్ని 
స్వీకరిస్తుంది, చెల్లిస్తుంది. ఆర్థికమాంద్య పరిస్థితుల్లో, యుద్ధకాలాల్లో, 
అత్యవసర పరిస్థితుల్లో అసాధారణ రుణాలు మంజూరు చేయడం, 
విదేశీ ద్రవ్యాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ప్రభుత్వ 
లావాదేవీలు వంటి విధులను నిర్వహిస్తుంది. మార్కెట్లో ద్రవ్య 
పరిమాణం పెరిగినపుడు తన వద్ద ఉన్న ప్రభుత్వ బాండ్లను అమ్మడం, 
ద్రవ్య పరిమాణం తగ్గినపుడు ప్రభు త్వ బాండ్లను కొనడం ద్వారా 
ద్రవ్య నియంత్రణచే స్తుంది. బ్యాంకింగు విత్తవ్యవహారాలతోపాటు, 
ఆర్థిక విషయాల్లోనూ సలహాదారునిగా వ్యవహరిస్తుంది. పంచవర్ష 
ప్రణాళికలు, వనరుల సమీకరణ, పరపతి సౌకర్యాల కల్పన, 
అంతర్జాతీయ విత్త విధానం మొదలైన వాటిపై ప్రభుత్వానికి సాంకేతిక 


పరిజ్ఞానం అందిస్తుంది. 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 
1.రిజర్వు బ్యాంకు కింది ఏ సిబ్బంది పదవీకాలం నాలుగు 
సంవత్సరాలు ఉంటుంది? 

ఎ) గవర్నరు, డిప్యూటీ గవర్నర్లు 

బి) డిప్యూటీ గవర్నర్లు - ప్రాంతీయ బోర్డు డైరెక్టర్లు 

సి) ప్రాంతీయ బోర్డు డైరెక్టర్లు 

డి) డిప్యూటీ గవర్నర్లు 
2.1934 ఆర్‌బీఐ చట్టం సెక్టన్‌ ఓఓ ప్రకారం? 

ఎ) ఆర్‌బీఐ, ఫారెక్స్‌ సంరక్షిస్తుంది 

బి) నోట్లను ముద్రించే అధికారం ఆర్‌బీఐకే ఉంది 

సి) పరపతి నియంత్రణాధికారం ఆర్‌బీఐకే ఉంది 

డి) రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేస్తుంది 
3.ఆర్‌బీఐలో ఆర్థిక శాఖ ప్రతినిధులు ఎందరుంటారు? 

ఎ) 1 బి) 4 ని) 10 డిక్‌ 
4.కరెన్సీ నోట్ల ముద్రణకు రిజర్వు బ్యాంకు ప్రస్తుతం పాటించే పద్ధతి 
ఎ) వైప్బత్తిక పద్ధతి బి) గరిష్ట నోట్ల జారీ పద్ధతి 
సివిదేశీ ద్రవ్య నిల్వల జారీ పద్ధతి డి కనిష్ట రిజర్వు పద్ధతి 
5.1949కి ముందు భారత్‌లో కేంద్రబ్యాంకు? 

ఎ) ఇంపీరియల్‌ బ్యాంకు బి) భారతీయ స్టేట్‌ బ్యాంకు 

సి) అలెగ్జాండర్‌ అండ్‌ కంపెనీ డి) ప్రెసిడెన్షియల్‌ బ్యాంకు 

6. రిజర్వు బ్యాంకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకరుగా వ్యవహ 
రిస్తుంది. కానీ ఒక రాష్ట్రానికి ఈ విధిని నిర్వర్తించదు. ఆ రాష్ట్రం? 


ఎ) నిక్కిం బి) తమిళనాడు 
సి) నాగాలాండ్‌ డి) జమ్ము కాళ్ళీర్‌ 
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు Ways & Means రుణాలను ఆర్‌బీఐ 
కల్పిస్తుంది. వీటి స్వభావం? 
ఎ) తిరిగి మూడు నెలల కాలంలో చెల్లించాలి 
బి) తిరిగి చెల్లించనవసరం లేదు 
సి) తిరిగి సంవత్సరం లోపు చెల్లించాలి 
డి) ద్రవ్యోల్బణం ఉన్నపుడే తిరిగి చెల్లించాలి 
8.సెలెక్టివ్‌ పరపతి నియంత్రణను ఆర్‌బీఐ ఎప్పటి నుంచి 
పాటిస్తుంది? 
ఎ) 1949 బి)19835 నీ) 1956 డి) 1950 
9.ఒక వాణిజ్య బ్యాంకు కొత్తగా శాఖను ఏర్పాటు చేయడానికి? 
ఎ) ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి 
బి) ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు 
సి) ఆర్‌బీఐ, ప్రభుత్వ అనుమతి అవసరం 
డి) ఆర్‌బీఐ పాక్షిక అనుమతి అవసరం 
10.ఆర్‌బీఐ ప్రధాన విధి? 
ఎ) పరపతి నియంత్రణ బి) విదేశీ ద్రవ్య సంరక్షణ 


సి) నోట్ల ముద్రణ డి) ప్రభుత్వ బ్యాంకరు 
11.విదేశాల్లోని ఏ నగరంలో ఆర్‌బీఐ బ్రాంచి ఉంది? 

ఎ) వాషింగ్టన్‌ బి) లండన్‌ 

సి) టోక్యో డి) కరాచి 


12.కింది ఏ ద్రవ్య నియంత్రణ చర్యను పూర్తిగా తొలగించాలని 
డిమాండ్‌ చేస్తున్నారు? 
ఎ) బ్యాంకు రేటు బి CRR 
సి) రెపో రేటు డి SLR 

13.వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్‌ ద్రవ్యంలో కనీసం 25 శాతం 
నగదు, బంగారం, సెక్యూరిటీలలో నిల్వగా ఉంచడాన్ని ఎకు 
టారు? 
ఎ) నగదు నిల్వల నిష్పత్తి బి) చట్టబద్ధ ద్రవ్యరాశి 
సి) మార్డిన్లు డి) ప్రామాణిక ద్రవ్యరాశి 


| జవాబులు | 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 
[2 కళల ల 81 క్ష్‌ DB 


> 


ఆర్‌బీఐ ద్రవ్య విధానం.... నియంత్రణ చర్యలు 


దేశంలో చట్టబద్ధమైన ద్రవ్యాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేస్తుంది. దాని ఆధారంగా 
వాణిజ్య బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు రకాల 
ద్రవ్యాలను కలిపితే ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న ద్రవ్యం తెలుస్తుంది. 
బ్యాంకులు సృష్టించే పరపతి పెరిగినప్పడు చెలామణిలో ఉన్న ద్రవ్య సరఫరా 
పెరిగి ద్రవ్యోల్ణణ పరిస్టితులు ఏర్పడతాయి. పరపతి తగ్గినప్పుడు ప్రతి ద్రవ్యోల్బణ 
వా (డై) (5 ౧ ల (3) 

పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ద్రవ్యాన్ని “మంచి సేవకుడు, చెడ్డ 

థి ms: ఆ 
యజమాని” అని వర్ధిస్తారు. 


ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య సుస్థిరతను చేకూర్చడం రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రధాన 
ధి ధి ధి 

లక్ష్యం. కాబట్టి వాణిజ్య బ్యాంకులు నృష్టించిన పరపతిని ఆర్‌బీఐ 

నియంత్రిస్తుంది. పరపతి నియంత్రణ కోసం కేంద్ర బ్యాంక్‌ (ఆర్‌బీఐ) 

అనుసరించే విధానాన్ని ద్రవ్యవిధానం అంటారు. 


ద్రవ్య లేదా పరపతి విధాన సాధనాలు 

పరపతిని ఆర్‌బీఐ రెండు విధాలుగా నియంత్రిస్తుంది. 

ఆ పరిమాణాత్మక పరపతి నియంత్రణ చర్యలు 

ఆ గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణ చర్యలు 


పరిమాణాత్మక నియంత్రణ చర్యలు 
పరపతి పరిమాణాన్ని, వ్యయాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ మూడు విధాలుగా 
నియంత్రిస్తుంది. 

ఎ) బ్యాంకింగ్‌ రేటు విధానం 

బి) బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు 

సి) నగదు నిల్వల నిష్పత్తి 
బ్యాంక్‌ రేట్‌: వాణిజ్య బ్యాంకులు తమ వద్దగల ప్రథమ శ్రేణి సెక్యూరి 
టీలను హామీగా పెట్టి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకుం 
టాయి. ఈ రుణాలకు విధించే వడ్డీనే బ్యాంక్‌ రేట్‌ లేదా రీడిస్కాంట్‌ 
రేట్‌ అంటారు. ఈ బ్యాంక్‌ రేట్‌ను రిజర్వ్‌బ్యాంక్‌ ద్రవ్యోల్బణ సమ 
యంలో పెంచి, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు తగ్గిస్తుంది. 
బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలు: రిజర్వ్‌ బ్యాంక్‌ తన వద్ద ఉన్న 
ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు, వాణిజ్య 
బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు అమ్మడాన్ని లేదా కొనడాన్ని బహి 
రంగ మార్కెట్‌ చర్యలు అంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ విక్రయించే ప్రభు 
త్వ సెక్యూరిటీలను కొన్నప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద 
నున్న అదనపు ద్రవ్యం ఆర్‌బీఐకి బదిలీ అవుతుంది. ఫలితంగా 
బ్యాంకుల పరపతి సృష్టి సామర్థ్యం తగ్గుతుంది. ద్రవ్యోల్బణ కాలంలో 
అమ్మిన ప్రభుత్వ సెక్యూరిటీలను, ఆర్థికమాంద్యం తలెత్తినప్పుడు 
ఆర్‌బీఐ తిరిగి కొనుగోలు చేస్తుంది. 


రెపో, రివర్స్‌రెపో: రెపో రేటు అనేది స్వల్పకాలానికి సంబంధించింది 
(సాధారణంగా 15 రోజులు). 1992లో దీన్ని ప్రవేశపెట్టారు. వాణిజ్య 
బ్యాంకుల వద్ద నగదు నిల్వల కొరత ఉన్నప్పుడు అవి ప్రభుత్వ 
సెక్యూరిటీలను హామీగా పెట్టి రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి రుణాలు తీసు 
కుంటాయి. ఈ స్వల్ప కాలానికి ఆర్‌బీఐకి చెల్లించే వడ్డీరేటే రెపో. 
రివర్స్‌ రెపోరేటును 1996లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పత్రాలను 
హామీగా పెట్టి బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటే రివర్స్‌ రెపో. 
నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌): చట్టబద్ధంగా వాణిజ్య బ్యాంకులు 
తమ వద్దగల మొత్తం డిపాజిట్లలో కొంత నగదు నిష్పత్తిని రిజర్వ్‌ 
బ్యాంక్‌ వద్ద ఉంచాలి. దీనినే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. దీన్ని 
మార్చడం ద్వారా పరపతి పరిమాణాన్ని పెంచవచ్చు. సీఆర్‌ఆర్‌ 5 
శాతం అయితే పరపతి పరిమాణం 20 రెట్లు పెరుగుతుంది. సీఆర్‌ఆర్‌ 
10 శాతం అయితే పరపతి పరిమాణం 10 రెట్లు పెరుగుతుంది. 
సీఆర్‌ఆర్‌ 20 శాతం అయితే పరపతి పరిమాణం 5 రెట్లు పెరుగు 
తుంది. అంటే పరపతి పరిమాణానికి, సీఆర్‌ఆర్‌కి విలోమ సంబంధం 
ఉంటుంది. ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్‌ బ్యాంక్‌ సీఆర్‌ఆర్‌ను పెంచి 
ఆర్థికమాంద్యం కాలంలో తగ్గిస్తుంది. 
SLR (Statutory Liquidity Ratio): సీఆర్‌ఆర్‌కి అదనంగా ప్రతీ 
వాణిజ్యబ్యాంక్‌ తన మొత్తం డిపాజిట్లలో కొంతభాగాన్ని నగదు గానీ, 
బంగారం రూపంలోగానీ, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో గానీ తన 
వద్దే ఉంచుకోవాలి. దీనినే ఎస్‌ఎల్‌ఆర్‌ అంటారు. 
ఆ గుణాత్మక పరపతి నియంత్రణ లేదా ఎంపిక చేసిన పరపతి 

నియంత్రణ 

పరపతిని పూర్తిగా విస్తరించడం లేదా తగ్గించడం కాకుండా దేశ 
శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన రంగాలకు పరపతి సౌకర్యాలను 
కల్పించడానికి, హానికరమైన రంగాలకు నియంత్రించడానికి ఉపయో 
గించే సాధనాలే ఎంపిక చేసిన లేదా పరపతి నియంత్రణ. మార్డిన్లు 
నిర్ణయించడం, పరపతి రేషనింగ్‌, వినియోగదార్ల పరపతి నియం 
త్రణ, నైతిక ఉద్బోద, ప్రత్యక్ష చర్యలు మొదలైనవి ఆర్‌బీఐ పరపతి 
నియంత్రణ విధానాలు. 


ఆర్‌బీఐ పరపతి విధానంలో బార్యకుకు 


చెందిన వివిధ రేట్లు (డిసెంబర్‌ 8, 2008 నాటికి) 


బ్యాంక్‌రేటు 6 శాతం (2003 ఏప్రిల్‌ 80 నుంచి) 
సీఆర్‌ఆర్‌ 5.5 శాతం (నవంబర్‌ 
8, 2008 నుంచి) 
ఎస్‌ఎల్‌ఆర్‌ 24 శాతం (నవంబర్‌ 
3, 2008 నుంచి) 
రెపోరేట్‌ 6.5 శాతం (డిసెంబర్‌ 


8, 2008 నుంచి) 


రివర్స్‌ రెపో రేట్‌ 5 శాతం (డిసెంబర్‌ 8, 


2008 నుంచి) 


బ్యాంకింగ్‌ రంగానికి చెందిన మరికొన్ని ముఖ్యాంశాలు 


వాణిజ్య బ్యాంకులు రెండు రకాలు. 

షెడ్యూల్డ్‌ బ్యాంకులు 

నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు 

షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వ్‌బ్యాంక్‌ చట్టం(1934) రెండో షెడ్యూ 
ల్ల్‌లో నమోదైన బ్యాంకులు. ఉదా: మన దేశంలో జాతీయం చేసిన 
వాణిజ్య బార్యకులు, ఎస్‌బీఐ 

నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం(1934) రెండో 
షెడ్యూల్డ్‌లో నమోదు కాని బ్యాంకులు 

నాబార్డ్‌: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌. దీనిని 
శివరామన్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1982లో స్థాపించారు. 
గ్రామీణాభివృద్ధిలో ఇది శిఖరాగ్ర సంస్థ. 

మన దేశంలో 1904 సహకార పరపతి సంఘాల ఆధారంగా సహ 
కార బ్యాంకులను స్థాపించారు. సహకార రంగంలో రాష్ట్ర సహకార 
బ్యాంక్‌ శిఖరాగ్ర సంస్థ. 

పరిశ్రమలకు మధ్యకాలిక, దీర్ణకాలిక రుణాలు మంజూరు చేయడా 
నికి పారిశ్రామిక లేదా పెట్టుబడి బ్యాంకులను స్థాపించారు. అవి.. 
ఐఎఫ్‌సీఐ-1948; ఐసీఐసీఐ-1955; ఐడీబీఐ-1964; సిడ్బీ- 
1990; ఎస్‌ఎఫ్‌సీ - 1951 

నర్సింహం కమిటీ సిఫార్సుల మేరకు 1975లో ప్రాంతీయ 
గ్రామీణ బ్యాంకులను స్థాపించారు. 

ఎస్‌బీఐ-1806లో కలకత్తాలో, 1840లో బొంబాయిలో, 1849లో 
మద్రాస్‌లో ప్రెసిడెన్సీ బ్యాంకులు ఏర్పడ్డాయి. ఈ మూడింటినీ 
విలీనం చేసి 1921లో ఇంపీరియల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. 
గోర్వాలా కమిటీ సిఫార్సుల మేరకు 1955 జూలైలో ఇంపీరియల్‌ 
బ్యాంక్‌ను ఎస్‌బీఐగా మార్చారు. 


PRACTICE QUESTIONS 


. బ్యాంక్‌ రేట్‌ అంటే? (ఎపీపీఎస్‌సీ 2004) 


ఎ) వాణిజ్య బ్యాంకులు అప్పు ఇచ్చే రేటు 

బి) వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించే రేటు 

నీ) రిజర్వ్‌ బ్యాంక్‌ వాణిజ్య బ్యాంక్‌లకు అప్పు ఇచ్చే రేటు 
డి) పైవేవీ కావు 


. ఐసీఐసీఐ దేశంలో 1955లో స్థాపించిన రెండో అఖిలభారత ప్రత్యేక 


పారిశ్రామిక ఆర్థిక సంస్థ. మొదటి సంస్థ ఏది? 
(ఏపీపీఎస్‌సీ 2004) 
ఎ)ఐడీబీఐ బి సిద్బీ 


సి) ఐఎఫ్‌సీఐ డి) ఎన్‌ఎస్‌ఐసీ 


| లీడ్‌ బ్యాంక్‌ పథకం దేనికి సంబంధించింది? 


(ఎపీపీఎస్‌సీ 2008) 


ఎ) నారీమన్‌ కమిటీ _ బి) నర్సింహం కమిటీ 
సి) చక్రవర్తి కమిటీ డి) రంగరాజన్‌ కమిటీ 
4. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ను దేనికి పూర్తి అనుబంధంగా స్థాపిం 
చారు? 
(యూపీఎస్‌సీ 2007) 
ఎ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 


బి) ఆర్‌బీఐ సి) ఐసీఐసీఐ డి) ఎల్‌ఐసీ 
5. ద్రవ్య విధానాన్ని ఎవరు నియంత్రిస్తారు? 
ఎ) ప్రభుత్వం బి) రిజర్వ్‌బ్యాంక్‌ 


సి) ద్రవ్యం అప్పిచ్చేవారిది 
ది వాణిజ్య బ్యాంకులు 
6. కింది వాటిలో ఏది పరిమాణాత్మక పరపతి నియంత్రణ కాదు? 
ఎ) బ్యాంక్‌ రేట్‌ బి) రిజర్వు నిష్పత్తిలో మార్పు 
సి) మార్జిన్ల నిర్ణయం _ డి) పైవేవీ కావు 
7. వాణిజ్య బ్యాంకులు రిజర్వ్‌బ్యాంక్‌ వద్ద ఉంచాల్సిన కనిష్ట నగదు 
నిల్వల నిష్పత్తిని ఏమంటారు? 
ఎ) ఎస్‌ఎల్‌ఆర్‌ బి) సీఆర్‌ఆర్‌ 
నీ) ఎస్‌ఆర్‌ఆర్‌ డి) ఎల్‌ఆర్‌ఆర్‌ 
8. బహిరంగ మార్కెట్‌ చర్యలంటే? 
ఎ) డిపాజిట్ల సేకరణ 
బి) రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకోవడం 
సి) రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం, అమ్మడం 
డి) ప్రభుత్వ బ్యాంకులకు రుణాలు ఇవ్వడం 
9. బ్యాంకుల నగదు నిష్పత్తి 20 శాతం అయితే డిపాజిట్‌ గుణం 
ఎంత? 


ఎ) 4 బీర్‌ నీ) 10 డి 20 
10. 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం? 
ఎ) 1900 చి) 1969 సీ) 1955 డి 1982 
సమాధానాలు — 


1B 2B Hl. 45 H=: 
Me) | | D:) 


నగదు నిల్వల నిష్పత్తి అంటే... 


రిజర్వ్‌ బ్యాంక్‌ విధులు 

“నిప్పు, చక్రం లాంటి నవకల్పనకు దీటుగా, ప్రపంచంలోని మూడో 
నవకల్పనగా కేంద్ర బ్యాంక్‌ను 'హిల్‌ రోజర్స్‌” అభివర్ణించాడు. దాన్ని 
బట్టి కేంద్రబ్యాంక్‌ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 1656లో 
స్వీడన్‌లో రిక్స్‌ బ్యాంక్‌ పేరుతో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్‌ 
స్థాపించారు. 1694లో ఇంగ్లండ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, 1800లో 
బ్యాంక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ను స్థాపించారు. అమెరికాలో కేంద్ర బ్యాంక్‌ను 
ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌గా పిలుస్తారు. మన దేశంలో కేంద్ర బ్యాంక్‌ 
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ). 


భారతీయ రిజర్వు బ్యాంక్‌ స్థాపన 
1926లో కరెన్సీ, ఫైనాన్స్‌పై నియమించిన రాయల్‌ కమిషన్‌ (దీన్నే 
హిల్టన్‌ యంగ్‌ కమిషన్‌ అంటారు), 1931లో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ 
బ్యాంకింగ్‌ ఎంక్వైరీ కమిటీ సూచనల మేరకు 1984లో రిజర్వ్‌ బ్యాంకు 
చట్టం చేశారు. 1985 ఏప్రిల్‌ 1న భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ను 
స్థాపించారు. ఒక్కొక్క వాటా 100 రూపాయల చొప్పున 5 లక్షల 
వాటాలతో 5 కోట్ల రూపాయలతో ప్రారంభించారు. కొద్దిమంది చేతి 
లో వాటాలు కేంద్రీకృతం అవడం న్యాయం కాదని భావించి 1949 
జనవరి 1న భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ను జాతీయం చేశారు. 

ఒక గవర్నర్‌ నలుగురు డిప్యూటీ గవర్నర్లతో కూడిన 20 మంది 
గల డైరెక్టర్ల బోర్డు ఆర్‌బీఐని నిర్వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం 
ముంబయిలో ఉంది. నాలుగు స్థానిక బోర్డులు ముంబయి, చెన్నై, 
కోల్‌కతా, న్యూఢిల్లీల్లో ఉన్నాయి. ఆర్‌బీఐ మొదటి గవర్నర్‌ 'స్మిత్‌. 
ఆర్‌బీఐ మొదటి భారతీయ గవర్నర్‌ సి.డి. దేశ్‌ముఖ్‌. ప్రస్తుత గవర్నర్‌ 
దువ్వూరి సుబ్బారావు. భారతదేశ మొత్తం ద్రవ్య మార్కెట్‌కు ఆర్‌బీఐ 
శిఖరాగ్ర సంస్థ (Apex). 


ఆర్‌బీఐ విధులు 
సంప్రదాయ విధులతో పాటు పర్యవేక్షణ, ప్రోత్సా హక విధులను 
కూడా ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. 
ఎ. సంప్రదాయక విధులు 
1. కరెన్సీ నోట్ల జారీ 

కరెస్సీ నోట్ల జారీలో ఆర్‌బీఐకి గుత్తాధిపత్య అధికారముంది. 
రెండు రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఆర్‌బీఐ ముద్రి 
స్తుంది. రూపాయి నాణేలను, నోట్లను భారత ఆర్థిక శాఖ ముద్రి 
స్తుంది. రూపాయి నోట్లపై ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. 
1956 వరకు మన దేశంలో నోట్ల జారీకి అనుపాత నిల్వల పద్ధతిని 
అవలంబించేవారు. 1956లో దీన్ని రద్దు చేసి “కనిష్ట నిల్వల పద్ధతి'ని 
ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉండాల్సిన 
కనిష్ట నిల్వలు రూ. 200 కోట్లు. అందులో కనీసం రూ. 115 కోట్లు 


బంగారంలో, మిగతా విదేశీ సెక్యూరిటీల రూపంలో ఉండాలి. 
11. (ప్రభుత్వానికే బ్యాంక్‌ 

రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంక 
రుగా, ఏజెంటుగా, ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ 
నగదు నిల్వలను డిపాజిట్‌ రూపంలో పెట్టుకోవడం, ప్రభుత్వం తర 
పున చెల్లింపులు చేయడం ఆర్‌బీఐ విధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 
90 రోజుల కాల పరిమితితో స్వల్పకాలిక రుణాలను మంజూరు 
చేస్తుంది. వీటినే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (Ways and 
Means Advances) అంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 
కరెన్సీ, పరపతి ఆర్థిక సమస్యల విషయంలో సలహాలిస్తుంది. 
111. బ్యాంకులకు బ్యాంక్‌ 

రిజర్వ్‌ బ్యాంక్‌ భారతదేశంలోని బ్యాంకులకు బ్యాంకుగా వ్యవ 
హరిస్తుంది. ప్రతీ వాణిజ్య బ్యాంకు తమ డిపాజిట్లలో కొంత కరెన్సీని 
ఆర్‌బీఐ వద్ద ఉంచాలి. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. వాణి 
జ్య బ్యాంకుల అర్హత కలిగిన బిల్లులను ఆర్‌బీఐ రీ డిస్కౌంట్‌ చేస్తుంది. 
IV. అంతిమ రుణదాత 

అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులను ఆర్‌బీఐ ఆదు 
కుంటుంది. అందువల్ల ఆర్‌బీఐని అంతిమ రుణదాత అంటారు. 
V. క్లియరింగ్‌ హౌస్‌లు నిర్వహించడం 

వాణిజ్య బ్యాంకులు ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తా 
లను, ఇతర బ్యాంకుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాలను 
ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన క్లియరింగ్‌ హౌస్‌ల ద్వారా పరిష్కరించు 
కోవచ్చు. 
Vi. పరపతి నియంత్రణ 

ఆర్‌బీఐ విధుల్లో అతి ముఖ్యమైంది పరపతి నియంత్రణ. వాణిజ్య 
బ్యాంకులు సృష్టించే పరపతి వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ 
పరిస్థితులు రాకుండా, స్థిరత్వాన్ని సాధించేందుకు వాణిజ్య బ్యాంకుల 
పరపతిని ఆర్‌బీఐ నియంత్రిస్తుంది. దానికోసం పరిమాణాత్మక 
పరపతి నియంత్రణ, గుణాత్మక పరపతి నియంత్రణ అనే రెండు 
సాధనాలను వినియోగిస్తుంది. 
Vil. అంతర్జాతీయ ద్రవ్య నిధులను సంరక్షించడం 

ఒక దేశ బంగారం నిల్వలు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేంద్ర 
బ్యాంకు వద్ద ఉంటాయి. విదేశీ మారక నిల్వల సంరక్షకుడిగా ఆర్‌బీఐ 
వ్యవహరిస్తుంది. విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 
తరపున అమలు చేస్తుంది. 


వి. పర్యవేక్షణ విధులు: 

ఆర్‌బీఐ కొన్ని ద్రవ్యేతర విధులను కూడా నిర్వహిస్తుంది. వీటిని 
పర్యవేక్షణ విధులంటారు. వాణిజ్య బ్యాంకులను, సహకార బ్యాంకు 
లను తనిఖీ చేసి వాటికి లైసెన్స్‌లు ఇవ్వవచ్చు లేదా రద్దు చేయవచ్చు. 


అంటే సామాజిక లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థను 
నిర్దేశించే బాధ్యత రిజర్వ్‌ బ్యాంకుదే. 


సి. అభివృద్ధి విధులు 

ఆర్‌బీఐ అభివృద్ధికి ప్రోత్సాహమిచ్చే విధులను కూడా నిర్వహిస్తుంది. 

వ్యవసాయ అభివృద్ధి కోసం వ్యవసాయ పునఃవిత్త అభివృద్ధి కార్పొ 

రేషన్‌ (ARDC)ను స్టాపించింది. 1982లో 'నాబార్డ్‌ (NABA 

RD)ను స్థాపించేందుకు కృషి చేసింది. 

ఆ పారిశ్రామిక రుణాల కోసం వివిధ పారిశ్రామిక ద్రవ్య సంస్థలైన 
IDBI, IFCI, SFC స్థాపనకు కృషి చేసింది. 

ఆ చిన్న మొత్తాల్లో పొదుపులను సేకరించి, పెట్టుబడిగా మార్చడా 
నికోయూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (౮11) వంటి సంస్థ స్థాపనకు 
దోహదపడింది. [| 

ఆ సహకార సంస్థల స్థాపన ద్వారా వ్యవసాయ పరపతి సౌకర్యాన్ని 
మెరుగుపర్చేందుకు కృషి చేసింది. 

ఆ ద్రవ్య మార్కెట్‌ను అభివృద్ధిచేసి పరపతిని పెంపొందించడానికి 
మొదటిసారిగా 1952లో బిల్లు మార్కెట్‌ పథకాన్ని ప్రారంభిం 
చింది. 


డి. అనుషంగిక విధులు 
వివిధ సహకార బ్యాంకుల, వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షక సిబ్బందికి 
నిక్షణనివ్వడానికి కళాశాలలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసింది. 
బ్యాంకర్ల శిక్షణ కళాశాల ముంబయిలో, వ్యవసాయ బ్యాంకింగ్‌ కళా 
శాల పుణెలో, రిజర్వు బ్యాంకు సిబ్బంది కళాశాల చెన్నైలో ఉన్నాయి. 
అ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, పరపతి, కరెన్సీ, వ్యవసాయ, పారిశ్రామిక 

ఉత్పత్తులకు సంబంధించిన గణాంకాలను సేకరించి ముద్రిస్తోంది. 
అ వివిధ ఆర్థిక, ద్రవ్య కమిటీల నివేదికలను నెలసరి బులెటిన్ల 

రూపంలో కూడా ప్రచురిస్తోంది. 

రిజర్వ్‌ బ్యాంక్‌ సంప్రదాయ సిద్ధమైన కేంద్ర బ్యాంకు విధులనే 
కాకుండా, ఆర్థికాభివృద్ధికి దోహదపడే నూతన విధులను కూడా నిర్వ 
హిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి, ద్రవ్య మార్కెట్‌ 
విస్ఫృతికి, సహకార రంగ అభివృద్ధికి ఆర్‌బీఐ అనేక విధాలుగా కృషి 
చేస్తోంది. 


PREVIOUS QUESTIONS 
1. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మొదటి భారతీయ గవర్నర్‌? 


(జె.ఎల్‌. 2007) 
ఎ) సి. రంగరాజన్‌ బి) కె.సి. నియోగి 
సి) వై.వి. రెడ్డి డి) సి.డి. దేశ్‌ముఖ్‌ 
2. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించిన సంవత్సరం? 
(జె.ఎల్‌. 2007) 
ఎ) 1937 బి) 1936 సి) 1935 డి) 1947 


3. ప్రస్తుతం ఆర్‌బీఐ అవలంబించే కనీస నిల్వల విధానం ప్రకారం 
ఎంత కనీస బంగారం నిల్వ ఉన్నట్లయితే, నోట్లను జారీ 


. కింది వాటిలో ఏది తప్పు? 


చేయవచ్చు? (జె.ఎల్‌. 2007) 
ఎ) రూ. 85 కోట్లు బి) రూ. 115 కోట్లు 
సి) రూ. 200 కోట్లు డి) రూ. 250 కోట్లు 


. భారత దేశంలో నోట్ల జారీలో అవలంబించే పద్ధతి? 


(జె.ఎల్‌ 2001) 
ఎ) అనుపాత నిల్వల పద్దతి బి) పాక్షిక విశ్వాసాశ్రిత పద్దతి 
ధే ణు ధి 
సి) కనిష్ట నిల్వల పద్ధతి డి) ఏదీ కాదు 


(నాన్‌గెజిటెడ్‌ 2005) 

ఎ)కేంద్ర బ్యాంక్‌ దేశంలో పరపతి నియంత్రణ బాధ్యత 
చేపడుతుంది 

బి) కేంద్ర బ్యాంక్‌ బ్యాంకులకు బ్యాంకు వంటిది 

సి) కేంద్ర బ్యాంక్‌ ఆర్థిక ప్రణాళికలను చేపడుతుంది 

డి) కేంద్ర బ్యాంక్‌, వాణిజ్య బ్యాంకులను కష్టకాలంలో ఆదుకుం 
టుంది 


. భారతీయ రిజర్వ్‌ బ్యాంకును ఏ సంవత్సరంలో జాతీయం చేశారు? 


(డీఈఓ 2008) 
ఎ) 1935 వి) 1947 సి) 1949 డి) 1951 
. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (ఏపీపీఎస్సీ) 
ఎ) ఢిల్లీ బీ ముంబయి 
సి) కాన్సూర్‌ డి) నాసిక్‌ 
. ఆర్‌బీఐ కృషితో NABARDను ఎప్పుడు స్థాపించారు? 
(ఏపీపీఎస్సీ) 
ఎ) 1968 వి) 1964 సి) 1980 డి) 1982 


. ఒక రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? (ఏపీపీఎస్సీ) 


ఎ) ఆర్‌బీఐ గవర్నర్‌ 
సి) ప్రధాన మంత్రి 


బి) ఆర్థిక మంత్రి 
డి) ఆర్థికాఖ కార్యదర్శి 


(B25: Bc 
cree E 


భారత దేశంలో.. 


ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయటానికి అవసరమైన విత్తవనరుల 
సేకరణలో భాగంగా... పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలుగా... 
పన్ను-జీడీపీ నిష్పత్తిని పెంచాలి. ఇందులో భాగంగా... ప్రత్యక్ష పన్ను 
విధానాన్ని పటిష్టపరచాలి. పరోక్ష పన్ను రేట్లు ఎక్కువైతే... సమానత్వ 
సూత్రానికి విఘాతం కల్గుతుంది. పన్నుల పరిధిని విస్తరించి.. అన్ని 
వర్గాల ప్రజలు పన్నుల పరిధిలోకి వచ్చేవిధంగా చర్యలు తీసు 
కుంటే... ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది... దాంతోపాటు పన్ను 
భారాన్ని వివిధ ఆదాయ వర్గాల మధ్య న్యాయబద్ధంగా పంపిణీ 
చేయవచ్చు!! ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయటానికి అవసరమైన 
పథకాలు, ప్రాజెక్టుల రూపకల్పనకు తగిన విత్తవనరులు అవసరం. 
స్థూల ఆర్థిక విధాన సాధనాలలో... పన్ను విధానం కీలకమైంది. ఆర్థిక 
లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధానం 
రూపొందిస్తుంది. ఆదాయ, సంపదల అసమానతలు తగ్గించటం 
ద్వారా... పొదుపును, పెట్టుబడులను ప్రోత్సహించి... ఆర్థిక స్థిరీకరణ 
సాధించేందుకు ప్రభుత్వం సరైన పన్నుల విధానాన్ని రూపొందించు 
కోవాలి. మనదేశంలో విధించే పన్నులు... రెండు రకాలు... అవి.. 

1) ప్రత్యక్ష పన్నులు (ఆదాయపు పన్ను, కార్పొరేషన్‌ పన్ను, 
మూలధన రాబడి పన్ను, సంపద పన్ను, ఎస్టేట్‌ సుంకం, బహుమతి 
పన్ను). పరోక్ష పన్నులు(యూనియన్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు, కస్టమ్స్‌ 
సుంకం). బదిలీ చేయడానికి వీలు లేనివి ప్రత్యక్ష పన్నులు. వీటిని 
ప్రభుత్వం ఎవరిపైన విధిస్తుందో.. వారే నేరుగా ప్రభుత్వానికి చెల్లిం 
చాలి. పరోక్ష పన్నులను తొలుత వ్యాపార సంస్థపై విధించినప్పటికీ.... 
ఆ పన్నుభారం చివరకు వ్యక్తులపైకి (కొనుగోలుదార్ల) బదిలీ 
అవుతుంది. భారత దేశం వనరుల సమీకరణ కోసం ఎక్కువగా పరోక్ష 
పన్నులపైనే ఆధారపడింది. దేశంలో ప్రత్యక్ష పన్నుల విత్తబేస్‌ (72x 
base) ఇరుకుగా ఉండటం వల్ల ఆర్థిక ప్రగతికి అవసరమైన వనరుల 
సేకరణ ఆశించిన మేర జరగలేదు. ఈ “పన్ను చెల్లించే వ్యక్తికి వస్తువు 
ధరలో పన్ను శాతం ఎంతో సాధారణంగా తెలిసే అవకాశం లేదు. 
కాబట్టి ఈ పరోక్ష పన్ను విధానంలో... మానసికంగా ప్రజలపై ఒత్తిడి 
ఉండదు. అందువల్ల ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నులను విధిం 
చడమే సముచితం అని డబ్య్యూ.ఎ.లూయిస్‌ అభిప్రాయపడ్డారు. 
భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో... ఆర్థిక అసమానతలు 
రూపుమాపటానికి పురోగామి పన్నుల విధానం సరెందని ఆర్థికవేత్తల 
అభిప్రాయం. 


పన్నులు- కేంద్రం, రాష్ట్రాల వాటా: 

పన్నుల విషయంలో... కేంద్రం, రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో. 
వివాదాలు తలెత్తకుండా చూసేందుకు రాజ్యాంగపరమైన నిర్ణయాలు 
చేశారు. 2000, మార్చిలో రాజ్యాంగంలోని 8వ సవరణ రావటానికి 
ముందు... కార్పొరేషన్‌ పన్ను, కస్టమ్స్‌ సుంకం.. కేంద్ర ప్రభుత్వ 


పరిధిలో ఉండేవి. మొత్తం కేంద్ర పన్నుల రాబడిలో... వీటి వాటా 50 
శాతం. ప్రస్తుతం ఈ రాబడిని కేంద్రం, రాష్ట్రాలు... ఇతర కేంద్ర 
పన్నుల రాబడి మాదిరిగానే పంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని 
పన్నులు విధించి... వాటి ద్వారా లభించే ఆదాయాన్ని తమ కార్యకలా 
పాలకు వినియోగించుకోవచ్చు.. అవి... అమ్మకం పన్ను (వ్యాట్‌, 
రాష్ట్ర ఎక్సైజ్‌ పన్ను భూమి శిస్తు, వ్యవసాయ ఆదాయంపై పన్ను, 
వినోదపన్ను. కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు 
చేసి... వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటుంది.. 
అవి... యూనియన్‌ ఎక్సైజ్‌ డ్యూటీలు, ఆదాయపు పన్ను. ఆర్థిక 
సంఘం సిఫార్సు మేరకు... వీటి ఆదాయాలను కేంద్రం, రాష్ట్రాలు 
పంచుకుంటాయి. కొన్ని పన్నులను విధించే అధికారం కేంద్ర ప్రభు 
త్వానికే ఉంది. వీటి ద్వారా వచ్చే రాబడి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు 
చెందుతుంది. అవి.. న్యూస్‌ పేపర్ల అమ్మకాలు, కొనుగోలుపై పన్ను, 
బహుమతి పన్ను, అడ్వర్‌టైజ్‌మెంట్‌లపై పన్ను, వ్యవసాయ 
భూములు మినహాయించి, ఇతర సంపదపై ఉండే ఎస్టేట్‌ డ్యూటీ, 
టెర్మినల్‌ టాక్స్‌, రైల్వే సరకులు, ప్రయాణ ఛార్జీలపై డ్యూటీలు. కొన్ని 
పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించినప్పటికీ... వాటిని వసూలు 
చేసుకొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. స్టాంపు డ్యూటీలు, వ్యాట్‌, 
డ్రగ్స్‌, కాస్మోటిక్స్‌పై విధించే పన్నురేట్లను కేంద్రం నిర్ణయిస్తుంది. 
వీటిని సంబంధిత రాష్ట్రాలు వనూలు చేసుకుంటాయి. 


ప్రత్యక్ష, పరోక్ష పన్ను ఆదాయాలు: 

ప్రణాళికా కాలంలో... పన్నుల రాబడిలో గణనీయమైన పెరుగుదల 
కనిపించింది. పన్నుల ఆదాయం (కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత 
ప్రాంతాలు కలిపి) 1950-51లో రూ. 627 కోట్ల నుంచి... 
1960-61లో రూ.1,850 కోట్లకు, 2003-04లో రూ.4,15,288 
కోట్లకు, 2006-07లో రూ.6,99,135 కోట్లకు పెరిగింది. 2007-08 
బడ్జెట్‌ అంచనా ప్రకారం... పన్ను ఆదాయం రూ.8,84,094 కోట్లుగా 
నిర్ణయించారు. 
1951-52లో రూ.280 కోట్ల నుంచి.. 1980-81లో రూ.10,400 
కోట్లకు... 2006-07లో రూ.2,57,080 కోట్లకు... 2007-08లో 
రూ.2,94,038 కోట్లకు పెరిగింది. పన్నుల రాబడిలో ప్రత్యక్ష, పరోక్ష 
పన్నుల నిష్పత్తి 1950-51లో 40:60. కాగా 1980-81లో ఇది 
18:82కు తగ్గింది. పన్నుల సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత 
ప్రత్యక్ష పరోక్ష పన్నుల నిష్పత్తి మెరుగయింది. ఈ నిష్పత్తి 
2002-03లో 28:72. కాగా, 2006-07లో 48:52కు పెరగగా... 
2008-09లో 46.93 : 53.07గా ఉంటుందని అంచనా. అమెరికా, 
కెనడా లాంటి దేశాల్లో... పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా.. 
2/8వ వంతు ఉంటుంది. బ్రిటన్‌లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం 60 
శాతం. కాగా, జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్లో... ఈ 


రాష్ట్ర ప్రభుత్వాల సొంత పన్నుల రాబడి.. 


ఆదాయం 40 శాతం నుంచి 60 శాతం వరకు ఉంటుంది. 
భారతదేశంలో ఇటీవల కాలంలో. ప్రత్యక్ష పన్నుల రాబడి పెరగటం 
శుభపరిణామంగా భావించవచ్చు. ప్రత్యక్ష పన్నురేట్లు పురోగామిగా 
ఉండటంవల్ల... ఆదాయ, సంపదల పరంగా అసమానతలు తగ్గి.. 
సామాజిక న్యాయం సిద్ధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల రాబడిలో 
60 శాతానికి పైగా అమ్మకం పన్ను ద్వారానే లభిస్తుంది. 2005, 
ఏప్రిల్‌1 నుంచి చేపట్టిన పన్ను సంస్కరణల్లో భాగంగా... అమ్మకం 
పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ప్రవేశపెట్టారు. 
వ్యాట్‌ అమలు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తుంది. 2005-06లో 
వ్యాట్‌ అమలుచేసే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పన్ను 
రాబడి.. 2004-05తో పోల్పినప్పుడు 2005-06లో 19.8 శాతం 
పెరిగింది. అదేవిధంగా 2006-07లో వ్యాట్‌ అమలుచేసిన 81 
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పన్ను ఆదాయంలో... 21 శాతం 
వృద్ధి కనిపించింది. 2007-08 ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో.. ఈ పన్ను 
అమలుచేసిన 82 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పన్ను రాబడి.. 
2006-07 ఏప్రిల్‌-సెప్టెంబర్‌తో పోల్చినపుడు... 14.6 శాతం వృద్ధి 
చూపింది. 

భారతదేశంలో పన్ను నిర్మాణంలో మార్పును పరిశీలించగా... 
ఆదాయం పన్ను రాబడి.. 1950-51లో రూ.140 కోట్ల నుంచి 
1980-81లో రూ.2,817కోట్లకు... 2007-08లో బడ్జెట్‌ అంచనా 
ప్రకారం... రూ.1,18,320 కోట్లకు పెరిగింది. 2008-09 బడ్జెట్‌లో 
ఆదాయపు పన్ను రాబడి రూ.1,88,814 కోట్లు ఉంటుందని అంచనా 
వేశారు. కార్పొరేషన్‌ పన్ను ద్వారా రాబడి 1950-51లో రూ.40 కోట్ల 
నుంచి... 1980-81లో రూ.1,310 కోట్లకు... 2007-08లో 
రూ.1,68,400 కోట్లకు పెరిగింది. 2008-09 బడ్జెట్‌లో ఈ పన్ను 
ద్వారా రాబడి రూ.2,26,861 కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర ఎక్సైజ్‌ 
పన్ను రాబడి 1950-51లో రూ.70 కోట్ల నుంచి... 1980-81లో 
రూ.8,720 కోట్లకు... 2007-08లో రూ.1,72,947 కోట్లకు చేరు 
కుంది. ఇది 2008-09 బడ్జెట్‌లో రూ.1,87,874 కోట్లకు చేరుకుంటుం 
దని అంచనా. ఎగుమతి, దిగుమతులపై విధించే కస్టమ్స్‌ సుంకం 
ద్వారా రాబడి 1950-51లో రూ.160 కోట్ల నుంచి.. 1980-81లో 
రూ.8,409 కోట్లకు... 2007-08లో రూ.1,00,766 కోట్లకు పెరిగింది. 
అది 2008-09లో రూ.1,18,930 కోట్లకు చేరుకుంటుందని అంచనా. 
ఇటీవల కాలంలో... అనూహ్యంగా రాబడి పెరిగిన సర్వీస్‌ టాక్స్‌ 
ద్వారా.. 1994-95లో రూ. 407 కోట్ల ఆదాయం లభించింది. అది 
2007-08లో రూ.50,603 కోట్లకు పెరిగింది. 2008-09 బడ్జెట్‌లో 
సర్వీస్‌ టాక్స్‌ ద్వారా... రూ. 64,460 కోట్ల ఆదాయం లభిస్తుందని 


అంచనా. 


పన్ను - జీడీపీ నిష్పత్తి: 

దేశంలో ప్రణాళికలు ప్రారంభమైనప్పుడు... 1950-51లో పన్ను- 
జీడీపీ నిష్పత్తి 5.9 శాతంగా ఉండేది. ఈ నిష్పత్తి 1990-91 వరకు 
పెరిగి, ఆ తర్వాత కాలంలో తగ్గింది. 1990-91లో పన్ను-జీడీపీ 


నిష్పత్తి 16.4 శాతం నుంచి.. 2002-08లో 14.4 శాతానికి తగ్గి... 
2006-07లో 17.3 శాతానికి.. 2007-08లో 17.8 శాతానికి పెరిగింది 
(కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి). 1970-171 
వరకు మన దేశంలో పన్నుభారం.. ఇతర అభివృద్ధి చెందుతున్న 
దేశాల కంటే ఎక్కువగా లేదు. అయితే, 1980లో పన్నుభారం 
పెరగడం ప్రారంభమైంది. వడ్డీ చెల్లింపులపై వ్యయం పెరగడం... 
సబ్సిడీలు, రక్షణపై వ్యయం పెరగడం.. ప్రభుత్వరంగ సంస్థల్లో 
లాభదాయకత లోపించటం... వంటి కారణాల వల్ల పన్నుభారం 
పెరిగింది. 1990-91 నుంచి 2008-09 మధ్యకాలంలో... పన్ను- 
జీడీపీ నిష్పత్తి తగ్గటానికి పరోక్ష పన్నుల నుంచి ఆదాయం తగ్గటమే 
కారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో... పన్నుల ద్వారా వచ్చే 
ఆదాయం... ఆయా దేశాల స్టూలజాతీయోత్పత్తికి సంబంధించి 
స్వీడన్‌లో 41 శాతం, ఫ్రాన్స్‌లో 39 శాతం, బ్రిటన్‌లో 98 శాతం, 
అమెరికా, కెనడాలలో 29 శాతంగా ఉండటం... మన దేశంలో పన్నుల 
రాబడిని ఇంకా పెంచుకోవలనిన ఆవశ్యకతను తెలుపుతోంది. 
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో.. అధిక పన్నురేట్ల 
కారణంగా _ పెట్టుబడి సామర్థ్యం దెబ్బతింటుంది. మూలధన 
సంచయనం పెంచటం ద్వారా... ఆర్థిక ప్రగతి సాధ్యమయ్యేవిధంగా 
పన్నుల విధానాన్ని అవలంభించాలి. అనుత్సాదకమైన ప్రయివేటు 
వినియోగాన్ని తగ్గిస్తూ... ప్రభుత్వ ఆదాయం పెరిగేవిధంగా పన్ను 
విధానం ఉండాలి. వ్యయ పన్ను సక్రమంగా అమలు జరిగితే... 
మూలధన సాంద్రత పరిశ్రమలు నిరుత్సాహానికి గురవుతాయి. 
తద్వారా శ్రమ సాంద్రత పరిశ్రమలకు ప్రోత్సాహం లభించి.. 
నిరుద్యోగం తగ్గుతుంది! 


* 2008-09 బడ్జెట్‌లో కార్పొరేషన్‌ పన్ను ఆదాయ అంచనా 
- రూ. 2,26,861 కోట్లు 
9 వ్యవసాయాదాయ సంపదలపై పన్నువిధింపు కమిటీ? 
- కె.ఎన్‌. రాజ్‌ 1972 
* పరోక్ష పన్నుల విచారణ కమిటీ? 
- ఎల్‌.కె.రూ, 1976, జూలై. 
* ప్రత్యక్ష పన్నుల విచారణ కమిటీ? 
- మార్చి ,1970 
* భూతలింగం కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? 
-1967 
9 'పన్ను విధాన ప్రకటన ప్రభా వం' అనే భావన చెప్పింది? 
- A.C. Pigou (పిగూ) 
* వస్తువుపై ఉన్న డిమాండ్‌ వ్యాకోచత్వాన్ని బట్టి పన్ను ప్రభావం 
అంచనా వేయాలన్నది? 
- డాల్టన్‌ 
౨ క్షీణ ప్రతిఫలాలు ఉన్న పరిశ్రమపై పన్ను విధించాలన్నది ఎవరు? 
- మార్షల్‌ 
* సంపద పన్నును సిఫార్సు చేసింది? 


- కాల్డర్‌ 

* 19వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు? 
- విజయ్‌ కేల్కర్‌ 

* ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నులను విధించడం మంచిది అని 
చెప్పింది? - W.A. Lewis 

* 1953లో ఏర్పాటైన పన్ను విధాన విచారణ సంఘం అధ్యక్షుడు? 
- జాన్‌ మధాయి 

*2002లో పన్నుల సంస్కరణలపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ 
అధ్యక్షుడు? 
- విజయ్‌ కేల్కర్‌ 

* రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ప్రత్యక్ష పన్నుల్లో ముఖ్యమైంది? 
- భూమి శిస్తు 

* కేంద్ర ప్రభుత్వానికి అధిక రాబడినిచ్చే పన్ను? 
- కార్పొరేషన్‌ పన్ను 

౨ 2008-09లో పన్నులు-జీడీపీ నిష్పత్తి శాతం? 
- 12.9 శాతం 

* భారతదేశంలో పన్ను విధానం అసమర్ధతతోను, అసమానతలను 
పెంపొందించే విధంగా ఉందని చెప్పింది? 
- కాల్డర్‌ 

* 2008-09 బడ్జెట్‌లో సర్వీసులపై పన్ను రాబడి అంచనా? 
- రూ. 64,460 కోట్లు 


భారతదేశ ఆర్దిక వ్యవస్థపై పన్నుల ప్రభావం 


భారతదేశంలో పన్నుల వ్యవస్థ చాలా విసృతమైంది. ప్రణాళికాబద్ద ఆర్దిక 
ప్రగతికి అవసరమయ్యే వనరుల సేకరణలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు ప్రధాన 
పాత్ర పోషిస్తాయి. దేశంలో అసమానతలు తగ్గించి ఆర్దిక సమానత్వాన్ని 
సాధించడానికి పన్నుల విధానం ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి పన్నుల 
విధానం భారతదేశంలో ముఖ్యమైన స్టూల ఆర్జిక విధాన సాధనంగా 
రూపొందింది. 


అమెరికా, కెనడాల మొత్తం పన్నుల రాబడిలో ప్రత్యక్ష పన్నుల వాటా 
2/8 వంతు ఉంటుంది. బ్రిటన్‌లో ప్రత్యక్ష పన్నుల వాటా 60 శాతం. 
జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌ల్లో ప్రత్యక్ష పన్నుల వాటా 40 నుంచి 60 
శాతం వరకు ఉంటుంది. భారతదేశంలో ప్రత్యక్ష పన్నులు పూర్తిగా 
విస్తరించలేదు. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లకు అవకాశం ఎక్కు 
వగా ఉన్నప్పటికీ అనేక మినహాయింపుల వల్ల రాబడి తగ్గుతోంది. 
వ్యవసాయ ఆదాయంపై పన్నును కేంద్ర ఆదాయ పన్ను నుంచి 
మినహాయించారు. మరో వైపు రాష్ట్రాలకు చట్టబద్ధమైన అధికారాలు 
ఉన్నప్పటికీ ఈ పన్నును విధించడంలో ఆసక్తి చూపలేదు. అందువల్ల 
మన దేశంలో ఇటీవలి కాలం వరకు మొత్తం పన్నుల రాబడిలో పరోక్ష 
పన్నుల ఆదాయం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ పన్ను 
ద్వారా ఆదాయం పెరగడం వల్ల ప్రత్యక్ష పన్నుల వాటా మొత్తం 
పన్నుల రాబడిలో ఎక్కువగా ఉంది. భారతదేశంలో చెప్పుకోదగ్గ 
పరిమాణంలో నల్లధనం ఉంది. ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్‌ అంచనాల 
ప్రకారం 1995-96లో మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో నల్లధనం 
వాటా 40 శాతం. మొత్తం నల్లధనమంతా ధనిక వర్గాల చేతుల్లో 
ఉన్నందువల్ల ఆర్థిక స్థోమత కేంద్రీకరణ పెరిగింది. 

పన్నుల విధానం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకో 
వడమే కాకుండా ప్రజోపకర మైన పనులను చేపడుతోంది. ప్రభుత్వం 
పరిపాలన సంబంధ పన్నులను నిర్వర్తించడానికి, ప్రజల ఆర్థిక, 
సాంఘిక శ్రేయస్సును పెంపొందించడానికి పన్నుల విధానం ఉపకరి 
స్తుంది. ప్రణాళికల్లో నిర్దేశించిన లక్ష్యాలకనుగుణంగా పన్ను విధాన 


లక్ష్యాలను నిర్ణయించారు. 


భారతదేశంలో పన్ను విధాన లక్ష్యాలు 

ఆ ప్రభుత్వ వనరులను అధికం చేయడం. 

ఆ ఆర్థిక మిగులును సమీకరించి జాతీయాదాయాన్ని, జాతీయో 
తృత్తిని పెంచడం. 

9 విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై ఎక్కువ పన్ను విధిం 


చడం ద్వారా వినియోగాన్ని తగ్గించి, పొదుపు, పెట్టుబడులను 
ప్రోత్సహించడం. 

ఆ ఆర్థిక స్థిరీకరణ సాధించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిం 
చడం. 

అ ప్రైవేట్‌ రంగానికి అనేక పన్ను ప్రోత్సాహకాలనందించడం ద్వారా 
ఆర్థికాభివృద్ధి సాధనకు ఆ రంగాన్ని ప్రోత్సహించడం. 

ఆ ధనిక వర్గాలపై పన్నురేటు పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని 
పేద వర్గాలకు పునఃపంపిణీ, ఆదాయ సమానత్వాన్ని సాధిం 
చడం. 

ఆ వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే 
జొత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పన్నుల ప్రోత్సాహకాలు అందిం 
చడం ద్వారా ప్రాంతీయ సమానత్వాన్ని సాధించడం. 


కేంద్ర ప్రభుత్వ పన్నులు 

ఆ ఆదాయపు పన్ను 

ఆ సంపద పన్ను 

అ కస్టమ్స్‌, ఎక్సైజ్‌ పన్ను 

ఆ మూలధన రాబడి పన్ను 

ఆ బహుమతి పన్ను 

అ కార్పొరేషన్‌ పన్ను 

ఆ వ్యయ పన్ను 

రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు 

ఆ భూమిశిస్తు 

ఆ అమ్మకం పన్ను 

ఆ వినోద పన్ను 

ఆ వ్యవసాయ ఆదాయంపై పన్ను 

ఆ మోటారు వాహనాలపై పన్ను 

అ స్టాంపు డ్యూటీ 

ఆ వృత్తి పన్ను 

9 రాష్ట్ర ఎక్సైజ్‌ పన్ను 

పన్నులకు సంబంధించి కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్క 

రించడానికి Constitutional Provisionsను రూపొందించారు. 

1. మార్చి, 2000కు ముందు 18వ రాజ్యాంగ సవరణ చేసేవరకు 
కస్టమ్స్‌ సుంకం, కార్పొరేషన్‌ పన్ను కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే 
ఉండి మొత్తం పన్నుల రాబడిలో 50 శాతం వరకు వాటా కలిగి 
ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర పన్నులు, డ్యూటీలతో పాటు ఈ 
పన్నుల ద్వారా వచ్చే రాబడి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 
మధ్య పంపిణీ అవుతోంది. కొన్ని పన్నులను రా ప్రభుత్వమే 
విధించి వసూలు చేనుకొని తన సొంత కార్యకలాపాలపై వ్యయం 


A 
జ్ర 
అగ 
జ్ర 


చేయవచ్చు. వీటిలో రాష్ట్ర ఎక్సైజ్‌ పన్ను, భూమిశిస్తు, వ్యవసాయ 
ఆదాయంపై పన్ను, వృత్తి పన్ను ముఖ్యమైనవి. 

2. కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వచ్చిన రాబడిని 
రాష్ట్రాలతో పంచుకుంటుంది. యూనియన్‌ ఎక్సైజ్‌ డ్యూటీలతో 
పాటు వ్యవసాయ ఆదాయంపై పన్ను కాకుండా మిగతా ఆదాయా 
లపై పన్ను ఈ కేటగిరీలో చేరతాయి. ఈ పన్నుల ద్వారా వచ్చే 
ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా పంచుకో 
వాలనేది ఆర్థిక సంఘం సిఫార్సులననుసరించి ఉంటుంది. 

8. కొన్ని పన్నులను విధించే అధికారం, వసూళ్లు కేంద్ర ప్రభుత్వానికి 
ఉన్నప్పటికీ వీటి ద్వారా వచ్చే రాబడి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల 
మధ్య పంచుతుంది. వీటిలో ఎస్టేట్‌ డ్యూటీ, టెర్మినల్‌ ట్యాక్స్‌, 
న్యూస్‌ పేపర్ల కొనుగోళ్లు, ప్రకటనలపై పన్నుతో పాటు రైల్వే సర 
కుల రవాణా ఛార్జీలపై పన్ను ముఖ్యమైనవి. 

4. కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించినప్పటికీ వాటిని 
వసూలు చేసుకొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. VATతో పాటు, 
స్టాంపు డ్యూటీ, (డ్రగ్స్‌, కాస్మాటిక్స్‌పై ఉండే ఎక్సైజ్‌ పన్ను వీటిలో 
ముఖ్యమైనవి. 
భారతదేశంలో మూలధనం, సంపదపై పన్ను విధింపు ఎంతవ 

రకు సమంజసం అనేది సమానత, ఆర్థిక ప్రభావాలు, పరిపాలన 

యంత్రాంగం సమర్థతపై ఆధారపడి ఉంటుంది. ఆదాయంపై 
మాత్రమే పన్ను విధింపు సమానత్వ నియమానికి విరుద్ధమని కాల్లార్‌ 

(Kaldor) అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తి పన్ను చెల్లించే సామర్థ్యం 

అతని ఆదాయం, సంపదపై ఆధారపడి ఉంటుంది. 


11వ ప్రణాళిక - విత్త వనరులు 

పేదరిక నిర్మూలన, భౌతిక అవస్థాపనా సౌకర్యాలు అందరికి అందిం 
చడం, విద్య, ఆరోగ్య సర్వీసులు లభ్యమయ్యేటట్లు చూడటం, ప్రాంతీ 
య, సాంఘిక, స్త్రీ, పురుష తారతమ్యాలు లేకుండా చూడటం అనే 
లక్ష్యాలతో ప్రారంభమైంది. ప్రభుత్వ రంగం 10వ ప్రణాళిక అమలుకు 
జీడీపీలో 9.16 శాతం వనరులు అందించగా 11వ ప్రణాళికలో 
ప్రభుత్వరంగం వాటా జీడీపీలో 18.54 శాతం ఉండగలదని ప్రణాళికా 
సంఘం భావించింది. వినియోగ వ్యయం, సబ్బిడీలపై సమర్ధవం 
తమైన నియంత్రణ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ రంగ 
సంస్థల వనరుల సమీకరణ సామర్థ్యంపై ప్రభుత్వ రంగం వాటా 
ఆధారపడగలదని ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది. 2005-10 
మధ్య కాలంలో పన్నుల రాబడికి “సేవలపై పన్ను' ఇతోధికంగా తోడ్ప 
డగలదని 12వ ఆర్థిక సంఘం పేర్కొంది. 


రాష్ట్ర ప్రభుత్వాల వనరులు 

సంప్రదాయకంగా రాష్ట్ర ప్రభుత్వాల విత్తం, కేంద్ర ప్రభుత్వ విత్తం 
(finances) మాదిరే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల సొంత పన్నుల 
రాబడి జీడీపీలో 2002-09లో 5.6 శాతం కాగా 2007-08లో 6.8 
శాతానికి పెరిగింది. పన్నుల రాబడిలో భాగమైన కేంద్రం నుంచి 


రాష్ట్రాలకు బదిలీ అయ్యే పన్ను ఇదే కాలానికి సంబంధించి 7.9 శాతం 
నుంచి 9.2 శాతానికి పెరిగింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ 
రాబడి 2007-08లో జీడీపీలో 12.9 శాతానికి చేరింది. 

రాష్ట్ర ప్రభుత్వాల financesకు సంబంధించిన సూచికల విష 
యంలో ఇటీవల కాలంలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వడ్డీ చెల్లిం 
లు, పింఛన్‌ల భారం పెరగడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వరంగ 
ంస్థల నష్టాలు, యూజర్‌ చార్జీలు సరిగా వసూలు చేయలేకపోవడం 
వంటి కారణాల వల్ల విత్త క్షీణత కన్పించినప్పటికీ ఇటీవల కాలంలో 
రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అనేక సంస్కరణల వల్ల ఈ సూచికల 
విషయంలో ప్రగతి సాధ్యమైంది. 2005-06తో పోల్పినవుడు 2006- 
07లో 81 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల VAT రాబడిలో 21 శాతం 
పెరుగుదల సాధ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పన్నుల సంస్క 
రణలో చెప్పుకోదగింది రాష్ట్ర స్థాయిలో VAT ప్రవేశపెట్టడం. 


"ఈ 


లజ 


ముఖ్యాంశాలు 


ఆ కేంద్రం విధించే VATన CENVAT అని పిలుస్తారు. 

ఆ విలువ ఆధారిత పన్నును మొదట 1986లో ప్రవేశపెట్టారు. 

ఆ పన్ను విధాన విచారణ సంఘం మొదట 1958-54లో ఏర్పాటు 
చేశారు. 

అ ప్రైవేట్‌ వినియోగం తగ్గింపు ద్వారా ఆర్థికాభివృద్ధికి మార్గం 
సుగమం అవుతుందని గున్నార్‌ మిర్ణల్‌ వివరించారు. 

ఆ పెట్టుబడి సాంఘిక లాభాన్ని చేకూర్చడం ద్వారా ఆర్థికాభివృద్ధిని 
వేగవంతం చేస్తుందని ఆర్‌.ఎన్‌. త్రిపాఠి పేర్కొన్నారు. 

6 ప్రత్యక్ష పన్నులపై సూచనలు చేయడానికి భూతలింగం కమిటీని 
1968లో ఏర్పాటు చేశారు. 

© ప్రత్యక్ష పన్నుల విచారణ కమిటీ - వాంఛూ, 1970. 

ఆ వ్యవసాయదాయ సంపదలపై పన్ను - కె.ఎన్‌. రాజ్‌కమిటీ, 
1972. 

ఆ పరోక్ష పన్నుల విచారణ కమిటీ - ఎల్‌.కె. యూ, జులై 1976. 

అ ఛోక్సీ కమిటీ 1977 

ఆ పన్ను నిర్మాణంపై సవరణ - రాజా చెల్లయ్య కమిటీ 1991. 

ఆ పన్ను చెల్లించే వారి మానసిక స్పందనను “పన్ను విధాన ప్రకటన 
ప్రభావమని' పిలిచింది - ఎ.సి.పిగూ 

ఆ ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నులే నయం అని చెప్పింది. - 
ఆర్థర్‌ లెవీస్‌ 

e Goods and Service Tax (GST) ఏప్రిల్‌ 1, 2010 
నుంచి అమల్లోకి వస్తుంది. 

ఆ జీడీపీలో కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి వాటా 2007-08లో 
17.8 శాతం. 

ఆ క్షీం ప్రతిఫలాలున్న పరిశ్రమపై పన్ను విధించాలన్నది - మార్షల్‌ 


భారతదేశం.. జనాభా పెరుగుదల 


ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ జన 
సంఖ్యలో రెండోస్థానంలో ఉంది. స్వాతంత్ర్యానంతరం 
పెరుగుతున్న దేశ జనాభా విధాన నిర్ధేతలకు పెద్ద 
సమస్యగా పరిణమించింది. దాంతో జనాభా పెరుగుదల 
ఆర్థిక, సాంఘిక ప్రగతికి అవరోధంగా మారుతుందని 
భావించి... దాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు 
చేపట్టారు. అందులో భాగంగా 1952లో కుటుంబ 
సంక్షేమ పథకాలను ప్రోత్స హించాలని నిర్ణయించి 
జనాభా విధానాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి 
జనాభా నియంత్రణ లేదా స్థిరీకరణ... దేశ ఆర్థిక, 


సామాజిక అభివృద్ది అజెండాలో అంతర్జాగంగా ఉంది! 


స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో... దేశ జనాభా 845 మిలియన్లు. 
కాగా 2001 లెక్కల ప్రకారం.. 1029 మిలియన్లకు పెరిగింది. జూలై 1, 
2007 నాటికి భారత జనాభా 1134 మిలియన్లకు చేరుకుందని 
అంచనా. అంటే.. 1947 తర్వాత దాదాపు 789 మిలియన్ల మంది 
పెరిగారు. దీనిని బట్టి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో 
జనాభా పెరుగుదల చాలా వేగవంతమైందని చెప్పవచ్చు. ఏటా 2 
శాతం చొప్పున జనాభా వృద్ది రేటు... 85 సంవత్సరాల్లో జన 
సంఖ్యను రెట్టింపు చేస్తుంది. ఈ స్ధితి మన దేశంలో సంభవించింది. 
1951లో మనదేశ జనాభా 861 మిలియన్ల నుంచి... 1986లో 769 
మిలియన్లకు పెరిగింది. 1951 నుంచి 1961 మధ్యకాలంలో... అద 
నంగా పెరిగిన జనాభా 78 మిలియన్లు అయితే... 1991 నుంచి 2001 
మధ్యకాలంలో... జనాభా వృద్ధిరేటులో కొద్దిపాటి తగ్గదల సంభవిం 
చినప్పటికీ.. 188 మిలియన్ల మంది అదనంగా వచ్చి చేరారు. 

2035-40 నాటికి మనదేశం జనాభాలో చైనాను అధిగమి 
స్తుందని అంచనా. స్వాతంత్రానంతరం 4 రాష్ట్రాల్లో జనాభా వృద్ధి 
ఎక్కువగా ఉంది. ఇవి బీహార్‌ (జార్ధండ్‌తో కలిపి), మధ్యప్రదేశ్‌ 
(ఛత్తీస్‌గఢ్‌తో కలిపి), రాజస్తాన్‌, ఉత్తరప్రదేశ్‌ (ఉత్తరాఖండ్‌తో 
కలిపి).2001 గణాంకాల ప్రకారం... దేశం మొత్తం జనాభాలో ఇవి 41 
శాతం కల్గి ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో... మధ్యప్రదేశ్‌ (ఛత్తీస్‌గఢ్‌ 
కలిపి)లో మాత్రమే 1991-2001 మధ్య సగటు సాంవత్సరిక జనాభా 
వృద్ధి తగ్గింది. ఈ కాలంలో బీహార్‌ (జార్థండ్‌ కలిపి)లో జనాభా 
పెరగగా... రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ (ఉత్తరాఖండ్‌తో కలిపి)లో జనాభా 
పెరుగుదలలో మార్పులేదు. 


పర్యావరణానికి సవాలుగా: 
గత 60 ఎళ్లుగా జనాభా పెరుగుదల.. ఆర్థిక వృద్ధి, ప్రజల జీవన 
నాణ్యతపై ప్రభావం చూపింది. ఇది సాంఘిక, ఆర్థిక, పర్యావరణ 
సుస్థిరతకు సవాలుగా మారింది. 1950-51 నుంచి 2005-06 
మధ్యకాలంలో.. దేశ స్థూల జాతీయోత్పత్తి స్థిర ధరల వద్ద 
(1999-2000) 12 రెట్లు పెరిగింది. 1950-51లో స్థూల జాతీయో 
తృత్తి రూ.2179 బిలియన్లు. కాగా 2005-06లో రూ. 25,807 
బిలియన్లకు పెరిగింది. అయితే, తలసరి స్థూల జాతీయోత్పత్తిలో 
పెరుగుదల 8.5/ రెట్లు మాత్రమే పెరగడం... జనాభా వృద్ధిరేటు 
ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది. 

1950-51లో తలసరి స్తూల జాతీయోత్పత్తి రూ. 5,799. కాగా 
2005-06లో రూ. 20,734. స్తూల జాతీయోత్సత్తి(GNP)లో 
ఎక్కువ భాగాన్ని పెరుగుతున్న జనాభాకు అవసరమైన కనీస 
సౌకర్యాలపై వ్యయం చేయడం వల్ల... ప్రజల జీవన నాణ్యత ఆశించి 
నంతగా మెరుగుపడలేదు. జనాభా పెరుగుదల ప్రభావం పర్యావరణ 
సుస్థిరతపై కూడా కనిపించింది. 1990 నుంచి 2002 మధ్యకాలంలో.. 
మొత్తం శక్తి వినియోగం... 866 మిలియన్‌ టన్నుల నుంచి 588 
మిలియన్‌ టన్నులకు పెరిగింది. ఇదేకాలంలో వాతావరణంలోకి 
కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల 680 మిలియన్‌ టన్నుల నుంచి 1118 
మిలియన్‌ టన్నులకు పెరిగింది. 1990 నుంచి దేశంలో శక్తి తలసరి 
వినియోగం పెరగడానికి అధిక జనాభానే కారణం. అధిక జనాభా... 
ఇంధన వినియోగంలో 56 శాతం కంటే ఎక్కువ పెరుగుదలకు... 
కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల 86 శాతం మేర పెరగడానికి దారితీసింది. 
ఇది పర్యావరణంపై ఒత్తిడి పెంచింది. 


జనాభా-ఆర్థికాభివృద్ధి: 
దేశంలో లభ్యమయ్యే భౌతిక వనరులను శ్రామికశక్తి సహాయంతో 
వినియోగించుకోవడం వల్ల ఉత్పాదక ప్రక్రియ వేగవంతమవుతుంది. 
తద్వారా దేశంలో ఆర్థికాభివృద్ధి చోటుచేసుకుంటుంది. ఈ అభివృద్ధి 
ప్రయత్నంలో... శ్రామికశక్తి నుంచి ధనాత్మక వాటా లభించినప్పటికీ.. 
వేగంగా పెరుగుతున్న జనాభా... అభివృద్ధి ప్రక్రియను ఆటంకపరు 
స్తుంది. జనాభా వృద్ధి.. ఆర్థిక, సామాజిక, ప్రజల జీవన నాణ్యత 
మెరుగుదలకు అవసరమైన వనరుల లభ్యతపై ప్రతికూల ప్రభావాన్ని 
చూపింది. అదేవిధంగా అధిక జనాభావృద్ధి... తలసరి ఇంధన విని 
యోగం పెరుగుదలకు దారితీసి, పర్యావరణ క్షీణతకు కారణమైంది. 
జనాభా పెరుగుదలను అరికట్టపోతే.. కాలుష్య సమస్యలు, తద్వారా 
ఆరోగ్య సమస్యలు తలెత్తి... ఆర్థిక ప్రగతిలో అసమానతలకు, నిరు 
ద్యోగం, పేదరికం పెరగడానికి దోహదపడతాయి. 

మౌస్‌ (Malthus)... An Essay on the principles 
of population అనే గ్రంథంలో... జనాభా పెరుగుదల, ఆహార 


సరఫరాకు ఉన్న విలోమ సంబంధాన్ని వివరించారు. జనాభా అధిక 
వృద్ధి వల్ల తలసరి సాగుభూమి తగ్గుతుంది. 1921 నుంచి 2001 
మధ్యకాలంలో తలసరి సాగుభూమి 1.11 ఎకరాల నుంచి 0.82 
ఎకరాలకు తగ్గింది. 1961లో దేశ జనాబా 442 మిలియన్లు. కాగా 
ఆహార ధాన్యాల నికరలభ్యత 6 మిలియన్ల టన్నులు. అయితే 
తలసరి ఆహార ధాన్యాల లభ్యత 469 గ్రాములు. 2005లో జనాభా 
1108 మిలియన్లు. కాగా మొత్తం ఆహార ధాన్యాల నికర లభ్యత 1917 
మిలియన్‌ టన్నులకు పెరిగింది. అయినా తలసరి ఆహార ధాన్యాల 
లభ్యత 422 గ్రాములకు తగ్గడం.. జనాబా అధిక వృద్ధిని తెలియ 
చేస్తుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో జనాభావృద్ధి అధికమైనందువల్ల మొత్తం 
ఆహార ఉత్పత్తిలో కుటుంబ వినియోగం వాటా తగ్గి, మిగులు తగ్గు 
తుంది. జనాభా వృద్ధి శ్రామికశక్తిలో పెరుగుదలకు దారితీసి... 
నిరుద్యోగం పెరగడానికి కారణమవుతోంది. గత 56 ఎళ్ల ప్రణాళికా 
కాలంలో... శ్రామిక శక్తిలో నికర పెరుగుదల కారణంగా తలెత్తిన 
నిరపేక్ష సాపేక్ష నిరుద్యోగం పెరుగుదలను నియంత్రించడంలో 
విధాన నిర్ణేతలు విఫలమయ్యారు. రాబోయే రోజుల్లో ఈ స్థితి 
మరింత సమస్యకు దారితీస్తుంది. పెరుగుతున్న శ్రామికశక్తికి అనుగు 
ణంగా ఉపాధిని కల్పించాలంటే... జాతీయ వనరుల్లో ఎక్కువ భాగా 
న్ని ఇందుకోసం కేటాయించాలి. 11వ ప్రణాళిక పత్రం ప్రకారం... 
నిరుద్యోగితా రేటు 2004-05లో 8.8 శాతానికి పెరిగింది. 


జనాభా విధానాలు: 
స్వాతంత్రానంతరం ప్రభుత్వం రూపొందించిన జనాభా విధా 
నాలు... దేశంలో అధిక జనాభావృద్ధి నియంత్రణకు అవసరమైన 
అన్ని చర్యలు సూచించాయి. 1952 తర్వాత దేశ జనాభా విధా 
నంలో... జనాభా సహజవృద్ధి తగ్గించడానికి fertility, మరణరేటు 
తగ్గించడానికి కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహమిచ్చారు. దీని 
ఫలితంగా దేశవ్యాప్తంగా fertility, మరణరేట్లు తగ్గాయి. దేశంలో 
ప్రస్తుతం 15 సంవత్సరాల లోపు వారు 85 శాతం మంది ఉన్నారు. 

జనాభా విధానం ప్రభావం.. జననరేటు లక్ష్యాల సాధన ఆధా 
రంగా తెలుసుకోవచ్చు. మొదటి పంచవర్ష ప్రణాళికలో... ప్రతి 1000 
జనాభాకు జనన రేటు 25గా ఉండాలని... ఈ లక్ష్యాన్ని 19/2 నాటికి 
సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... ఈ లక్ష్యం 80 ఏళ్ల తర్వాత సాధ్య 
మైంది. 

అదేవిధంగా 2000 జాతీయ జనాభా విధానం... [601206- 
ment fertility 2010 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... 
2021లోపు ఈ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్రాల 
వారీగా పరిశీలించినపుడు.. ఉత్తర ప్రదేశ్‌(ఛత్తీస్‌గఢ్‌తో కలిపి)లో ఈ 
లక్ష్యం 2025 తర్వాతే సాధించే అవకాశం కన్పిస్తుంది. 

ఇద్దరు పిల్లల నిబంధన పాటించాలని... 2046 నాటికి జనాభా 
స్థిరీకరణ సాధించాలనే  ఉద్దేశంతో...“జనాభా విధానం-2000ను 
ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి వేయి జననాలకు.. శిశు మరణాలు 


30కి తగ్గించాలని .. ప్రసూతి మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 100 
లోపు ఉండాలని .. UNIVersal IMMunisation సాధించాలని, 
80 శాతం ప్రసవాలు శిక్షణ పొందిన స్టాఫ్‌ ఉన్న డిస్పెన్సరీలు, 
ఆసుపత్రుల్లో communicable వ్యాధులను 
నియంత్రించాలనే లక్ష్యాలను ఈ విధానంలో పొందుపరిచారు. ఈ 
లక్ష్యాల సాధనకు సంబంధించి దేశ ప్రగతి అంత సంతృప్తికరంగా 
లేదు. 

జాతీయ జనాభా విధాన లక్ష్యాలకు సంబంధించి రాష్ట్రాల ప్రగతిని 
కొలవడానికి 8 సూచికలను రూపొందించారు. వీటిలో నాలుగు 
ప్రభావిత సూచికలు (IMpact indicators). మిగిలిన నాలుగు 
programme indicators. ప్రభావిత సూచికలుగా... మొత్తం 
సంతాన సాఫల్య రేటు, శిశుమరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు, 
18 సంవత్సరాలలోపు వివాహమైన స్త్రీల నిష్పత్తి తీసుకోగా... 
ప్రోగ్రామ్‌ సూచికలుగా... CONtraceptionక ఉన్న డిమాండ్‌, 
Immunised children నిష్పత్తి, సురక్షిత డెలివరీల నిష్పత్తి, 
నమోదు పూర్తి వంటి 


జరగాలని, 


జననా (రిజి స్టెషన్‌)ల అంశాలను 


తీసుకొన్నారు!! 


ఆర్దిక ద ఇంద త 50 


ఆరిక ద్వంద్వత్వం 

యథ 
అభివృద్ది చెందిన, వెనుకబడిన లక్షణాలు ఆర్థిక వ్యవస్థలో ఒకేసారి 
కనిపిస్తుంది. ఆధునిక రంగం, సంప్రదాయ రంగం పక్కపక్కనే 
సహజీవనం చేస్తాయి. ఉదా: అధునాతన వస్త్ర పరిశ్రమ ఒకవైపు, 
పురాతన చేనేత పరిశ్రమ మరోవైపు మన దేశంలో కనిపిస్తాయి. 


సామూహిక పేదరికం 

కనీస జీవితావసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిని నిరపేక్ష పేదరికం 
అంటారు. మన దేశంలో నిరపేక్ష పేదరికం ఎక్కువ. N550 61వ 
రౌండ్‌ (2004-05) అంచనాల మేరకు మన దేశంలో పేదరికం 
యూఆర్సీ (యూనిఫాం రీకాల్‌ పీరియడ్‌) ప్రకారం 27.5%. ఎంఆర్సీ 
(మిక్స్‌డ్‌ రీకాల్‌ పీరియడ్‌) ప్రకారం 21.8%గా ఉంది. 


యూఆర్సీలో అన్నీ రకాల వస్తువులకు 80 రోజుల వ్యయం 

ఆధారంగా దత్తాంశాన్ని, ఎంఆర్సీలో 5 రకాల ఆహారేతర వస్తువులు.. 
వస్త్రాలు, పాదరక్షకులు, విద్య, వైద్యం మన్నిక గల వస్తువులు 365 
రోజులకు అయ్యే వ్యయాన్ని, మిగిలిన వస్తువులకు 80 రోజులకు 
అయ్యే వ్యయం ఆధారంగా దత్తాంశాన్ని సేకరిస్తారు. 

భారత ఆర్థిక వ్యవస్థలో జాతీయ తలసరి ఆదాయం పెరిగింది. 
అంటే పరిమాణాత్మక మార్పులు సంభవించాయి. జాతీయాదా 
యంలో ప్రాథమిక రంగ వాటా తగ్గుతూ, ద్వితీయ, తృతీయ రంగాల 
వాటా పెరుగుతోంది. వృత్తుల విభజనలో మార్పులొచ్చాయి. అవస్థా 
పన సదుపాయాలు అభివృద్ధి చెందాయి. బ్యాంకింగ్‌, విత్తసంస్థలు 
విస్తరించాయి. అంటే నిర్మాణాత్మక మార్పులు సంభవించాయి. ప్రణా 
ళికలు ప్రారంభించిన మొదటి దశాబ్దాల్లో 8.5% వృద్ధిరేటు సాధిస్తే 
తర్వాత 5.6% వృద్ధి, 2000 తర్వాత 7% జీడీపీ వృద్ధిరేటు నమో 
దైంది. పేదరికం 1978-74లో 55% ఉంటే, 2004-05 నాటికి యూ 
ఆర్పీ ప్రకారం 28%కి తగ్గింది. అక్షరాస్యత 1951లో 18% నుంచి 
2001 నాటికి 65.38%కి పెరిగింది. ప్రజల ఆయుర్ధాయం 1951లో 32 
ఏళ్లు ఉంటే 2008 నాటికి 68.9 ఏళ్లకు పెరిగింది. 1960-61లో 
జీడీపీలో 10% ఉన్న మూలధన కల్పన రేటు, 2004-05 నాటికి 80% 
పైగా పెరిగింది. ఈ అంశాలన్నీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న 
దేశంగా పేర్కొనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. 

అయినా పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు అధిక స్థాయిలో 
ఉండటం, అల్ప మానవాభివృద్ధి, 35% నిరక్షరాస్యత, 64% ప్రజలకు 
సురక్షిత మంచినీరు లేకపోవడం, 2008 మానవాభివృద్ధిలో 132వ 
ర్యాంక్‌ను సాధించటం మన దేశ అల్పాభివృద్ధిని సూచిస్తున్నాయి. 


యూఆర్సీ ఎంఆర్సీ 
ప్రకారం (ప్రకారం 
పేదరికం పేదరికం 
అంచనాలు అంచనాలు 
61వ రౌండ్‌ 61వ రౌండ్‌ 
2004-05 2004-05 


గ్రామీణ ప్రాంతం 28.3 | 
పట్టణ ప్రాంతం 25.7 elt 
దేశం మొత్తం 27.5 21.8 
MODEL QUESTIONS 


1. దేశాల అధిక, మధ్య, తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ 
దేని ఆధారంగా చేస్తారు? 
ఎ) జనాభా బి) జీఎన్‌పీ 
సి) విస్తీర్ణం డి) తలసరి జీఎన్‌పీ 

2. యూఎన్‌డీపీ ప్రచురించిన 2008 మానవాభివృద్ధి నివేదికలో మాన 
వాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లో భారత్‌ స్థానం? 


ఎ) 126 బి) 128 ని) 125 డి 182 
8. 2001 జనాభా లెక్కల ప్రకారం ఎంత శాతం కుటుంబాలు సురక్షిత 

మంచి నీటిని పొందుతున్నాయి? 

ఎ) 60% బి) 86% ని) 52% డి) 34.5 


4. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ అంటే? 
ఎ) జనాభాలో 0.14 సంవత్సరాల మధ్య గల పిల్లల శాతం 
పెరుగుదల 
బి జనాభాలో 15.64 సంవత్సరాల మధ్య గల ఉత్పాదక జనాభా 
పెరుగుదల 
స్‌ 65 సంవత్సరాల పైన గల వయోవృృద్ధి జనాభా పెరుగుదల 
డి) ఎదీ కాదు 
5. 1951 నాటి భారత అక్షరాస్యత ఎంత? 
ఎ) ౨2% బి) 18% 
సి) 54% డి) 65.38% 
6. 2004-05 నాటికి [1550 అంచనాల మేరకు యూఆర్పీ ప్రకారం 
భారత పేదరికం శాతం ఎంత? 
ఎ) 21.8 బి) 27.5 
సి) 20.8 డి 25. 


సమాధానాలు :1-డి 2-డి కి-బి 4-బి 5-బి 6-బి 


ఆర్జికాభివృద్దిలో మానవవనరుల పాత్ర 


ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో సహజవనరులు, మూలధనం 
తో పాటు మానవాభివృద్ధి కూడా ప్రధానపాత్ర పోషి 
స్తుంది. తృతీయ ప్రపంచ దేశాల వెనుకబాటుకు ఆయా 
దేశాలలో మానవాభివృద్ధి తక్కువగా ఉండటమే కారణ 
మని ఆర్థికవేత్తల అభిప్రాయం. 


విద్య, ఆరోగ్యం, నిక్ష్యం మానవాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయి. 
మానవాభివృద్ధి సాధించాలంటే..ఆర్థిక, సామాజిక రంగాలలో ప్రగతి 
అందుకు మార్గాలుగా ఉపకరిస్తాయి. ఉపాధి అవకాశాలను పెంచడం 
ద్వారా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే.. ఆర్థికాభివృద్ధి 
గణనీయంగా ఉండాలి. ప్రజల జీవనప్రమాణ మెరుగుదలకు సామా 
జికాభివృద్ధి కీలకం. ఆఫ్రికా దేశాలలో సహజ వనరులు ఉన్నా.. 
వాటిని సరిగా వినియోగించుకోగలిగే సామర్ధ్యం మానవ వనరులకు 
లేకపోవడంతో ఇప్పటికీ అవి అల్పాదాయ దేశాలుగానే మిగిలిపో 
యాయి. 


ప్రపంచ అభివృద్ది నివేదిక: 

ప్రపంచ అభివృద్ధి నివేదిక-2008 ప్రకారం... 2005లో తలసరి 
ఆదాయం 905 డాలర్లు, అంతకన్నా తక్కువగా ఉన్న దేశాలను 
అల్పాదాయ దేశాలు; 906 డాలర్ల నుంచి 11,115 డాలర్ల వరకూ 
తలసరి ఆదాయం ఉన్న దేశాలను మధ్య ఆదాయ దేశాలు; 11,116 
డాలర్ల కన్నా ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక 
ఆదాయ దేశాలు. భారత్‌లో తలసరి ఆదాయం 820 డాలర్లుగాను, 
చైనాలో 2010 డాలర్లుగాను, పాకిస్థాన్‌లో తలసరి ఆదాయం 770 
డాలర్లుగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌, పాకిస్థాన్‌లను 


అల్పాదాయ దేశాలుగా... చైనాను మధ్య ఆదాయ దేశంగా (Middle 
Income Country)పరిగణి స్తున్నారు. 


యూఐఎన్‌డీపీ... సూచీలు: 

ఐక్యరాజ్యసమితికి చెందిన UNDP మానవాభివృద్ధి నివేదికను 1990 
నుంచి ప్రచురిస్తాంది. తర్వాతి కాలంలో ఇతర సూచీలు అభివృద్ధి 
చేశారు. లింగ సంబంధిత అభివృద్ధి నూచీ(GడDhని 1995లో, 
లింగసాధికారత కొలమానం(GEM)ను 1995లో రూపొందించారు. 
అభివృద్ధి చెందుతున్న దేశాలకు మానవ పేదరిక సూచీ-1 (HPI 1) 
ను 1997లోను, అభివృద్ధి చెందిన 

దేశాలకు (HPIPI2 (మానవ పేదరిక సూచీ-2) 1998లో 
రూపొందించారు. సాంకేతిక సాధనా సూచీ (TAhన ని 2001లో 
రూపొందించారు. 


మానవాభివృద్ధి సూచీ (1101); 

UNDP మానవాభివృద్ధి సూచీని 177 దేశాలకు రూపొందిం చింది. 
ఈ సూచీకి సంబంధించి ఐస్‌లాండ్‌ ప్రథమన్థానాన్ని, నార్వే ద్వితీయ 
స్థానాన్ని, ఆ(సేలియా తృతీయ స్థానాన్ని, చైనా 81వ స్థానాన్ని, 
భారతదేశం 128వ స్థానాన్ని, పాకిస్థాన్‌ 186వ స్థానాన్ని, నైజర్‌ 174వ 
స్థానాన్ని, సియారాలియాన్‌ (Sierra Le0ne) చి చిట్టచివరి స్థానం 
1771ను పొందాయి. ఈ సూచీని తయారుచేయడానికి (1) ద్గీర్ణకాల 
ఆరోగ్యవంతమైన జీవనం లేదా ఆయుర్దాయం, (2) అక్షరాస్యత 
(వయోజన అక్షూస్యతతో పాటు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ 
విద్యలలో ఉమ్మడి నమోదు నిష్పత్తి), (8) కొనుగోలు శక్తిసామ్యం 
ఆధారంగా లెక్కించిన తలసరి ఆదాయం (PPP $ ను 
ప్రమాణికంగా తీసుకుంటారు. 110! విలువ ఐస్‌లాండ్‌కు 0.968 


గాను, నార్వేకు 0.968, ఆస్టేలియా కు 0.962, చైనా Ott; 
ఇండియా 0.619, పాకిస్తాన్‌ 0.551, నైజర్‌ 0.374, 
నసియారాలియాన్‌లో 0.336గా ఉంది. 


మానవాభివృద్ధి నివేదిక-2007: 
మానవాభివృద్ధి నివేదిక - 2007 ప్రకారం.. 2005లో సగటు జీవన 
ప్రమాణం భారత్‌లో 68.7 ఏళ్లు. ఐస్‌లాండ్‌లో 81.5, నార్వేలో 79.8, 
ఆస్టేలియా 80.9, చైనాలో 72.5, పాకిస్తాన్‌లో 64.6, నైజర్‌లో 55.8 
ఏళ్లుగా ఉంది. మానవాభివృద్ధి సూచీలో చివర స్థానాన్ని పొందిన 
సియారాలియాన్‌లో 41.8 సంవత్సరాలు. మనదేశంలో 1995 - 
2005 మధ్యకాలంలో 15 ఏళ్లు దాటిన వయోజనుల అక్షరాస్యత 61 
శాతం కాగా.. చైనాలో 90.9 శాతంగాను, పాకిస్థాన్‌లో 49.9 శాతం, 
నైజర్‌లో 28.7 శాతం, సియారాలియాన్‌లో శి4.8 శాతంగా ఉంది. 
కొనుగోలు శక్తిసామర్థ కం (PPP) ఆధారంగా... 2005లో 
మనదేశంలో తలసరి ఆదాయం 3452 డాలర్లు. ఐస్‌లాండ్‌లో 86,510 
డాలర్లు, నార్వేలో 41,420 డాలర్లు, చైనాలో 6/5 డాలర్లు, 
పాకిస్థాన్‌లో 2870 నైజర్‌లో 1781 
సియారాలియాన్‌లో 806 డాలర్లు. 

మానవాభివృద్ధి నివేదిక 70 దేశాలను అధిక మాన వాభివృద్ధి 
జరిగిన దేశాలుగా.. 85 దేశాలను మధ్య మానవాభివృద్ధి (Medium 
Human Development) చెందిన దేశాలుగా... నిడి దేశాలను 
అల్పమానవాభివృద్ధి చెందిన దేశాలుగా వర్గీకరించింది. అధిక 
మానవాభివృద్ధి జరిగిన దేశాల సగటు గ0| విలువ 0.897, 
Medium Human Development దేశాల HDI సగటు విలువ 
0.698గాను, అల్పమానవాభివృద్ధి దేశాల సగటు HDI విలువ 
0.436గ పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల 110! విలువ 
0.691గాను, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల HD! విలువ 0.488గా 
వెల్లడించింది. దీంతోపాటు అధిక ఆదాయదేశాల సగటు [101 విలువ 
0.996 కాగా... మధ్య ఆదాయ దేశాల ఏఈఐ విలువ 0.76, 
అల్పాదాయ దేశాల HD! విలువ 0.570. ప్రపంచ మానవాభివృద్ధి 
సూచీ విలువను 0.748గా పేర్కొంది. జీవన ప్రమాణాల్లో ప్రపంచ 
సగటు 68.1 ఏళ్లుగా, వయోజన అక్షరాస్యతలో ప్రపంచసగటు 178.6 
శాతంగాను, ఉమ్మడి స్థూలనమోదు నిష్పత్తి ప్రపంచ సగటు 67.8 
శాతంగాను ఉన్నట్లు తెలిపింది. 


డాలరు, డాలర్లు, 
యం జ. 


మానవ పేదరిక సూచీ (HP1): 

UNDP మానవ పేదరిక సూచీని రూపొందించి, 1997లో 
మానవాబివృద్ధి నివేదికలో ప్రచురించింది. పేదరికం కొలమా 
నంలో... ఒక నిర్గీత ఆదాయం కంటే తక్కువ ఆదాయం పొందే 
పేదవారి సంఖ్యను.. హెడ్‌కౌంట్‌ రేషియో ద్వారా లెక్కి స్తున్నారు. 
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలమధ్య మానవాభివృద్ధిలో 
వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆయా దేశాలకు 
సంబంధించి సూచీని వేర్వేరుగా నిర్మిస్తారు. అభివృద్ధి చెందుతున్న 


దేశాలకు రూపొందించిన సూచీని HPI1 గాను, అభివృద్ధి చెందిన 
దేశాలకు నిర్మించిన సూచీని HPI2 గాను పిలుస్తారు. [1011 
తయారుచేయడానికి సూచికలుగా...(1) 40 సంవత్సరాలులోపు 
జీవించడానికి సంభావ్యత (2) వయోజన నిరక్షరాస్యత రేటు (8) 
జీవన ప్రమాణం అంశానికి సంబంధించి సురక్షితమైన నీరు 
ఉపయోగించని ప్రజల శాతం , సరైన బరువు లేకుండా 5 ఏళ్ల లోపు 
ఉన్నవారి శాతం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నివేదిక (2007) 
108 దేశాలకు HPI1ను తయారుచేసింది. ఈ సూచీకి సంబంధించి 
బార్చడాస్‌ మొదటిన్థానాన్ని , చాద్‌ 108వ స్థానాన్ని పొందాయి. చైనా 
29వ స్థానాన్ని, ఇండియా 62, నైజర్‌ 104, పాకిస్తాన్‌ 77, చాద్‌ 108వ 
స్థానాన్ని పొందాయి. మానవ పేదరిక సూచీ విలువ భారత్‌కు 81.8 
కాగా.. చైనా 11.7, పాకిస్తాన్‌ 86.2, నైజర్‌ 54./గా ఉంది. 

ఈ నివేదిక ప్రకారం.. 40ఏళ్ల లోపు జీవించడానికి గల సంభావ్యత 
మనదేశంలో 2000-05 మధ్యకాలంలో.. 16.8 శాతం, చైనాలో 6.8 
శాతం, పాకిస్తాన్‌లో 15.4 శాతం, నైజర్‌లో 28.7 శాతం, 
సియారాలియాన్‌లో 45.6 శాతం; సురక్షితమైన నీరు లభించని 
ప్రజలు భారత్‌లో 14శాతం కాగా, చైనాలో 28 శాతం, పాకిస్తాన్‌లో 9 
శాతం, నైజర్‌లో 54 శాతం, సియారాలియాన్‌లో 48 శాతం మంది 
ఉన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన _ నివసించే 
(జాతీయసగటు) మనదేశంలో 28.6 శాతం కాగా... చైనాలో 4.6 
శాతం, పాకిస్తాన్‌లో 82.6 శాతం, నైజర్‌లో 69 శాతం, 
సియారాలియాన్‌లో 70.2 శాతం మంది. 


జనాభూ 


లింగసంబంధిత అభివృద్ది సూచీ (60|) : 

UNDPD సూచీని 1995 మానవాభివృద్ధి నివేదికలో ప్రవేశపెట్టింది. 
ఇందుకోసం(1)మహిళ జీవన ప్రమాణం, (2) మహిళల్లో వయోజ 
నుల అక్షరాస్యత, స్థూల నమోదు నిష్పత్తి, (3) మహిళల తలసరి 
ఆదాయం వంటి పరిగణనలోకి తీసుకుంటారు. 
లింగసంబంధిత అసమానతలు లేనప్పుడు (60! విలువ, HDI 
విలువ సమానంగా ఉంటాయి. అసమానతలు ఉన్నప్పుడు (0! 
విలువ (౩0! విలువకన్నా తక్కువగా ఉంటుంది. ఈ రెండు సూచీల 
మధ్య తేడా ఎక్కువయినపుడు లింగసంబంధిత అసమానతలు 
ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఈ నివేదిక (2007) ప్రకారం ..సూచీలో 
ఐస్‌లాండ్‌ ప్రథమస్థానాన్ని, ఆగసేలియా నివ స్థానాన్ని, నార్వే శివ 
స్థానాన్ని, చైనా 78వ స్థానాన్ని, భారత్‌ 113వ స్థానాన్ని, పాకిస్తాన్‌ 
125వ స్థానాన్ని, నియారాలియాన్‌ 157వ స్థానాన్ని పొందాయి. 


అంశాలను 


1. 1991 జనాభా లెక్కలతో పోలిస్తే, 2001లో భారతదేశ లింగ 
నిష్పత్తి? 
(నాన్‌ గెజిటెడ్‌- 2005) 
ఎ) మార్పు లేకుండా స్థిరంగా ఉంది 
బి స్వల్పంగా మెరుగైంది 
నీ) ఉపాంతంగా తగ్గింది 
సమాధానం: బి 
వివరణ: ప్రతి 1000 పురుషులకు గల స్త్రీల నిష్పత్తిని లింగ నిష్పత్తి 
(Sex Ratio) అంటారు. 1901లో 972 మంది స్త్రీలు ఉండేవారు. ఇది 
1991 నాటికి 927కు తగ్గింది. అయితే 2001 నాటికి స్త్రీల జనాభా 
స్వల్పంగా పెరిగి 988కు చేరింది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలను 
ప్రభుత్వం అమలు చేయడమే దీనికి కారణం. 
2. జనాభా విషయంలో చైనా, భారత్‌లు అతిపెద్ద దేశాలయితే వీటి 


డి బాగా మెరుగెంది 


తరువాత మూడో స్థానం గల దేశం? (ఏపీపీఎస్సీ 2008) 
ఎ) బ్రెజిల్‌ బి) రష్యా 
సి) అమెరికా డి) ఇండోనేషియా 

సమాధానం: సి 


వివరణ: చైనా, భారతదేశం తర్వాత అత్యధిక జనాభా కలిగిన 8వ 
దేశం అమెరికా. ప్రపంచ జనాభాలో దాని శాతం 4.6 మాత్రమే. 
అంటే భారత జనాభాలో సుమారు 1/4వ వంతు కలిగి ఉంది. 
అమెరికా తర్వాత స్థానాలను ఇండోనేషియా, బ్రెజిల్‌, రష్యాలు పొం 
దాయి. ఈ నాలుగు దేశాల జనాభాను కలిపినప్పటికీ భారత జనాభా 
కంటే తక్కువే. 
3. 2001 జనాభా గణనల అంచనా ప్రకారం ఎక్కువ జనాభా వృద్ధి 
రేటున్న రాష్ట్ర? 

(ఎన్లోమెంట్‌ ఈఓ- 2008) 

బి) మణిపూర్‌ 


డి నాగాలాండ్‌ 


ఎ) మధ్యప్రదేశ్‌ 

నీ) రాజస్థాన్‌ 
సమాధానం: డి 
వివరణ: 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా వృద్ధిరే 
టుతో కేరళ (9.48 శాతం) అభివృద్ధి చెందిన ఐరోపా, అమెరికా దేశా 
లతో సరిపోల్పదగిన విధంగా ఉంది. అత్యధిక జనాభా వృద్ధిరేటు 
64.58 శాతంతో నాగాలాండ్‌ మొదటి స్థానంలో ఉంది. ప్రతి పదేళ్లలో 
పెరిగే జనాభా వృద్ధిరేటును తెలిపేదే దశాబ్ద జనాభా వృద్ధిరేటు. 
సగటున ఏడాదికి పెరిగే జనాభా వృద్ధిని తెలిపేది వార్షిక జనాభా 
వృద్ధిరేటు. ఈ రెండూ నాగాలాండ్‌లో అధికంగా ఉన్నాయి. 


4. స్థూల మరణాల రేటు అంటే (CIUde Death Rate)? 
(గ్రూప్‌-2, 2005) 
ఎ) ప్రతి వేయి మంది స్త్రీలలో సగటు మరణాల సంఖ్య 
బి) ప్రతి వేయి మంది గర్భాన్ని ధరించే శక్తి గల స్త్రీలలో సగటు 
మరణాల సంఖ్య 
సి) ప్రతి వేయి మందికి సగటు మరణాల సంఖ్య 
డి ప్రతి వేయి మంది వురుషులకు సగటు మరణాల సంఖ్య 
సమాధానం: సి 
వివరణ: స్టూల మరణరేటును ప్రతి వేయి మందికి గణిస్తారు. మర 
ణాలు స్త్రీ పురుషులకు సంబంధించింది కాబట్టి ఇద్దరినీ కలిపి 
గణిస్తారు. సంతానోత్పత్తి రేటు (TFR)ను మాత్రం ప్రత్యేకంగా 
పునరుత్పత్తి వయసులో గల స్త్రీకి గణిస్తారు. 
5. 2008-2009 ఆర్థిక సర్వే ప్రకారం 2007 నాటికి భారత శిశు మరణ 
రేటు? 
ఎ) 56 వి) 115 సి) 57 డి 55 
సమాధానం: డి 
వివరణ: ప్రతి వేయి సజీవ జననాల్లో మొదటి పుట్టినరోజు కూడా 
చూడకుండానే అంటే పుట్టిన ఏడాది లోపు చనిపోయే శిశువుల 
సంఖ్యను శిశుమరణ రేటు అంటారు. ఆర్థిక సర్వే 2008-09 ప్రకారం 
2007 నాటికి భారత శిశుమరణ రేటు 55. మన రాష్ట్రంలో జాతీయ 
స్థాయి కంటే ఒకటి తక్కువగా (54) ఉంది. 1961 నాటికి ఇది 115గా 
ఉంది. 2007 నాటికి అత్యల్ప శిశుమరణ రేటు గల రాష్ట్రం మణిపూర్‌ 
(12), అత్యధిక శిశుమరణ రేటు గల రాష్ట్రం మధ్యప్రదేశ్‌ (72). 
6. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో మొత్తం 
పనిచేసే శ్రామికుల శాతం? (గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌-2007) 
ఎ) 87.5 వి) 99. ని) 42.8 డి) 45.1 
సమాధానం: బి 
మొత్తం జనాభాలో పనిచేసే వారి శాతాన్ని తెలిపేదే పనిచేసే శ్రామిక 
శాతం (వర్క్‌ఫోర్స్‌ పార్టిసిపేషన్‌ రేట్‌-డబ్ల్యుపీఆర్‌) 
పనిచేసే శ్రామిక భాగస్వామ్య రేటు 
= మొత్తం పనివారు ఎం గ 
మొత్తం జనాభా 
వివరణ: ఇది మన దేశంలో 1981లో 36.7, 1991 లో 317.7, 2001 
నాటికి 89.2 శాతానికి పెరిగింది. ఈ WPR పురుషుల్లో 51.7 శాతం 
కాగా స్త్రీలలో 25.6 శాతం మాత్రమే ఉంది. అత్యధిక WPR కలిగిన 
సంవ (గ్రామీణ | పట్టణ | పట్టణ | పట్టణాల 
త్సరం! జనాభా !జనాభా | జనాభా ! సంఖ్య 
' శాతం ! శాతం !పెరుదల! 
Hr Beet Men 2000 ae 
wu gf mm  - 
1951. 82.7 118 482% 2848 


1991 748 257 356% 4689 
2001: 722 278 812% 5161 


రాష్ట్రం మిజోరాం, అత్యల్ప WPR కలిగిన రాష్ట్రం కేరళ. ఆంధ్రప్రదేశ్‌ 

45.8 శాతం WPRకళో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి 

చూసినపుడు ఏడో స్థానంలో ఉంది. 

7. అత్యధిక జనాభా గల నగరాలను అవరోహణ క్రమంలో (ఎక్కువ 
నుంచి తక్కువకు) అమర్చితే వరుసగా? 


1) కోల్‌కతా 2) గ్రేటర్‌ ముంబయి 

8) చెన్నై 4) ఢిల్లీ 

5) హైదరాబాద్‌ 6) బెంగుళూరు 

ఎ2 1,83,465 విని 14365 

న)ీ2,1,4,8,5,6 డివి 145, 3,6 
సమాధానం: బి 


2001 జనాభా లెక్కల్లో 10 లక్షలు జనాభా దాటిన నగరాలు మొత్తం 
85 ఉన్నాయి. వీటిలో 50 లక్షలు జనాభా దాటిన మెగాసిటీలు 6 
మాత్రమే. వాటిలో గ్రేటర్‌ ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూ 
రు, హైదరాబాద్‌లు జనాభా ప్రకారం 1 నుంచి 6వ ర్యాంకుల్లో 
ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల జనాభా దాటిన నగరాలు 8 
ఉన్నప్పటికీ, వాటిలో హైదరాబాద్‌ మాత్రమే మెగాసిటీగా ఆవిర్భవిం 
చింది. 1901లో దేశంలో ఒక్క నగరమే 10 లక్షలు జనాభా దాటిన 
(మెట్రోపాలిటన్‌ నగరం) నగరంగా ఉండేది. 1951 నాటికి అవి 5కు, 
1991 నాటికి 29కు, 2001 నాటికి 85కు పెరిగాయి. మొత్తం పట్టణ 
జనాభాలో 88 శాతం ఈ 85 నగరాల్లోనే ఉంది. 

8. 2001 జనాభా లెక్కల ప్రకారం హిందువుల తర్వాత అత్యధిక 

శాతం గల మతమేది? 


ఎ) ముస్లింలు బి) క్రైస్తవులు 
సి) సిక్కులు డి) బౌద్దులు 
సమాధానం: ఎ 


వివరణ: 2001 లెక్కలప్రకారం హిందువులు (80.5 శాతం) తర్వాత 
అధిక శాతం ప్రజలు ముస్లిం మతంలో(18.4శాతం) ఉన్నారు. 
తర్వాత స్థానాల్లో క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, జైనులు ఉన్నారు. 
ముస్లింల జనాభా ఎక్కువ గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. కానీ రాష్ట్ర 
జనాభాలో ఎక్కువ శాతం ముస్లింలు గల రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌. 
హిందువుల శాతం ఎక్కువ గల రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌, క్రిస్టియన్ల 
శాతం ఎక్కువ గల రాష్ట్రం నాగాలాండ్‌, బౌద్దుల శాతం ఎక్కువ 
సిక్కింలో, జైనుల శాతం ఎక్కువ మహారాష్ట్రలో, సిక్కుల శాతం 
ఎక్కువగా పంజాబ్‌లో ఉంది. 


9. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో పట్టణ జనాభా 


శాతమెంత? (సివిల్స్‌2007) 
ఎ) 29.38 బి) 25. సి) 27.8 డి 28.9 
సమాధానం: సి 


వివరణ: మొత్తం జనాభాలో పట్టణాల్లో నివసించే జనాభా శాతం 
1901లో 10.84 శాతం కాగా, క్రమంగా పెరుగుతూ వచ్చి 2001 
నాటికి 27.8 శాతానికి చేరింది. 


అత్యధిక పటణ జనాభా గల రాష్టం మహారాష, అత్యల్ప పటణ 
ట్‌ త్ర త్ర బె 


జనాభా గల రాష్ట్రం సిక్కిం. రాష్ట్ర జనాభాలో పట్టణాల్లో ఎక్కువ శాతం 
నివసించే రాష్ట్రం అంటే అత్యధిక పట్టణీకరణ గల రాష్ట్రం గోవా, 
అత్యల్ప పట్టణీకరణ గల రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌. పెద్ద రాష్ట్రాల్లో 
అత్యధిక పట్టణీకరణ గల రాష్ట్రం తమిళనాడు. 

10.2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 


శాతం? 


ఎ) 16.2, 6.6 బి 18.2, 6.6 
సీ) 18.2, 6.6 డి) 16.2, 8.2 
సమాధానం: డి 


వివరణ: 16.6 కోట్ల జనాభా కలిగిన షెడ్యూల్డ్‌ కులాలవారు దేశ 
జనాభాలో 16.2 శాతం ఉండగా, 8.4 కోట్ల జనాభా కలిగిన షెడ్యూల్డ్‌ 
తెగల వారు 8.2 శాతమున్నారు. ఎస్సీ జనాభా శాతం ఎక్కువగా 
కలిగిన రాష్ట్రం పంజాబ్‌ కాగా, ఎస్టీ జనాభా శాతం ఎక్కువగా ఉన్న 
రాష్ట్రం మిజోరాం. 


1. కింది వాక్యాలకు సంబంధించి సరైంది? 
(సివిల్స్‌ 2009 ప్రిలివ్‌ ఇ) 
(1)1951 నుంచి 2001 జనాభా లెక్కల వరకు భారత జనసాంద్రత 8 
రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది. 
(2)1951 నుంచి 2001 జనాభా లెక్కల వరకు మన దేశ జనాభా 
వార్షికవృద్ధి రేటు రెట్టింపు అయింది. 
ఎ1 బిడి ని122 
డి) రెండూ కావు 
సమాధానం: (డి) 
వివరణ: ఒక చదరపు కిలోమీటర్‌లో నివసించే జనాభాను జనసాం 
ద్రత అంటారు. మొత్తం జనాభాను, దేశ భౌగోళిక విస్తీర్ణంతో భాగిస్తే 
జనసాం ద్రత వస్తుంది. దేశ భౌగోళిక విస్తీర్ణం స్థిరంగా ఉండి, జనాభా 
నిరంతరం పెరగడంతో దేశ జన సాంద్రత పెరుగుతూ వస్తోంది. 
1951లో దేశ జన సాంద్రత 117 కాగా, 2001 నాటికి 924కి పెరిగింది. 
అంటే 8 రెట్లకు దగ్గరగా పెరిగింది. ప్రతి పదేళ్లకు జనాభా పెరుగు 
దలను లెక్కిస్తే దానిని దశాబ్ద వృద్ధి రేటు అని, ఏడాదికి లెక్కిస్తే వార్షిక 
వృద్ధిరేటు అని అంటారు. 1951లో జనాభా వార్షిక వృద్ధి రేటు 1.26% 
కాగా, 2001 నాటికి 1.98%గా నమోదైంది. అంటే వార్షిక వృద్ధి రేటు 
1971 నాటికి గరిష్టంగా 2.24 నమోదై, 1981 నుంచి తగ్గుతూ వచ్చిం 
ది. కాబట్టి 1951 నాటి వార్షిక వృద్ధిరేటుకు 2001 వృద్ధిరేటు ఎక్కువే 
గాని, రెట్టింపు కాదు. 
2. కింది వాక్యాలకు సంబంధించి సరైంది ఏది? 
(2009 సివిల్స్‌ ప్రిలిమ్స్‌) 
(1) జన్మించిన నెలలోపు మరణించిన శిశువుల సంఖ్యను తెలిపేదే 
శిశుమరణరేటు. 
(2శిశువు జన్మించిన ఏడాదిలోపు ప్రతి 100 సజీ వ జననాలకు 
మరణించిన వారి సంఖ్యను తెలిపేదే శిశమరణరేటు 
ఎ1 బిని 
సి) 1, ఓడి ఏదీ కాదు 
సమాధానం: (డి) 
వివరణ: ప్రతి 1000 జననాలలో మొదటి పుట్టిన రోజు కూడా చూడ 
కుండానే మరణించే వారి సంఖ్యను తెలిపేదే శిశు మరణరేటు. అంటే 
ఏదాదిలోపు చనిపోయే వారినే పరిగణనలోనికి తీసుకుంటారు. 
3. డిమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ (Demographic dividend) అనేది ఏ 
వయోవర్గ జనాభా పెరుగుద లను సూచిస్తుంది? 
(2009 సివిల్స్‌ ఎకనామిక్స్‌) 
ఎ) 1 నుంచి 14 వళ్ల మధ్య 
బి) 15 నుంచి 64 ఏళ్ల మధ్య 
సి) 65 నుంచి 74 ష్లో 
డి) 74 ఏళ్ల పైన 
సమాధానం: (బి) 


వివరణ: 15 ఏళ్లలోపు పిల్లల జనాభా పెరిగితే, ఆధారపడే వారి నిష్పత్తి 
కూడా పెరుగుతుంది. వీరు ఎటువంటి ఉత్సాదక కార్యక్రమాల్లోనూ 
పొల్గొనరు. కాబట్టి వీరిని అనుత్సాదక జనాభా అంటారు. ఈ వర్గం 
పెరగడంతో పని చేసే జనాభాపై భారం పెరిగి, వారి పొదుపుతో పాటు 
మూలధన కల్పన కూడా తగ్గుతుంది. అందువల్ల ఈ వర్గం పెరగడం 
మంచిది కాదు. 65 ఏళ్లు మించిన వృద్దులు కూడా ఏ పనీ చేయలేరు. 
వీరు కూడా అనుత్సాదక జనాభాయే. 15 నుంచి 64 ఏళ్ల మధ్య గల 
వయో వర్గం వారు పెరగడంతో ఉత్పాదక జనాభా పెరిగి, వనరులను 
పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకునేందుకు దీలవుతుంది. ఫలితం 
గా ఆర్థికాభివృద్ధిని వేగం చేయొచ్చు. అందువల్ల 15 నుంచి 64 ఏళ్ల 
మధ్య జనాభా పెరుగుదలనే డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ అంటారు. 
4. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వరుసగా వచ్చే దశలు? 
(సివిల్స్‌ 2003, ఎకనామిక్స్‌) 

1 అధిక జనన, అల్ప మరణరేటు 

2 అల్పజనన, అల్పమరణ రేటు 

8 అధిక జనన, అధిక మరణరేటు 


ఎ)కి,2,1 బి) 1, 8, 2 
సిన, 8,1 డి 8, 1,2 
సమాధానం: (డి) 


వివరణ: జనన, మరణ రేట్లకు ఆర్థికాభివృద్ధికి గల సంబంధాన్ని తెలి 
పేదే జనాభా పరిణామ సిద్ధాంతం. థామ్సన్‌, నోటెస్టీన్‌లు దీనిని 
మొదట ప్రతిపాదించారు. దీనిలో ముఖ్యంగా మూడు దశలు 
ఉన్నాయి. 

మొదటి దశ: ఈ దశలో ఆర్థిక వ్యవస్థలు వ్యవసాయాధార ఆర్థిక 
వ్యవస్థలుగా ఉంటాయి. ప్రజల తలసరి ఆదాయం తక్కువగా ఉండ 
డంతో జీవన ప్రమాణం కూడా అల్పంగానే ఉంటుంది. వైద్య సదుపా 
యాలు అభివృద్ధి చెంది ఉండవు. అంటు వ్యాధులకు నివారణ ఉండ 
దు. రవాణా సదుపాయాల కొరత వల్ల కరువు కాటకాలు సంభవిస్తే 
ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల ఈ దశలో 
మరణరేటు ఎక్కువగా ఉంటుంది. నిరక్షరాస్యత, అజ్ఞానం, మూఢ 
నమ్మకాలకు ప్రాధాన్యమివ్వటం, శిశు మరణ రేటు ఎక్కు వగా ఉండ 
టం, కుటుంబ నియంత్రణ సాధనాలపై అవగాహన లేకపోవడం వల్ల 
ఈ దశలో జననరేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఈ దశలో 
అధిక జనన రేటు, అధిక మరణ రేటుతో జనాభా స్థిరంగా ఉంటుంది. 
రెండో దశ: వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక దిశగా పయనిం 
చడం వల్ల ప్రజల తలసరి ఆదాయం, జీవన ప్రమాణం పెరుగు 
తుంది. వైద్య, ఆరోగ్య సదుపాయాలు విస్తరిస్తాయి. మశూచీ, మలేరి 
యా, కలరా, ప్లేగు లాంటి వ్యాధుల నివార ణకు ప్రభుత్వం చర్యలు 
తీసుకోవటం వల్ల మరణరేటు వేగంగా తగ్గుతుంది. కానీ ఆర్థికవ్యవ 
స్థలో వ్యవసాయ ఆధిక్యత, కొన్ని వర్గాలకే అక్షరాస్యత పరిమిత 


మవడం, మూఢ నమ్మకాలపై విశ్వాసం కొనసాగటం, స్త్రీ నిరక్షరాస్యత 
వల్ల జనన రేటు మరణ రేటు తగ్గినంత వేగంగా తగ్గదు. ఫలితంగా 
అధిక జననరేటు, అల్పమ రణరేటు ఉంటుంది. అందువల్ల ఈ దశలో 
జనాభా విస్పోటనం సంభవిస్తుంది. 
మూడో దశ: ఈ దశలో జననరేటు కూడా చెప్పుకోదగిన విధంగా 
తగ్గుతుంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ సంభవించి, స్త్రీ అక్షరాస్య 
త పెరుగుతుంది. స్త్రీలు గృహకార్యకలాపాల నుంచి ఉత్పాదక కార్య 
కలాపాల్లో పాల్గొంటారు. ఉపాధిలో పాల్గొనడం వల్ల ఎక్కువ మంది 
పిల్లల సంరక్షణను స్త్రీలు భారంగా భావిస్తారు. వ్యవసాయ సమాజం 
లా కాకుండా, పారిశ్రామిక సమాజంలో ఉద్యోగ అవకాశాలు కూడా 
అవసరమైన మేరకే ఉంటాయి. మూఢ విశ్వాసాలు పోయి స్త్రీ, పురుష 
సమానత్వం పెరిగి పరిమిత కుటుంబాన్ని వాంఛిస్తారు. అందువల్ల 
జననరేటు కూడా వేగంగా తగ్గుతుంది. అంటే ఈ దశలో అల్ప మరణ 
రేటు, అల్పజననరేటు ఉండటంతో జనాభా వృద్ధి తక్కువగా ఉం 
టుంది. 

అభివృద్ధి ప్రక్రియలో మొదటి అధిక జనన, మరణ రేట్లు, తరు 
వాత అధిక జననరేటు, అల్ప మరణ రేటు, మూడో దశలో అల్ప జన 
న, మరణ రేట్లు సంభవిస్తాయి. 
5. అతి తక్కువ లింగనిష్పత్తి (96౫% rAati0) గల రాష్ట్రం? 

గ్రూప్‌ 2) 

ఎ) కేరళ బి) తమిళనాడు 

సీ) ఆంధ్రప్రదేశ్‌ డి) హర్యానా 

సమాధానం: (డి) 
వివరణ: ప్రతి 1000 పురుషులకు గల స్త్రీల సంఖ్య ను స్త్రీ, పురుష 
నిష్పత్తి అంటారు. మన దేశంలో 1901లో స్త్రీ, పురుష నిష్పత్తి 972 
కాగా 2001 నాటికి 989కి తగ్గింది. పేదరికం ఎక్కువగా ఉండటం, 
ఆడపిల్లలను భారంగా భావించడం, గర్భధారణ వయస్సులో స్త్రీలలో 
మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో పాటు వివాహ సమయంలో 
కట్న కానుకలు లాంటి ఆచారాలు స్త్రీల నిష్పత్తి తగ్గడానికి కారణాలుగా 
నిలుస్తున్నాయి. మన దేశంలో దక్షణాధి కంటే ఉత్తరాధినే స్త్రీల నిష్పత్తి 
తక్కువగా ఉంది. అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి రాష్ట్రాలు వరుసగా కేరళ 
(1058), చత్తీస్‌ఘడ్‌ (989), తమిళనాడు(987), ఆంధ్రప్రదేశ్‌ (978). 
అత్యల స్త్రీ, పురుష నిష్పత్తి రాష్ట్రాలు హర్యానా (861), సిక్కిం (8175), 
పంజాబ్‌, జమ్మూకాశ్మీర్‌ మొదలైనవి. 


(2008 


6. 1991 - 2001లో ఆంధ్రప్రదేశ్‌ జనాభా చక్రవృద్ధి రేటు 


(Compound grown Rate of population)? 
(రూప్‌ -2, 2008) 
ఎ) ఆంధ్రప్రదేశ్‌ రేటు ౫ భారతదేశం 
బి) ఆంధ్రప్రదేశ్‌ రేటు ఉ భారతదేశం 
సి) ఆంధ్రప్రదేశ్‌ = భారతదేశం 
డి) భారత్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌ జనాభావృద్ధి రేటు 50% అధికం. 
సమాధానం: (బి) 


వివరణ: ప్రతి పద్వోకు పెరిగే జనాభా వృద్దిని దశాబ్ద వృద్ది రేటు అం 
టారు. 


దూబ వృద్ది రేటు = 
©) థి 


2001 జనాభా - 1991 జనాభా x 100 


1991 జనాభా 


దేశంలో అత్యధిక జనాభా వృద్ధిరేటు 1971 జనాభా లెక్కల్లో 24.8% 
గా నమోదైంది. తరువాత దశాబ్దంలో నెమ్మదిగా తగ్గుతూ 2001 
నాటికి 21.3%కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా వృద్ధి రేటు 
1981 - 91 దశాబ్దంలో అంటే 1991 జనాభా లెక్కల్లో 24.2%గా 
నమోదైంది. అయితే వెంటనే 2001 జనాభా లెక్కల నాటికి రాష్ట్రం 
గణనీయంగా 13.86% (14%) తగ్గించుకో గలిగింది. కాబట్టి దేశ 
జనాభా వృద్ధి రేటు కంటే రాష్ట్ర జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉంది. 
దేశంలో అతి తక్కువ జనాభా వృద్ధిరేటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, 
కేరళ, తమిశనాడుల తరువాత మూడోస్తానాన్ని దక్కించుకోవడం 
అభినందనీయం. 


భారతో ప్రజాపంపిణీ వ్యవస్థ 


నేటికీ పేద ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్న భారత్‌లో... 
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌-పబ్లిక్‌ డిస్టిబ్యూషన్‌ 
సల్‌ స కా చూ 

సిస్టవ్‌) అవసరం ఇంకా ఉందంటే విభేదించేవారు ఉం 
డరు. మార్కెట్‌ ధరలకు ఆహార ధాన్యాలు, ఇతర నిత్యా 
వసరాలు.. కొనుగోలు చేసే శక్తి లేనివారికి ఈ పథకం 
వరం లాంటిది. సామాన్య ప్రజల కనీస అవసరాలు తీర్చే 
విషయంలో... రేషన్‌ దుకాణాలు ఎంతగానో ఉపయోగ 


పడుతున్నాయి! 


ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని అతిపెద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ 
భారత్‌లో ఉంది. దేశంలో దాదాపు నాలుగు లక్షల తొంభై వేల రేషన్‌ 
దుకాణాలున్నాయని అంచనా. వీటిద్వారా సబ్సిడీ ధరలకు సరఫరా 
చేసే తిండి గింజలు, కిరోసిన్‌, వంట నూనెలు, పప్పులు వంటి 
నిత్యావసర సరకులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిస్తుంది. ప్రతి 
రాష్ట్రం రేషన్‌ డీలర్లను నియమిస్తుంది. ఈ డీలర్లు కమీషన్‌ పద్ధతిపై 
సరకులు విక్రయిస్తారు. రేషన్‌ షాపులనే చౌక ధరల దుకాణాలనీ 
పిలుస్తారు. ఈ డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత ఈ రాష్ట్ర 
సర్కార్లదే. అవినీతి, అక్రమాలు, రాజకీయ జోక్యంతో నడుస్తున్న 
ప్పటికీ... ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ దాదాపు ఐదు దశాబ్దాలుగా పేద 
ప్రజలను ఆదుకుంటోందనే చెప్పాలి. జనంలో చైతన్యం తక్కువగా 
ఉన్న చోట్ల... ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయని రాష్ట్రాల్లో... పీడీవేస్‌ 
పై ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట నిజమే. అయితే కేంద్ర, రాష్ట్ర 
ప్రభుత్వాలు ఈ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు ప్రయ 


త్నాలు చేస్తూనే ఉన్నాయి. 


రేషనింగ్‌: 
భారత్‌లో ఆహార ధాన్యాల ప్రజా పంపిణీ వ్యవస్థకు రెండో ప్రపంచ 
యుద్ధకాలంలోనే పునాది పడింది. ఆహార కొరత కారణంగా.. అప్పటి 
బ్రిటిష్‌ పాలకులు రేషనింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానమే 
కాలక్రమంలో... ప్రజా పంపిణీ వ్యవస్థగా రూపుదిద్దుకుంది. 
ఫలితంగా కోట్లాది కుటుంబాలకు ఆహార భద్రత చేకూరింది. దేశం 
కరవు కోరల్లో చిక్కుకోకుండా.. పేదలకు, సామాన్యులకు తిండి 
సమస్య రాకుండా.. రేషనింగ్‌, ఆ తర్వాత పీడీఎస్‌ కీలక పాత్ర 
పోషించాయి. 

1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక... భారత్‌లో 
తీవ్ర ఆహార కొరత తలెత్తింది. దాంతో ఎంపిక చేసిన కొన్ని నగరాలు, 
పట్టణాల్లో... రేషన్‌కార్డుదారులకు నిర్ణీత మొత్తంలో బియ్యం లేదా 


గోధుమలు సరఫరా చేసే వ్యవస్థను... ట్రైటిష్‌ సర్కారు తొలిసారిగా 
ఏర్పాటు చేసింది. దీన్నే రేషనింగ్‌ విధానం అని పిలిచేవారు. దీన్ని 
మొదట 1989లో బొంబాయిలో ప్రవేశ పెట్టారు. తర్వాత ఇతర 
నగరాలు, పట్టణాలకు విస్తరించారు. 1943 ఆఖరు నాటికి 18 
నగరాలను రేషనింగ్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. 

1946 నాటి కల్లా 771 నగరాలు, పట్టణాలు ఈ విధానాన్ని 
అమలుచేశాయి. తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న అనేక 
గ్రామాలకు కూడా సర్కారు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి 
తెచ్చింది. ఇందుకోసం 1942లోనే కేంద్రంలో ఆహార మంత్రిత్వ 
శాఖను ఏర్పాటు చేశారు. ఆహార సమస్యలపై సమగ్రంగా దృష్టి 
కేంద్రీకరించడానికి ఈ శాఖ ఉపయోగపడింది. ప్రపంచ యుద్ధం 
ముగియగానే.. అనేక దేశాల మాదిరిగానే భారత్‌లోనూ రేషనింగ్‌ 
విధానాన్ని రద్దు చేశారు. 


సంక్షేమ విధానంగా: 
స్వాతంత్ర్యం రాగానే ఎదురైన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి... 
1950లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం రేషనింగ్‌ను మళ్లీ 
ప్రవేశపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి విశ్వవ్యాప్తంగా 
ఆహార ధాన్యాల ధరలు మండిపోతున్నాయి. తిండి గింజల ధరలు 
ఎంతగా చుక్కలనంటాయంటే... ఇవి మామూలు స్థాయి కన్నా 
నాలుగు రెట్లు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు బియ్యం, గోధు 
మలు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వాల కనీస కర్తవ్యంగా 
మారింది. 1951లో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టాక... ఆహార 
ధాన్యాలను ప్రజలకు సరఫరా చేయడం ప్రభుత్వ సామాజిక సంక్షేమ 
విధానంగా మారింది. దాంతో సామాజిక న్యాయంతో అభివృద్ధి 
సాధించాలనే లక్ష్యాన్ని చేరుకునే దిశగా... పీడీఎస్‌ కీలక పాత్ర 
పోషించడానికి రంగం సిద్ధమైంది. అప్పటివరకూ ప్రధానంగా పట్టణ 
ప్రాంతాలకే పరిమితమైన ప్రజా పంపిణీ వ్యవస్థను మొదటి పంచవర్ష 
ప్రణాళికా కాలంలో... నిరంతరం తిండి కొరతతో అలమటిస్తున్న 
అన్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించారు. ఈ పథకాన్ని రెండు 
రకాలుగా అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఆహార ధాన్యాల 
అమ్మకాన్నికేవలం రేషన్‌ షాపుల ద్వారానే జరిపే ప్రాంతాలను... 
స్థాట్యూటరీ రేషనింగ్‌ ప్రాంతాలుగా గుర్తించారు. 

బహిరంగ మార్కెట్‌ ద్వారా తిండి గింజల సరఫరా సరిపోని 
ప్రాంతాల్లో... అదనంగా ఈ పంపిణీ వ్యవస్థ అమలుకు నాన్‌ 
స్థాట్యూటరీ రేషనింగ్‌ ప్రాంతాలుగా కొన్నింటిని పరిగణిస్తూ తగిన 
ఏర్పాట్లు చేశారు. అయితే, ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే 
పరిమితమై ఉండేది. 


ఆహారధాన్యాల సేకరణ: 
మొదటి ప్రణాళిక కాలం ముగిసే సమయానికి అంటే.. 1956 నాటికి 
ఆహార ధాన్యాల లభ్యత పుష్కలంగా ఉంది. దాంతో దేశంలో ప్రజా 
పంపిణీ వ్యవస్థ అవసరం ఉందా? అనే ప్రశ్న తలెత్తింది. కేంద్ర 
ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యం ఫలితంగా... ఆహార 
పదార్థాల లభ్యత ఐదు కోట్ల నలభై లక్షల టన్నుల (1969) నుంచి 
మరుసటి సంవత్సరానికి ఆరు కోట్ల 80 లక్షల టన్నులకు పెరిగింది. 
మరో రెండేళ్ల పాటు ఇదే స్థాయిలో ప్రజలకు తిండి గింజలు దొరికే 
పరిస్థితి కనిపించింది. దాంతో ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణను 
పూర్తిగా మానేసింది. తిండి గింజల ప్రయివేటు వాణిజ్యంపై ఉన్న 
అన్ని ఆంక్షలను తొలగించింది. అయితే, మంచి రోజులు ఎంతో కాలం 
కొనసాగలేదు. 

రెండో పంచవర్ష ప్రణాళిక ప్రారంభమయ్యే సమయానికి 
ఆహారధాన్యాల ఉత్పత్తి ఐదు కోట్ల 88 లక్షల టన్నులకు పడిపోయింది. 
మళ్లీ ప్రభుత్వం తిండిగింజల సేకరణ ప్రారంభిం చడమేకాక బియ్యం, 
గోధుమలు వంటి తిండి గింజల వ్యాపారంపై నియంత్రణలు విధిం 
చింది. ప్రజాపంపిణీ వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టింది. రేషన్‌ షాపుల 
సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చౌకధరల దుకాణాలుగా 
ప్రాచుర్యం పొందాయి. 1957లో 18 వేలు ఉన్న వీటి సంఖ్య... 1961 
నాటికి 51 వేలకు పెరిగింది. అంతేకాక అమెరికా నుంచి పీఎల్‌-480 
స్కీం కింద తిండి గింజల రాకతో... పీడీఎస్‌ ద్వారా పంపిణీ అయ్యే 
బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాల పరిమాణం బాగా పెరిగింది. 
ఇలా రెండో ప్రణాళిక ముగిసేనాటికి పాత రేషనింగ్‌ విధానం... 
సామాజిక భద్రత వ్యవస్థగా పరిణామం చెందింది. ఆహారధాన్యాలు 
చౌకధరకు లభ్యం కావడంతో పేద సామాన్య కుటుంబాలకు ఇవి 
అందుబాటులోకి వచ్చాయి. ఆహారధాన్యాల స్పెక్యులేషన్‌ను అదుపు 
చేయడం సాధ్యమైంది. 


ఎఫ్‌సీఐ ఏర్పాటు: 

1965లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), వ్యవసాయ ఉత్పత్తుల 
ధరల నిర్జాయక కమిషన్‌ ఏర్పాటుతో... ప్రజాపంపిణీ వ్యవస్థ 
మరింత బలోపేతమైంది. గోధుమలు, వరికి ప్రభుత్వం మద్దతు ధర 
ప్రకటించే విధానం కూడా అమలులోకి వచ్చింది. ఇలా కనీస మద్దతు 
ధర చెల్లించి సేకరించిన ఆహార ధాన్యాలు... పీడీఎస్‌ ద్వారా ప్రజలకు 
అందుబాటులోకొచ్చాయి. ఒకవేళ ప్రజాపంపిణీకి తగినన్ని తిండి 
గింజల నిల్వలు తన వద్ద లేకుంటే ప్రభుత్వం పీడీఎస్‌ వినియోగ 
దారులకు ఇచ్చిన హామీ మేరకు అవసరమైనన్ని ఆహార ధాన్యాలను 
దిగుమతి చేసుకునేది. భారత వ్యవసాయ రంగంలో తప్పని ఆటు 
పోట్లను తట్టుకుని పీడీఎస్‌... ప్రభుత్వ సామాజిక సంక్షేమ విధానంగా 
విజయవంతంగా ముందుకు సాగింది. 


లక్ష్యాలు: 


మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రజా పంపిణీని ప్రభుత్వం అమలు 


చేస్తోంది. సమాజంలో పేద, బలహీనవర్గాలకు చౌక ధరలకు తిండి 
గింజలు, నిత్యావసర సరుకులు అందజేయడం మొదటి లక్ష్యం. 
బహిరంగ మార్కెట్‌లో ఆహార ధాన్యాల ధరలపై కొంతమేర 
నియంత్రణ కలిగి ఉండటం రెండో లక్ష్యం. నిత్యావసర సరకుల 
పంపిణీని సమాజపరంగా నడపడానికి ప్రయత్నం చేయడం మూడో 
లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపంపిణీ ద్వారా... బియ్యం, 
గోధుమలు, మరో నాలుగు రకాల నిత్యావసరాలు... పంచదార, 
వంటనూనె, వంటచెరుకు, కిరోసిన్‌ను వినియోగదారులకు అందిస్తు 
న్నారు. అయితే, కేంద్రం సరఫరా చేసే ఈ సరకులను క్షేతస్థాయిలో 
ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవి రాష్ట్ర ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభు 
త్వాలు ఈ పథకాన్ని విస్తరించి... చౌకదుకాణాల్లో పప్పులు, ఉప్పు, 
కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, వస్తాలు, స్కూలు పాఠ్యపుస్తకాలు వంటివి 
కూడా విక్రయిస్తున్నాయి. ఈ అదనపు సరకులు, వస్తువులను సాధా 
రణ మార్కెట్‌లకు దూరంగా ఉండే, లేదా ఒకరిద్దరే దుకాణదారు 
లుండే మారుమూల ప్రాంతాల్లో సామాన్య ప్రజలకు పంపిణీ చేయడం 
వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి వస్తువులను, 
సరకులను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలు చేయడానికి 
సివిల్‌ సప్లయిస్‌ లేదా నిత్యవసర సరుకుల కార్పొరేషన్‌లను అనేక 
రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. 


విజయమా? వైఫల్యమా? 

ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులోకి వచ్చి 50 ఏళ్లు దాటింది. దేశంలో 
కరవులు రాకుండా నివారించడం దీని గొప్ప విజయంగా చెప్పుకో 
వచ్చు. నూరేళ్లల్లో అత్యంత దుర్భరమైందిగా భావించిన 1987 నాటి 
అనావృష్టి పరిస్థితిని... దేశం ఈ పీడీఎస్‌ ద్వారానే విజయవంతంగా 
ఎదుర్కోగలిగింది. ప్రభుత్వం వద్ద ఉన్న ఆహార ధాన్యాల నిల్వలను... 
పీడీఎస్‌ ద్వారా పేదలకు అందించగలిగారు. అదేవిధంగా దేశంలోనే 
మారుమూల ప్రాంతాలకు సైతం నిర్ణీత ధరకు గోధుమలు, బియ్యాన్ని 
సరఫరా చేయడంలో ఇది కీలక పాత్ర నిర్వహించింది. అయితే, ఈ 
వ్యవస్థలో కొన్ని లోపాలు లేకపోలేదు. ఇంతటి విస్నృతమైన పంపిణీ 
వ్యవస్థ నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. రవాణాలో వ్యర్థమయ్యే 
పరిమాణం కూడా ఎక్కువే. అనవసర వ్యయం కారణంగా 
ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఈ పథకం అమలు 
పర్యవేక్షించే ప్రభుత్వ యంత్రాంగం అవినీతి, అర్హతలేని వర్గాలు 
సైతం ఈ పథకం ద్వారా ప్రభుత్వ సబ్సిడీని పొందడం ప్రధాన 
లోపాలుగా భావించవచ్చు. నిజంగా పేదరికంతో బాధపడే ప్రజలకు 
మాత్రమే పీడీఎస్‌ ప్రయోజనం చేకూర్చాలని 
భావిస్తున్నా.. ఆచరణలో సాధ్యం కావడం లేదు. రేషన్‌ షాపుల ద్వారా 
సామాన్యులకు అందాల్సిన అన్నిరకాల ధాన్యాలు, సరకులు, వస్తు 
వులూ నల్లబజారుకు తరలిపోవడం అక్కడక్కడా జరుగుతూనే ఉంది. 
రేషన్‌ డీలర్ల అక్రమాలు ఉండనే ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో పాలక 
పార్టీల కార్యకర్తలే చౌకదుకాణాలు నడుపుతూ అక్రమంగా సంపాది 
స్తున్నారు. ఎన్ని లోపాలున్నా... ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన 


ప్రభుత్వాలు 


చర్యలు తీసుకుంటూ... ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయ 
త్నం చేస్తున్నాయి. జనచైతన్యమే ఈ వ్యవస్థ లోపాలను సరిదిద్దుతుం 
దనే విషయం అనేక సందర్భాల్లో రుజువైంది!! 


వివిధ ప్రత్యామ్నాయాలలో, ఆ దేశ పరిస్థితులకనుగుణంగా ఉత్తమ 
మైన వృద్దివిధానాన్ని ఎన్నుకోవటమే వ్యూహం. 


1. బిగ్‌పుష్‌ (Big Push) : దీనిని రోజెన్‌స్టీన్‌ రోడాన్‌ ప్రతిపాదిం 
చాడు. సంప్రదాయ శాస్త్రవేత్తలు పట్టించుకోని అవిభాజ్యాలకు, 
తద్వారా జనించే బాహ్య ఆదాలకు ప్రాముఖ్యత ఇచ్చి.. ఆర్థిక 
వ్యవస్థకు చలన సమతౌల్య పరిస్థితి కల్పించిన శాస్త్రవేత్త రోడాన్‌. 
అల్పాభివృద్ధి దేశాలు ఆటంకాలను అధిగమించి, వృద్ధి మార్గంలో 
పయనించాలంటే భారీగా పెట్టుబడులు అవసరం. ఆర్థిక వ్యవస్థకు 
కనీస స్థాయిలో కలిగించే ఈ ఊపునే 'విగ్‌పుష్‌ అంటారు. రోడాన్‌ 
ప్రకారం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఫలంలోనూ, డిమాండ్‌లోనూ, 
పొదుపు సప్టయ్‌లోనూ అవి భాజ్యాలుంటాయి. ప్రఖ్యాతి చెందిన 
“పాదరక్షకుల పరిశ్రమ ఉదాహరణ” రోడాన్‌దే. 


2. సంతులిత వృద్ధి సిద్ధాంతం శ రోజాన్‌, ఆర్థర్‌ లూయిస్‌, రాగ్నార్‌ 
నర్క్‌సేలు ఈ సిద్ధాంతాన్ని సమర్ధించినప్పటికీ.. దీనికి ముఖ్యకారకు 
డుగా 'రాగ్నార్‌ నర్క్‌సే'ను పేర్కొనవచ్చు. 'Problems of capital 
formation in under developed countries' అనే గ్రంథంలో 
అభీవృద్ధి చెందుతున్న దేశాలు “పేదరిక విషవలయం'లో చిక్కుకుంటా 
యని, దీనికి కారణం మూలధనం కొరత అని పేర్కొన్నాడు. 
అల్పఉత్పాదకత- అల్పాదాయం- అల్పపొదుపు-అల్పపెట్టుబడి - అల్ప 
మూలధనకల్పన తిరిగి అల్ప ఉత్పాదకతకు దోహదపడతాయని 
పేర్కొన్నాడు. ఈ పేదరిక విషవలయాలు అల్పఉత్పాదకత-అల్పాదా 
యాల మధ్య సంబంధాన్ని సూచిస్తాయి. పేదరిక విషవలయాలను 
తొలగించేందుకు ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో ఒకేసారి 
పెట్టుబడి పెట్టి మార్కెట్‌ను విస్తరించాలన్నాడు. దీనినే “సంతులిత 
వృద్ధి' అంటారు. వ్యవసాయరంగంలో ఉన్న ప్రచ్చన్న నిరుద్యోగులను 
నిజపొదుపుగా వాడి, మూలధన కల్పనకు ఉపయోగించవచ్చని పేర్కొ 
న్నాడు. 


8. అసంతులిత వృద్ది సిద్దాంతం : వెనకబడిన దేశాలలో మూలధన 
కొరత వల్ల అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేమని “హర్ష 
మన్‌” వాదించాడు. కొన్ని ఎంపి కచేసిన రంగాలలో మొదట పెట్టుబడి 
పెట్టి, వాటిని అభివృద్ధి చేసి వాటి ద్వారా లభించిన ఆదాయాలను 
మిగిలిన రంగాలకు వినియోగించి అసంతులిత బాట నుంచి 
క్రమంగా సంతులిత బాట వైపు పయనించే అభివృద్ధి వ్యూహాన్ని 


“అసంతులిత వృద్ధి' సిద్దాంతం అంటారు. సాంఘిక వ్యవస్థాపరమైన 
మూలధనం(5౦౮)లో గానీ, ప్రత్యక్ష ఉత్పాదక కార్యక్రమం 
(DPA)లో గానీ పెట్టు బడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో 
అసంతులితను సృష్టించవచ్చు. DPA కంటే 50C లో చేసే పెట్టుబ 
డులు మెరుగైనవి. హర్ట్‌మన్‌ 'ముందు-వెనక అనుబంధాలు" 
(Forward and Backward Linkages)ను పేర్కొన్నాడు. 
మొదటగా అత్యధిక 'ముందు-వెనక అనుంబంధాలు' గల పరిశ్రమల 
లో పెట్టుబడి పెట్టాలని నూచించాడు. హర్ష్‌మన్‌ ప్రకారం అత్యధిక 
“ముందు-వెనక అనుబంధాలు గల పరిశ్రమ ఇనుము-ఉక్కు 
పరిశ్రమ. 


4. అపరిమిత శ్రామిక సప్లయ్‌ సిద్దాంతం : వెనకబడిన దేశాలలో 
శ్రామిక మిగులు ఎక్కువగా ఉండటంతో తక్కువ వేతనాలకే వీరు 
లభ్యమౌతారు. జీవనాధార రంగంలో ఉన్న వీరిని పెట్టుబడిదారీ 
రంగానికి తరలించి మూలధన కల్పనకు దోహదపడవచ్చని 'అపరి 
మిత శ్రామిక సప్లయ్‌” సిద్ధాంతాన్ని 'లూయిస్‌' ప్రతిపాదించాడు. 


ఇతర వృద్ది సిద్దాంతాలు : అల్పస్థాయి సమతౌల్య స్థంబన (Low 

థో థి థె 
Level equilibrium trap) దీనిని 'నెల్ఫన్‌ ప్రతిపాదించాడు. 
వెనుకబడిన దేశాలు జీవనాధార స్తాయి తలసరి ఆదాయం వద్ద 
సమతౌల్యంలో ఉంటాయి. జాతీయాదాయాన్ని పెంచటానికి చేసే 
కృషి వల్ల జనాభా పెరిగి తలసరి ఆదాయాన్ని తిరిగి జీవనాధార 
స్థాయికి చేరుస్తుంది. అందుకే దీనిని “అల్పస్థాయి సమతౌల్య బోను” 
అంటారు. 


కనన కృషి సిద్దాంతం (Critical minimum effort) : 
వెనకబడిన దేశాలు పేదరిక విషవలయంలో బంధీలై తక్కువస్థాయి 
తలసరి ఆదాయ సమతౌల్యంలో ఉంటాయి. దీనిని అధిగమించి 
స్వయంసమృద్ధి సాధించేందుకు కావలసిన కనీస పెట్టుబడే “కనీస 
కృషి సిద్ధాంతం'. దినిని హెచ్‌.లైబిన్‌ స్టీన్‌ ప్రతిపాదించాడు. 


ప్రాంతీయ 
అసమానతలు ఏర్పడటానికి బలంగా ఉండే బ్యాక్‌వాష్‌ ఫ్రభావం, 
బలహీనంగా ఉండే విస్తరణ ప్రభావాన్ని అధిగమించడమే కారణమని 
“గున్నార్‌ మిర్ధాల్‌' పేర్కొన్నాడు. 


బ్యాక్‌వాష్‌ ఎఫెక్ట్‌ (Back wash effect) 


1. జాబితా-1ని (ఆర్థికవేత్త), జాబితా-ని (భావన /సిద్ధాంతం)తో 
జత చేయండి? (సివిల్స్‌ 2008) 


(అ) 


fb 


(| 


ర 


~~ 


జాబితా-1 జాబితా--నీ 
ఎ) రాగ్నార్‌ నర్క్‌సే 
బి) రోజెన్‌స్టీన్‌ రోడాన్‌ 
క్‌) గున్నార్‌ మిర్గాల్‌ 


డి) ఎ.ఒ. హర్ట్‌మన్‌ 


1) బ్యాక్‌వాష్‌ ఎఫెక్ట్‌ 
2) సంతులిత వృద్ధి 
3) బిగ్‌పుష్‌ సిద్దాంతం 
4) అనంతులిత వృద్ధి 


ఎ ది సి డి 
ఎ) 2 1 893 4 
వి 4 83 1 2 
సి 2 89 1 4 
డి 4 1 83 2 


వేతన వస్తు నమూనాను అభివృద్ధి చేసింది ఎవరు? (సివిల్స్‌ 
2008) 

ఎ) మారిస్‌ డాబ్‌ బి) ఎ.కె. సెన్‌ 

సి వకీల్‌, బ్రహ్మనందం డి) పి.సి. మహలనోబిస్‌ 


. జాబితా-1(భావన), జాబితా-నితో(వివరణ) జత చేయండి? 
(సివిల్స్‌ 2008) 

జావితా-1 (భావన) జాబితా-నీ (వివరణ) 

ఎ) పేదరికపు 1) అల్పాభివృద్ధి దేశాలలో 


విషవలయం ప్రారంభ ఆర్థికాభివృద్ధి 
సాధనకు భారీగా పెట్టుబడి 
పెట్టడం 

2) అల్పస్థాయి పెట్టుబడి స్తంభన 

3) అంతర్‌ సంబంధం కలిగిన 
పరిశ్రమలలో ఒకేసారి పెట్టుబడి 


బి) సంతులిత వృద్ధి 
సి) బిగ్‌పుష్‌ 


పెట్టడం 
ఎ బి సి 
ఎ) ని 8 1 
బి) 1 సీ 3 
సి) డి 1 8 


డి) 1 3 డి 


పేదరిక విషవలయం అనే భావన ఎవరితో ముడిపడి ఉంది? 
(A.S.0 2008) 
ఎ) లూయిస్‌ బి) లైబెన్‌ స్టీన్‌ 
సి) నర్క్‌సే డి) రోస్టావ్‌ 
. పెద్ద ఊపు (018 031) సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? 
ఎ) హర్ట్‌మన్‌ బి) రోడాన్‌ 
సి) షుంపీటర్‌ డి లూయిస్‌ 


. సంతులిత వృద్ధి గురించి తెలిపిన వారు? (4.5.0. 2008) 
ఎ) హర్ట్‌మన్‌ బి) నర్క్‌సే 
సి) సింగర్‌ డి సోలో 
అసంతులితవృద్ధి గురించి చెప్పినవారు? (&.5.0. 2008) 
ఎ) నర్క్‌ వి) రోడాన్‌ 
సి) హర్ష్‌మన్‌ డి సోలో 


8. దీని గురించి మహలనోబిస్‌ అభివృద్ధి వ్యూహం ప్రధానంగా 
పేర్కొంది? (4.5.0. 2008) 
ఎ) భారీ పరిశమ వృద్ధి బి)దారిద్రు నిర్మూలన 
సి) చిన్నతరహా రంగ వృద్ధి డి) వ్యవసాయ రంగ వృద్ధి 
9.ఏ ప్రణాళికలో మహలనోబిస్‌ నమూనాను అమలుపరిచారు? 
(Civils 2008) 
ఎ) మొదటి ప్రణాళిక 
సి) మూడవ ప్రణాళిక 
10.కనీస క్లిష్ట సమర్ధత (Critical minimum effort theory) 
సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపా దించారు? 
(Endowment E.0. 2008) 
ఎ) హెచ్‌. రైబిన్‌స్టీన్‌ బి) రోజిన్‌స్టీన్‌ రోడాన్‌ 
సి) డబ్యు.ఎ. లెవిస్‌ డి జె.హెచ్‌. బొకె 
11. ప్రదర్శనా ప్రభావం (Demonstration effect) ను ఎవరు 
ఉపయోగించారు? 
ఎ) జోన్‌ రాబిన్‌సన్‌ బి) జె.కె. గాల్‌బైెల్‌ 
సి) జె.ఎం. కీన్స్‌ డి జేమ్స్‌ డ్యుసెన్‌ బరీ 
12.శ్రమ విభజనను మార్కెట్‌ పరిమితం చేస్తుంద ని చెప్పినవారు? 
(Endowment 8.0. 2008) 
ఎ) ఆడమ్‌న్మిత్‌ బి) జె.బి. సే 
సి) డెవిడ్‌ రికార్డీ డి) ఆల్రైడ్‌ మార్షల్‌ 
19. పేదరికపు విషవలయాలు దీనితో ముడిపడి ఉంది? 
(Endowment 8.0. 2008) 
ఎ) ఆదాయం, జనాభా వీ) పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం 
సి) ఉత్పాదకత, ఆదాయం డి) పొదుపు, మూలధనం 
14. ఉద్యమదారుడికి దేనితో దగ్గరి సంబంధం ఉంది? 
(Endowment 8.0. 2008) 
ఎ) నవకల్పనలు బి) నూతన కల్పనలు 
సి) వ్యవహార బాధ్యతలు డి) టేక్‌-ఓవర్స్‌ 
15. 'స్వర్ధ దశలో సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్యాన్ని' ఎవరు 
ప్రతిపాదించారు? 
ఎ) జి. మిర్గాల్‌ బి) జాన్‌ రాబిన్‌నన్‌ 
సి) మార్క్స్‌ డి) కీన్స్‌ 
16. హర్ట్‌మన్‌ ప్రకారం ముందు-వెనుక అనుబం ధాలు ఎక్కువగా 
ఉన్న పరిశ్రమ ఏది? 
ఎ) ధాన్యం, వస్తువుల కర్మాగారం 
బి) ఇనుము, ఉక్కు కర్మాగారం 
సి) వస్త్ర పరిశ్రమ డి) గనుల తవ్వకం 
17.తక్కువ స్థాయి సమతౌల్యతల సంబంధం ఎవరితో ఉంది? 
ఎ) హెచ్‌. మింట్‌ బి) ఆర్‌.ఆర్‌. నెల్సన్‌ 


సి) నర్క్‌సే డి) లూయిస్‌ 


బీ) రెండవ ప్రణాళిక 
డి) నాల్గవ ప్రణాళిక 


Lord oO Tidal lle lod lolol 
౮6|౮౦|౧|౮౦|8|189!10[౧|9[౧|౧|౧|౦|౧|9|8|9 


భారత్‌. మౌలిక సదుపాయాల ఆవశ్యకత 


భారతదేశం సాధిస్తున్న అధికవృద్ధి రేటు... అవస్థాపనా 
సౌకర్యాల ఆవశ్యకతను తెలుపుతోంది. సంస్కరణల 
కాలంలో... ప్రభుత్వం తన విధానాల్లో మార్పు తీసుకు 
రావడం ద్వారా... మౌలిక సదుపాయాల కల్పనలో 
ప్రయివేటు రంగానికి అనుమతించింది. పట్టణ ప్రాంతాల 
లోనే ఎక్కువగా కేంద్రీకృతమైన ఈ సౌకర్యాలు... దేశంలో 
ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలకు 
కారణమయ్యాయి. ఫలన కాలం ఎక్కువగా ఉండే ఈ 
పెట్టుబడుల విషయంలో... ప్రయివేటు రంగం పాత్ర 
పరిమితంగా ఉన్నందువల్ల, ప్రభుత్వరంగ పెట్టుబడులు 
సమర్థనీయం! 


గ్రామీణ ప్రాంతాలలో... అవస్థాపనా సౌకర్యాల (INfrAstrUCture) 
కల్పనలో ప్రభుత్వరంగ పెట్టుబడులు వచ్చే విధంగా సంస్కరణలు 
ప్రవేశ పెట్టాలి. సామాజిక న్యాయం ధ్యేయంగా... ప్రభుత్వం ఒకవైపు 
ప్రయత్నిస్తూనే... అధిక పెట్టుబడులు అవసరమైన అవస్థాపనా 
సదుపాయాల కల్పనలో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించాలి. 
ఆర్థికాభివృద్ధి విధానం లక్ష్యాలను నెరవేర్చాలంటే... ఆర్థికాభివృద్ధి 
జరగడానికి ముందు, అభివృద్ధి జరుగుతున్నపుడు. అభివృద్ధి జరిగిన 
తర్వాత కూడా... ప్రతి దేశంలోను అవస్థాపనా సౌకర్యాల ఆవశ్యకత 
ఎంతో ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు... ఆర్థిక ప్రగతి సాధించడానికి 
మౌలిక సౌకర్యాలు ఎంతో తోడ్పడ్డాయి. వ్యవసాయ, పారిశ్రామిక 
రంగాల ప్రగతి... అవస్థాపనా సౌకర్యాలపై ఆధారపడి ఉంటుంది. 


మొదటి ప్రణాళిక నుంచే: 

రవాణా, సమాచారం, విద్యుచ్చక్తి, నీటిపారుదల, వరదల నివారణ, 
రుణ సదుపాయాలు... వ్యవసాయరంగంలో అధిక ఉత్పత్తి సాధించ 
డానికి అవసరమైన అవస్థాపనా సౌకర్యాలు. కాగా, ఇంధన వనరులు, 
నైపుణ్యం కలిగిన మానవ వనరులు, బ్యాంకింగ్‌, ఇన్ఫూరెన్స్‌ 
సదుపాయాలు, మార్కెటింగ్‌, రోడ్డు, రైల్వేలు, యంత్ర సామగి... 
పారిశ్రామిక రంగ ప్రగతికి అవసరమైన మౌలిక వసతులు. విద్యా, 
వైద్య, విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానం, పారిశుధ్యం మొదలైన వాటిని 
కూడా అవస్థాపనా సౌకర్యాలుగా భావించవచ్చు. స్వాతంత్రానం 
తరం అవస్థాపనా సౌకర్యాల లభ్యత, ఆర్థికాభివృద్ధికి మధ్య ఉన్న 
సంబంధాన్ని గుర్తించిన ప్రణాళికా నిపుణులు... మొదటి ప్రణాళిక 
నుంచే ఈ సౌకర్యాల విస్తరణకు ప్రాధాన్యమిచ్చారు. ప్రణాళికలలో 
50% పెట్టుబడిని అవస్థాపనా సౌకర్యాల కోసం వ్యయం చేస్తుండ 


టంతో... ఈ సౌకర్యాల కల్పనలో భారతదేశం అధిక పెరుగుదల 
రేటును నమోదు చేసుకుంది. మౌలిక వసతుల ఫలన కాలం ఎక్కువ. 
అందువల్ల ప్రయివేటు రంగ పెట్టుబడులు తక్కువగా ఉంటాయని 
భావించి.. ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెంచాలని ప్రభుత్వం 
నిర్ణయించింది. ఇటీవల కాలంలో... భారత్‌ సాధిస్తున్న అధిక వృద్ధి 
రేటు.. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి ఉన్న అన్ని అవరోధాలు 
తొలగించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. విద్యుచ్చక్తి, రోడ్లు, 
పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, టెలికమ్యూనికేషన్స్‌ ప్రభుత్వ పరిధిలో 
ఉండేవి. గత రెండు దశాబ్దాలుగా డిమాండ్‌, సప్లయ్‌ మధ్య తేడా 
ఎక్కువగా ఉండటం... క్వాలిటీ ఆఫ్‌ ఎసెట్స్‌లో తగ్గదల ప్రభుత్వ 
విధానంలో మార్పునకు కారణమైంది. ప్రభుత్వం తన విధాన 
దృక్పథంలో మార్పు తీసుకురావడం ద్వారా... మౌలిక సదుపాయాల 
రంగంలో ప్రయివేటుకు అనుమతించింది. తద్వారా ప్రభుత్వ, 
ప్రయివేటు రంగాలు తమ సామర్థ్యాలకు తగిన విధంగా పెట్టుబడులు 
పెట్టే అవకాశం ఏర్పడింది. 


సంస్కరణల యుగం : 

1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక అవస్థాపనా 
సౌకర్యాల రంగంలో.. ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించే 
వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించింది. 1997లో ఇనఫ్రాస్టక్చర్‌ 
డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీని రూ.5,000 కోట్ల అధీకృత 
మూలధనంతో ప్రారంభించారు. రోడ్లు, బ్రిడ్జీలు, పారిశుధ్యం, నీటి 
సరఫరా, ఎయిర్‌పోర్ట్‌లు, నాకాయానాలు, రైల్వే ప్రాజెక్ట్‌లను అభివృద్ధి 
చేసి, నిర్వహించే కంపెనీలకు ప్రభుత్వం పన్నుల విరామాన్ని 
ప్రకటించింది. ఈ సౌకర్యాల కల్పనలో విదేశీ పెట్టుబడులపై ఉన్న 
ఆంక్షలు తొలగించారు. ఇంధన రంగంలో, రోడ్లు, బ్రిడ్జిలు, నిర్మాణ 
రంగం, కొరియర్‌ సర్వీసులలో... 100 శాతం విదేశీ పెట్టుబడులకు 
అనుమతించారు. టెలికమ్యూనికేషన్లు, బ్యాంకింగ్‌ రంగంలో 174 
శాతం; పౌర విమానయానం, బీమా రంగంలో 49% విదేశీ ప్రత్యక్ష 
పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించింది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ 
కార్సస్‌ను రూ.200 కోట్లకు పెంచడం ద్వారా... స్వదేశీ, అంతర్జాతీయ 
మూలధన మార్కెట్‌లో పెట్టుబడులు సమకూర్చుకొనే అవకాశం 
కల్పించారు. 


దీపక్‌ పరేఖ్‌ కమిటీ: 

అవస్థాపనా రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి ఉన్న అవరోధాలను 
గుర్తించి... వాటి నివారణకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం.. 
2006లో దీపక్‌ పరేఖ్‌ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ 
కమిటీ 2007, మేలో తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని 
సంస్థాపరమైన, స్థూల ఆర్థికపరమైన అడ్డంకులను వివరించింది. 


స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీలో) పొదుపు రేటు పెరుగుతున్న 
ప్పటికీ... ఈ మొత్తం పొదుపులో దీర్సకాల పొదుపు తక్కువగా ఉందని 
కమిటీ అభిప్రాయపడింది. ద్రవ్యబాధ్యత, బడ్జెటరీ యాజమాన్య 
చట్టం (Fiscal Responsibility and Budget Management 
Act) ప్రకారం.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెటరీ మద్దతు పరిధి 
తక్కువగా ఉండటం... ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలపై ఉన్న నియం 
త్రణలు... అవస్థాపనా రంగంలో పెట్టుబడులకు అవరోధంగా ఉన్నా 
యని కమిటీ పేర్కొంది. ఒకే రంగానికి ప్రాధాన్యత ఇస్తూ... పెట్టుబ 
డులు పెంచే చర్యలు చేపట్టినపుడు నష్ట భయం ఏర్పడి, ఈ రంగంలో 
పెట్టుబడులు తగ్గే అవకాశముందని... ఆర్థిక వ్యవస్థలో విదేశీ మూల 
ధన ప్రవాహం కూడా తగ్గుతుందని కమిటీ తెలిపింది. స్వదేశీ రుణ 
మూలధన మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా అవస్థాపనా 
రంగంలో పెట్టుబడులను పెంచడానికి బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర 
ఆర్థిక సంస్థలను ప్రోత్సహించడం... విదేశీ పెట్టుబడులను ఈ రంగా 
నికి మళ్లించడం... విదేశీమారక ద్రవ్య నిల్వలను ఈ రంగ అభివృద్ధికి 
ఉపయోగించడం... బీమారంగ పొటెన్షియల్‌ను ఉపయోగించు 
కోవడం.. కోశపరమైన నిర్ణయాల ద్వారా మౌలిక సదుపాయాల 
రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవాలని కమిటీ 
సూచించింది. 


అవస్థాపనా సౌకర్యాల లభ్యత : 

1950-51 నుంచి 2005-06 మధ్య కాలంలో... బొగ్గు ఉత్పత్తి 82 
మిలియన్‌ టన్నుల నుంచి 487 మిలియన్‌ టన్నులకు పెరిగింది. 
2006-07 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో.. బొగ్గు ఉత్పత్తిలో 
వృద్ధి 4.5 శాతం. కాగా 2007-08 ఎప్రిల్‌-డిసెంబర్‌లో అది 4.9 
శాతానికి పెరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి 1950-51లో... 5 బిలియన్‌ 
కిలోవాట్లు. కాగా అది 2005-06లో 628 బిలియన్‌ కిలోవాట్లకు 
పెరిగింది. ఇదే కాలానికి సంబంధించిన స్టీల్‌ ఉత్పత్తి 1 మిలియన్‌ 
టన్ను నుంచి 44.5 మిలియన్‌ టన్నులకు చేరుకోగా... సిమెంట్‌ 
ఉత్పత్తి 2.7 మిలియన్‌ టన్నుల నుంచి 148 మిలియన్‌ టన్నులకు 
పెరిగింది. పెట్రోల్‌, చమురు ఉత్పత్తి 0.4 మిలియన్‌ టన్నుల నుంచి 
82 మిలియన్‌ టన్నులకు; రైల్వే వస్తు రవాణా 718 మిలియన్‌ టన్నుల 
నుంచి 666 మిలియన్‌ టన్నులకు; ముఖ్య నౌకాశ్రయాలలో 02/80 
handled 19 మిలియన్‌ టన్నుల నుంచి 424 మిలియన్‌ టన్నులకు 
పెరిగింది. 2005-06 నాటికి మొత్తం 142 మిలియన్ల టెలిఫోన్‌ 
కనెక్టన్‌లు _ఉన్నాయి.2006-07 _ ఏప్రిల్‌-డిసెంబర్‌, 2007-08 
ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలాలలో... వివిధ అవస్థాపనా సదుపా 
యాల ఉత్పత్తి వృద్ధి పరిశీలించగా... స్టీల్‌ వృద్ధి 11.1 శాతం నుంచి 
6.4 శాతానికి; సిమెంట్‌ వృద్ధి 10.5 శాతం నుంచి 7 శాతానికి; 
పెట్రోలియం క్రూడ్‌ 6.1 నుంచి 0.8; పెట్రోలియం రిఫైనరీ 18.2% 
నుంచి 7.5 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో విద్యుత్‌ ఉత్పత్తిలో వృద్ధి 
7.5 శాతం నుంచి 6.6 శాతానికి; రైల్వే సరకుల రవాణా వృద్ధి 9.7 
శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. నౌకాశ్రయాలలో 02/00 


handling వృద్ధి 8.3 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగింది. 
టెలికాం రంగానికి సంబంధించి వైర్‌లెస్‌ కనెక్టన్‌ల వృద్ధి 46.9% 
నుంచి 44.5%కు; మొత్తం టెలిఫోన్‌ కనెక్టన్‌ల (ఫిక్స్‌డ్‌తో కలిపి) వృద్ధి 
33.7% నుంచి 82.6%కు తగ్గింది. 2007-08 ఎప్రిల్‌, డిసెంబర్‌ మధ్య 
కాలంలో... స్టీల్‌, సిమెంట్‌, పెట్రోలియం ఉత్పత్తి వృద్ధి రేట్లు తగ్గగా... 
బొగ్గు ఉత్పత్తిలో కొంత పెరుగుదల కనిపించింది. 


ప్రాంతీయ అసమానతలు: 

స్వాతంత్రానంతరం వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగు 
దలకు.. జాతీయ, తలసరి ఆదాయాల పెరుగుదలకు అవస్థాపనా 
సౌకర్యాలు ఎంతో చేయూతనిచ్చాయి. అయితే, ఈ సౌకర్యాలు 
ఎక్కువగా పట్టణ ప్రాంతాలలోనే కేంద్రీకృతమవడం వల్ల గ్రామీణ, 
పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగాయి. వీటి కల్పనలో 
గ్రామీణ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవడం వల్ల సరైన అభివృద్ధిని 
సాధించలేకపోయాయి. బహుళార్ధక సాధక ప్రాజెక్టుల నిర్మాణం, 
గ్రామీణ విద్యుదీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములు లబ్ధి 
పొందారు. కాగా చిన్నతరహా నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధికి 
తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో... సన్నకారు రైతులకు మేలు 
చేకూరలేదు. దేశంలో పారిశ్రామికీకరణ కూడా ఈ సౌకర్యాల కల్పన 
ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జరగడంతో ఆయా ప్రాంతాలలో ప్రజల 
ఉపాధి, ఆదాయాలు పెరిగి... ప్రాంతీయ అసమానతలకు దారితీ 
సింది. విద్యుత్‌, రవాణా, సమాచారం, విద్య, ఆరోగ్య సౌకర్యాల 
విషయంలో... అధిక ఆదాయవర్గాల వారే లబ్ధి పొందారు. గ్రామీణ 
ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలనలు పెరిగి... 
పట్టణాలలో మురికి వాడలు పెరగడం, నివాస సమస్యలు, రవాణా 
సమస్యలు తలెత్తాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ సౌకర్యాల కల్పనకు 
ప్రభుత్వ పెట్టుబడులు సమర్థనీయం. 


11వ పంచవర్ష ప్రణాళిక : 

11వ పంచవర్ష ప్రణాళికలో... లక్షిత వృద్ధిరేటు 9 శాతం సాధించా 
లంటే... భౌతిక అవస్థాపనా సౌకర్యాలైన విద్యుచ్చక్తి, రైల్వేలు,రోడ్లు, 
గామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్ట్‌లు, 
నీటిపారుదల రంగాలకు పెట్టుబడులు పెంచాలి. ఈ సదుపాయాల 
కల్పనకు వ్యయం చేసిన పెట్టుబడులు... 2006-07లో జీడీపీలో 5 
శాతం. కాగా ప్రణాళికాంతానికి ఈ పెట్టుబడులను 9 శాతానికి పెంచా 
ల్సిన అవసరముంది. 2006-07లలో భౌతిక అవస్థాపనా సౌకర్యాలపై 
పెట్టుబడులు రూ. 20,60,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. 
ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ వాటా 87.16 శాతంగా... రాష్ట్ర ప్రభు 
త్వాల వాటా 982.76 శాతం గాను.. ప్రయివేటు రంగం వాటా 80.07 
శాతంగానూ ఉంటుంది. మొత్తం వ్యయంలో రూ.10,64,000 కోట్లను 
రుణేతర (10౧ 660 రూపంలోను... రూ. 9,96,000 కోట్లను రుణ 
రూపంలోను స్వీకరిస్తారు. 2008-09లో లక్షిత పెట్టుబడి (రుణ, 
రుణేతర రూపంలో కలిపి) రూ. 3,22,000 కోట్లని అంచనా. స్వదేశీ 


బ్యాంక్‌ పరపతి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పెన్షన్‌ అండ్‌ ఇన్ఫూ 
రెన్స్‌ ఫండ్స్‌, బహిర్గత వాణిజ్య రుణాల రూపంలో పెట్టుబడికి 
అవసరమైన రుణాన్ని సమీకరిస్తారు!! 


అభివృద్ది పధకాలు 
© 


1) స్వర్ణజయంతి గ్రామ్‌ స్వరాజ్‌గార్‌ యోజన (5650): 

సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం (1౧0౧), దాని అనుబంధ పథకా 
లైన DWACRA, TRY SEM, ఆగ, MWS, SITRAలను విలీనం 
చేయడం ద్వారా ఎస్‌జీఎస్‌వై పథకాన్ని 1999, ఏప్రిల్‌ 1న 
ప్రారంభించారు. గ్రామీణ పేదలకు ఉద్దేశించిన ఏక్టై క స్వయం ఉపాధి 
పథకం ఇది. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందించి ఆదా 
యాన్ని కల్పించడం ద్వారా దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న వారిని 
వృద్ధిలోకి తీసుకురావడం ఈ పథకం ప్రధానోద్దేశం. కేంద్ర-రాష్ట్ర 
ప్రభుత్వాలు 75 : 25 నిష్పత్తిలో ఈ పథకానికి నిధులను సమ 
కూరుస్తాయి. 


2) సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన (5GRY): 

జవహర్‌ గ్రామ సమృద్ధి యోజన, ఉపాధి హామీ పథకాలను విలీనం 
చేసి 2001, సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామీణ 
ప్రాంతాల్లో అదనపు వేతన ఉపాధిని కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. 
అదనపు ఉపాధి ద్వారా నిరుపేద శ్రామికులకు ఆహార భద్రత కల్పిం 
చడమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక ఆస్తులు 
నిర్మించడం, అవస్థాపనా సదుపాయాల అభివృద్ధికి ఈ పథకం ఉపకరి 
స్తుంది. ఈ పథకం వ్యయంలో నగదు, ఆహారధాన్యాలు భాగాలు. 
రాష్ట్రాలకు అవసరమైన ఆహార ధాన్యాలను కేంద్రం ఉచితంగా సర 
ఫరా చేస్తుంది. ఈ పథకం అమలుకు కావాల్సిన నగదు లో 75 : 25 
శాతం వంతున కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2008, ఏప్రిల్‌ 1 
నుంచి ఇది పూర్తిగా 11౧౬౯65లో విలీనమైంది. 


8) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS): 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2006, ఫిబ్రవరి నిన ప్రారం 
భమైంది. జాతీయ పనికి ఆహార పథకం, సంపూర్ణ గామీణ రోజ్‌గార్‌ 
యోజన పథకం విలీనం చేయడం ద్వారా ఈ పథకాన్ని రూపకల్పన 
చేశారు. మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 
ప్రధానమంత్రి డా.మన్మోహన్‌ సింగ్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. 
ప్రారంభంలో ఈ పథకాన్ని దేశంలోని 200 వెనుకబడిన జిల్లాల్లో 
ప్రవేశపెట్టగా, తర్వాత దశలో 380 జిల్లాల్లో అమలు చేశారు. 2008- 
09 బడ్జెట్‌లో దేశం మొత్తం జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు. ప్రతి 
పేద కుటుంబంలోని నైపుణ్యం లేని శ్రామికులకు ఏడాదిలో కనీసం 
100 రోజులు పని కల్పించడం దీని ఉద్దేశం. పని కోరిన 15 రోజుల్లో 
పని కల్పించ కపోతే మొదటి 80 రోజులు వేతన రేటులో నాలుగో 
వంతు నిరుద్యోగ భృతి చెల్లించాలి. మిగిలిన 70 రోజులకు వేతనంలో 
సగం నిరుద్యోగ భృతి చెల్లించాలి. పని చేసిన తర్వాత ఏ పరిస్థితి 
లోనూ వేతన చెల్లింపు 15 రోజులకు మించి ఆపరాదు. పని ప్రదేశం 
వద్ద రక్షిత మంచినీరు, నీడ, చిన్నపిల్లలకు కైచ్‌ సదుపాయాలు 


కల్పించాలి. 200/-08 ఆర్థిక సంవత్సరంలో దీని కింద చేపట్టిన 
పనుల్లో 49 శాతం పనులు నీటి సంరక్షణకు సంబంధించినవే. వీటి 
ప్రణాళిక మానిటరింగ్‌, సోషల్‌ ఆడిట్‌లో గ్రామసభలదే ముఖ్య పాత్ర. 
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఏక్టెక ఉపాధి పథకం ఇదే. ఈ 
పథకానికి అయ్యే వ్యయంలో 90 శాతం కేంద్రం భరిస్తుంది. ఈ పథక 
రూపకల్పనలో బెల్జియం ఆర్థికవేత్త జాన్‌డ్రీజ్‌ ప్రత్యేక కృషి చేశారు. 
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తోంది. 


4) ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (PMGSY): 

వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో 2000, డిసెంబర్‌లో ప్రారం 
భమైంది. 500 అంత కంటే ఎక్కువ జనాభా కలిగి రోడ్డు సౌకర్యం లేని 
1.6 లక్షల నివాస ప్రాంతాలకు అన్ని కాలాలకు ఉపయోగపడే విధంగా 
రోడ్డు సౌకర్యం కల్పించడం దీని ఉద్దేశం. కొండ ప్రాంతాలు, ఎడారి 
ప్రాంతాల్లో 250 కంటే ఎక్కువ జనాభా ఉంటే రోడ్డు నిర్మిస్తారు. 


5) భారత్‌ నిర్మాణ్‌: 

గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపనా సదుపాయాలు, మౌలిక సదుపా 
యాలు కల్పించేందుకు 2005-06 సంవత్సరంలో భారత్‌ నిర్మాణ్‌ 
పథకం ప్రారంభిం చారు. ముఖ్యంగా... కింది తెలిపిన ఆరు అంశాల్లో 
మౌలిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించింది. 

. గ్రామీణ గృహ నిర్మాణం 

. నీటిపారుదల 

. తాగునీరు 

. గ్రామీణ రోడ్లు 

. గ్రామీణ విద్యుదీకరణ 

. గ్రామీణ టెలి సౌకర్యం 


రా ల = 6౨ గధి = 


6) ఆమ్‌ ఆద్మీ భీమా యోజన (AABY): 

2007 అక్టోబర్‌లో ఈ నూతన పథకం ప్రారంభ మైంది. గ్రామీణ 
భూమి లేని కుటుంబ యజమాని సహజంగా లేదా ప్రమాదవూాత్తూ 
మరణించినా, పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యం పొందిన 
వారికి బీమా కల్పించేందుకు ఉద్దేశించినది. ప్రమాదవశాత్తు మర 
ణించిన వారికి రూ. 75,000/-, సహజ మరణానికి రూ. 37,500 
బీమా వర్తిస్తుంది. దీనికి సంవత్సరానికి ఒక్కొక్క సభ్యుడు రూ. 200 
ప్రీమియం చెల్లించాలి. ప్రీమియంలో 50 శాతం కేంద్రం, మిగిలినది 


రాష్ట్రం భరిస్తుంది. 


7) రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన : 
ఈ పథకాన్ని 2007, అక్టోబర్‌ 1న ప్రారంభించారు. దారిద్ర్యరేఖకు 
దిగువ ఉండి, అసంఘటిత రంగంలో పనిచేసే శ్రామికులు, వారి 


కుటుం బాలకు ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబాంకు సంవత్సరానికి 
రూ. 80,000 విలువైన బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ పథకానికి 
అయ్యే వ్యయాన్ని 75 : 25 శాతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు భరి 
సాయి. 


8) ఉజ్జ్వల పథకం: 
లైంగిక వృత్తిని నిరోధించి పునరావాసం కల్పించే ధ్యేయంతో 2007, 
డిసెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 


9) స్వర్ణజయంతి షహారి రోజ్‌గార్‌ యోజన (5J5RY): 

పట్టణాల్లో అమల్లో ఉన్న NRY, UBSP, PMIUPEP పథకాల ను 
విలీనం చేసి 1997, డిసెంబర్‌లో దీన్ని ప్రారంభించారు. దీనిలో పట్టణ 
స్వయం ఉపాధి పథకం (U5EP), పట్టణ వేతన ఉపాధి పథకం రెండు 
భాగాలుగా ఉన్నాయి. దీనికి కేంద్ర, రాష్ట్ర నిధులు 75 : 25 శాతంగా 
అందిస్తారు. పట్టణ ఏక్టెక స్వయం వేతన ఉపాధి పథకమిది. 


10) వాంబే వాల్మీకి అంబేద్కర్‌ ఆవాస్‌ యోజన (VAMBAY): 

పట్టణ మురికివాడల్లోని దారిద్ర రేఖ దిగువన జీవించే వారికి గృహా 
లు నిర్మించేందుకు 2001, డిసెంబర్‌లో 'వాంబే'ను ప్రారంభించారు. 
ఆరో గ్యకర వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ‘నిర్మల్‌ భారత్‌ అభి 
యాన్‌” కింద సామాజిక మరుగుదొడ్లు నిర్మించడం దీనిలో ఒక అం 
శం. కేంద్ర ప్రభుత్వం దీనికి 50 శాతం రాయితీ ఇవ్వగా, మిలిగిన 
వ్యయాన్ని రాష్ట్రాలు భరిస్తాయి. 2005లో వాంబే INtegrat-ed 
Housing and Slum Development Programme (IHSDP)లో 
విలీనమైంది. 


11) జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ 
(JNNURM) : 

2005-06లో ఈ పథకం ప్రారంభమైంది. దీనిలో రెండు ప్రధాన 
అంశాలు ఉన్నాయి. 

1. పట్టణ పేదలకు మౌలిక సౌకర్యాలు కల్పించే పథకం (350) 
దేశంలో ఎంపిక చేసిన 683 నగరాల్లో పేదలకు గృహ నిర్మాణం, 
అవస్థాపనా సదుపాయాలు కల్పించడం దీని ఉద్దేశం. 

2. IHSDPని, 8580౧తో పాటు 2005, డిసెంబ ర్‌లో ప్రారం 
భించారు. 850! అమలు కాని ఇతర నగరాల్లో గృహాల నిర్మాణం, 
మురికివాడలను మెరుగుపర్చడం దీని ఉద్దేశం. 


12) జాతీయ సామాజిక సహాయ పథకం (NSAP): 
సామాజిక భద్రతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 
వంద శాతం సహాయం చేస్తుంది. ఇది 1995లో ప్రారంభమైంది. 
దీనిలో 8 అంశాలు ఉన్నాయి. 

ఎ) జాతీయ వృద్దాప్య పింఛను పథకం (NOAPS): 65 ఏళ్ల 
పైబడిన వృద్దులకు నెలకు రూ. 75 పింఛన్‌ అందించేవారు. తర్వాత 


దీన్ని రూ.200కి పెంచారు. 
వి) నేషనల్‌ ఫ్యామిలీ బెనిఫిట్‌ స్కీం National Fa- 
mily Benefit Scheme (NFBS): దారిద్ర్య రేఖకు దిగువ నున్న 
కుటుంబాల్లో ప్రధాన ఆహార సంపాదకుడు చనిపోతే రూ.10,000 
సహాయం అందిస్తారు. 
సి) నేషనల్‌ మెటర్నిటీ బెనిఫిట్‌ స్కీం (11200౧2 Mater-nity 
Benefit Scheme) NMBS: దారిద్ర్యరేఖకు దిగువ నున్న 19 ఏళ్ల 
దాటిన గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ కోసం రూ.500 ఆర్థిక 
సహాయం అందిస్తారు. 


18) అంత్యోదయ అన్న యోజన: 

నిరుపేదలను గుర్తించి, వారికి అధిక రాయితీలతో ఆహారధాన్యాలను 
అందించేందుకు 2000, డిసెంబర్‌లో ఈ పథకం ప్రారంభమైంది. కిలో 
గోధుమలు రూ. శికు, కిలో బీయ్యం రూ.శికు పేద కుటుంబాలకు 
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అందిస్తారు. ప్రారంభంలో కుటుంబానికి 
25 కేజీలు అందించేవారు. తర్వాత ఇది 85 కేజీలకు పెంచారు. 


14. ప్రధానమంత్రి గామోదయ యోజన(PMaY): 

ప్రధానంగా.. ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, గ్రామీణ ఆవా 
సం, గ్రామీణ తాగునీరు, పౌష్టికాహారం అంశాల్లో మానవాభ్యుదయ 
సాధనలో భాగంగా 2000-01లో రూపుదిద్దుకున్న పథకమిది. ఈ 
అయిదింటితోపాటు 2001లో గ్రామీణ విద్యుదీకరణను కూడా 
చేర్చారు. 


15) కస్తూర్చా గాంధీ బాలికా విద్యాలయ (BV): 

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు ఎక్కువగా 
ఉన్న ప్రాంతాలు, ప్రాథమికోన్నత స్థాయిలో రెసిడెన్షియల్‌ పాఠశాలలు 
నెలకొల్పేందుకు 2004లో దీన్ని ప్రారంభించారు. రెండేళ్లపాటు ప్రత్యేక 
పథకంగా నిర్వహించిన ఈ పథకాన్ని 2007, ఏప్రిల్‌ 1 నుంచి సర్వశిక్ష 
అభియాన్‌ (5981లో విలీనం చేశారు. 


భారత్‌ పేదరిక నిర్మూలన 


దశాబ్దాల పాటు విదేశీ పాలన.. జనాభా అనూహ్యంగా 
పెరిగిపోవడం.. దేశంలో పేదరికానికి ప్రధాన కారణం. 
స్వాతంత్ర్యం వచ్చుప్పటినుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. 
పేదరిక నిర్మూలనపై దృష్టిసారించాయి. పలు పేదరిక 
నిర్మూలన, గ్రామీణాభివృద్ధి పథకాలు చేపట్టాయి. సివిల్స్‌, 
గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షలకు పిపేర్‌ అయ్యే అభ్యర్థులు 
పేదరిక నిర్మూలన అంశాన్ని అధ్యయనం చేయడం 
ఉపయుక్తం!! 


పేదరికం, నిరుద్యోగిత... దేశాభివృద్ధికి పెద్ద సమస్యగా పరిణమిం 
చాయి. ఈ పదాలకు నిర్వచనాలు కూడా తరచూ మారుతున్నాయి. 
కనీస జీవన ప్రమాణాలు లోపించడం, పౌష్టికాహార లోపం, నిరక్షరా 
స్యత, మానవాభివృద్ధిలో వెనుకబాటుతనం మొదలైనవి పేదరికం 
లక్షణాలుగా చెప్పవచ్చు. పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నాలను 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచే ప్రారం 
భించాయి.. భారత్‌లో పేదరికాన్ని రెండు రకాలుగా నిర్వచిస్తారు. 

1) నిర్దిష్ట పేదరికం, 2) సాపేక్ష పేదరికం 


నిర్దిష్ట పేదరికం : 

కనీస జీవన ప్రమాణాల్లోని వివిధ అంశాలను నిర్దిష్ట పరిమాణంలో 
పరిగణనలోకి తీసుకొని, ఆ పరిమాణానికి దిగువన ఉన్న 
వ్యక్తులందరినీ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారిగా గుర్తిస్తారు. 


సాపేక్ష పేదరికం : 
ఇది వివిధ వ్యక్తులు లేదా సమూహాలకు అందుబాటులో ఉన్న 
వనరులు, వేతనం, సంపద తదితరాల్లో... అసమానతల ఆధారంగా 


జ 


సాపేక్ష 


దరికాన్ని లెక్కిస్తారు. భారత్‌లో పేదరికం సాధారణంగా 


పేదరిక లెక్కింపు: 

నిర్దిష్ట పేదరికాన్ని లెక్కించేందుకు 'దారిద్యరేఖ* అనే భావనను 
దాదాభాయి నౌరోజి మొదటిసారిగా అనే గ్రంథంలో జైల్లో ఖైదీల 
కనీస పౌష్టికాహారం ఆధారంగా నిర్వచించారు. 1940, 1950లలో 
కలకత్తాలోని మహాలనోబిస్‌.. శాంపుల్‌ సర్వే ద్వారా పేదరికాన్ని 
లెక్కించే ప్రయత్నం చేశారు. ఈ పద్ధతినిలో ప్రవేశపెట్టారు. 


ఓర్యూ కమిటీ నివేదిక : 

ఈ కమిటీ ఆహారంలో దినసరి పొష్టిక విలువల ఆధారంగా 
దారిద్రరేఖను నిర్వచించింది. రోజుకు ప్రతి వ్యక్తికి 2250 కేలరీలను 
ప్రామాణికంగా తీసుకుంది. ఈ విలువను రూపాయి మారకంలోకి 
మార్చినందుకు 1960-61 ధరల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నెలకు 
రూ.15 నుంచి రూ.18, గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 నుంచి రూ.11 
నెలసరి వేతనంకంటే తక్కువ ఉంటే దాన్ని దారిద్రరేఖగా 
నిర్వచించారు. ఆ ప్రకారం ..1967-68లలో గ్రామీణ ప్రాంతాల్లో 70 
శాతం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. 


దండేకర్‌-రథ్‌ అధ్యయన బృందం: 

దండేకర్‌-రథ్‌ బృందాన్ని ప్రణాళిక సంఘం నియమించింది. ఓరమూ 
కమిటీ సూచించిన 2250 కేలరీల దినసరి పౌష్టిక విలువతో ఈ 
బృందం ఏకీభవించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు.. వారు 
నిర్వహించే విధులను అనుసరించి వేర్వేరు పౌష్టిక విలువల 
ఆధారంగా దారిధ్రరేఖను నిర్వచించాలని సూచించింది. 1968-69 
ధరల ప్రకారం... గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి రూ.824, 
పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.486కంటే తక్కువ ఆదాయాన్ని 


దారిద్రరేఖగా పేర్కొంది. దీన్ని అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో 
40% ప్రజలు, పట్టణ ప్రాంతాల్లో 50% కంటే అధిక జనాభా 
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. 


1956-57 నుంచి 1973-74 మధ్యకాలంలో పేదరిక పరిమాణంలో 
వచ్చిన మార్పులను మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా అధ్యయనం 
చేశారు. 1960-61 ధరల ప్రకారం... గ్రామప్రాంతాల్లో రూ.15 ను, 
పట్టణప్రాంతాల్లో రూ.20 నెలసరి వ్యయాన్ని దారిద్రరేఖగా 
పరిగణించారు. స్థూల జాతీయోత్పత్తిని పెంచడం ద్వారా పేదరికాన్ని 
నిర్మూలించవచ్చని ఆయన ప్రతిపాదించారు. 


ఈ సంఘం పేదరికాన్ని లెక్కించేందుకు “విస్తృత దారిద్ర్యరేఖ” అనే 
భావనను ప్రతిపాదించింది. (6806౧166 Poverty line). దీనిలో 
సూచించిన వివిధ అంశాలు... సురక్షిత నీటి సరఫరా, కనీస విద్య, 
ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, పౌష్టికాహారం, రోడ్డు వసతి. ఆయా 
అవసరాల కోసం ప్రతీవ్యక్తి పెట్టే కనీస నెలసరి వ్యయం ఆధారంగా 
దారిద్రరేఖను నిర్వచించాలి. 1970-71 ధరల ఆధారంగా... 52% 
జనాభా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నట్లుగా ఈ సంఘం లెక్కించింది. 


మిన్హాస్‌, జైన, టెండూల్కర్‌ సభ్యులుగా ఉన్న ఈ బృందం... 
కొనుగోలు సామర్థ్యం ఆధారంగా దారిద్ర్యరేఖను నిర్వచించింది. 


లక్టవాల కమిటీని 1989లో ప్రణాళికా సంఘం నియమించింది. ఈ 
కమిటీ తన నివేదికను 1999లో సమర్పించింది. సమాజంలో వివిధ 
వర్గాల కొనుగోలు సామర్థ్యాన్ని గుర్తించేందుకు ప్రమాణాలైనను 
ఉపయోగించి, దారి ద్రరేఖను నిర్వచించింది. కొనుగోలు సామర్ధ్యం 
ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.49, పట్టణ ప్రాంతాల్లో రూ.5” 
నెలసరి వ్యయాన్ని దారిద్రరేఖగా సూచించింది. ఈ గణాంకాల 
ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రజల శాతం 1988లో 45%కు 
1988లో 89.3%కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గతంలో వినియో గించిన 
గణాంకాలకు, లకడావాలా కమిటీ గణాంకాలకు మధ్య చాలా 


వ్యత్యాసం ఉంది. 


పౌష్టిక విలువలను ప్రామాణికంగా తీసుకొని గ్రామీణ, పట్టణ 
ప్రాంతాల్లో వేర్వేరు దారిద్రరేఖలను సూచించింది. గ్రామ ప్రాంతాల్లో 
రోజుకు 2400 కేలరీలను, పట్టణ ప్రాంతాల్లో 2100 కంటే తక్కువ 
కేలరీలను దారిదధ్రరేఖగా ప్రతిపాదించింది. 


దారిద్రరేఖను నిర్వచించేందుకు ఏడు కనీస ప్రాథమిక సేవలను 
ముఖ్యమం తుల సదస్సు ప్రామాణికంగా సూచించింది. 

అవి.. 

1) పొష్టికాహారం, 2) విద్య 
3) ఆరోగ్యం 

5) కనీస గృహవసతి 

7) రోడ్డు రవాణా సౌకర్యాలు 
ప్రస్తుతం భారతదేశంలో పౌష్టిక విలువల ఆధారంగా పేదరికాన్ని 
లెక్కిస్తున్నారు. అయితే, ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులు గల 
భారత్‌ వంటి దేశాల్లో దినసరి పౌష్టిక విలువలను లెక్కించడం కష్టం. 
అందువల్ల పౌష్టిక విలువల పరిమాణాన్ని రూపాయి 
విలువలోకిమార్చి దారి[ద్రరేఖను లెక్కించాల్సి ఉంటుంది. రూపాయి 
విలువ, ద్రవ్యోల్బణం వల్ల నిరంతర మారుతూ ఉండటంతో 
దారిద్రరేఖను ఏడాదికి ఒకసారైనా నిర్వచించాల్సి ఉంటుంది.. 
స్వాతంత్ర్య అనంతరం అనేక పేదరిక నిర్మూలనా పథకాలను అమలు 
చేసినప్పటికీ పేదరిక నిర్మూలనను సాధించలేకపోవడానికి కారణం 
పేదరికాన్ని సరైన రీతిలో నిర్వచించలేకపోవడమే!! 


4) సురక్షిత మంచినీరు 
6) డ్రైనేజీ సౌకర్యాలు 


ఆర్థిక వృద్ది... అభివృద్ది... తేదా ఇది.. ! 


ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి ఈ రెండూ పర్యాయ పదాలుగా ఉపయోగి 
స్తున్నప్పటికీ సిద్ధాంత రీత్యా వీటికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. షుం 
పీటర్‌, హిక్స్‌ మాడిసన్‌ లాంటి ఆర్థికవేత్తలు వీటి మధ్య స్పష్టమైన 
వ్యత్యాసాలను చూపించారు. వృద్ది, అభివృద్ది, కొనసాగించగలిగే అభి 
వృద్ది అనే భావనలను పరిశీలిద్దాం. 


వృద్ధి: దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరు గుదలను ఆర్థిక వృద్ది 

అంటారు. ఉదా: దేశ స్థూలజాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదల, 

తలసరి ఆదాయంలో వచ్చే పెరుగుదల, ఆర్థికవృద్ది పరిమాణాత్మక 

మార్పును సూచిస్తుంది. అయితే ఉత్పత్తి పెరుగుదల దీర్టకాలికంగా 

ఉండాలి. తలసరి వాస్తవిక ఉత్పత్తి పెరగాలి. 

ఆర్థికాభివృద్ధి: దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు, వ్యవస్థాపూ 

ర్వక, సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పును అభివృద్ది 
ఫ్‌ 

అంటారు. వృద్ది కంటే అభివృద్ది సమగ్రమైన భావన. 

ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి*వ్యవస్తా పూర్వకమైన మార్పులు 

= వృద్ది+పేదవారికి అనుకూలంగా వనరులు పునఃపంపిణీ చేయడం 


ఆర్థికవృద్ది- ఆర్థికాభివృద్ధి: 
వృద్ధిని వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పులతోను, అభివృద్ధిని 
వ్యక్తిత్వం, మేథస్సులో వచ్చే మార్పులతో పోల్చవచ్చు. 

అల్పాభివృద్ధి దేశాల సమస్యలకు సంబంధించిన ఆర్థికాభివృద్ధి 
కాగా, అభివృద్ధి చెందిన దేశాల సమస్యలకు సంబంధించింది 
ఆర్థికవృద్ధి అని “శ్రీమతి హిక్స్‌' పేర్కొన్నారు. వృద్ధి, అభివృద్ధి మధ్య 
వ్యత్యాసాన్ని చూపిస్తూ, “కిండిల్‌ బర్గర్‌ ఆర్థిక వృద్ధి అంటే అధిక 
ఉత్పత్తి అని, ఆర్థికాభివృద్ధి అంటే అధిక ఉత్పత్తితో పాటు వ్యవస్థాపూ 
ర్వక, సాంకేతిక మార్పులకు సంబంధించిందని పేర్కొన్నారు. అభి 
వృద్ధి లేకుండా వృద్ధి జరిగితే వృద్ధిఫలాలు కొద్దిమందికే చేరతాయి. 
అరబ్‌ దేశాల్లో పెట్రోలు ఎగుమతుల ద్వారా జాతీయాదాయం, తల 
సరి ఆదాయం పెరిగినప్పటికీ ఆ దేశాలు స్వయంసమృద్ధిని సాధించ 
డానికి అవసరమైన గట్టి పునాదిని ఏర్పాటు చేసుకోలేకపోయాయి. 
“రాబర్ట్‌ కోవర్‌ తన 'Growth without Deve lopment' 
అనే గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఏ 
విధంగా జరిగిందో వివరించారు. 


వృద్ధిరేటు: సాంవత్సరిక జాతీయ ఆదాయ వృద్దిరేటు ఆధారంగా 
ఆర్లికవృద్దిని గణిస్తారు. 

ధి థి అటే 
వృద్దిరేటును గణించే విధానం: 


వ య 


ఇందులో 

(౧ = €కాలంలో వృద్ధిరేటు 

(౧ = t కాలంలో స్టూలదేశీయోత్పత్తి 
Oi = +-1 కాలంలో స్టూలదేశీ యోత్పత్తి 


కొనసాగించగలిగే అభివృద్ధి: భవిష్యత్‌ తరాల అవసరాలు తీర్చుకునే 
సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరం, తమ అవసరాలు తీర్చుకో 
వడమే కొనసాగించగలిగే అభివృద్ధి అని “బ్రట్‌లాండ్‌ కమిషన్‌” 
1987లో నిర్వచించింది. ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్‌ 
"Our common future' అనే సెమినార్‌ రిపోర్ట్‌లో ఈ పదాన్ని 
మొదటిసారిగా ఉపయోగించారు. అభివృద్ధి పరుగుపందెంలో ప్రతి 
దేశం వనరులను వేగంగా వినియోగించడం వల్ల సహజవనరులు 
క్షీణించి, పర్యావరణం దెబ్బతిని ప్రస్తుత తరం జీవన పరిస్థితులు 
క్షీణించడమే కాక భవిష్యత్‌ తరాలకు కాలుష్యపూరిత పరిస్థితులు 
అందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులను నిరోధిస్తూ అభివృద్ధిని సాగించ 
డమే కొనసాగించగలిగే అభివృద్ధి. అంటే వనరులను, పర్యావరణాన్ని 
పరిరక్షించడమే కొనసాగించగలిగే అభివృద్ధి. 


ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇలా రావొచ్చు 
1. వృద్ధి, అభివృద్ధి భావనలకు సంబంధించి కిందివాటిలో దేనిని 
వృద్ధిగా భావిస్తారు? (2008 సివిల్స్‌) 
ఎ) ద్రవ్యరూపంలో స్టూల జాతీయోత్పత్తి పెరుగుదల 
బి) ద్రవ్యరూపేణా తలసరి ఆదాయం వృద్ధి 
సి) వాస్తవ స్థూలజాతీయోత్పత్తి పెరుగుదల 
డి) వాస్తవ తలసరి ఆదాయం వృద్ది 
2. ఆర్థికాభివృద్ధి అంటే ( 2008 ఏ.ఎస్‌.ఓ) 
ఎ) తలసరి ఆదాయం పెరుగుదల 
బి) సంతులిత వృద్ధి 
సి) నిర్మాణాత్మక మార్పులతో పాటు వృద్ధి 
డి) భారీ పరిశ్రమల అభివృద్ధి 
3. “ట్రకిల్‌డౌన్‌ (TriCkle Down) అభివృద్ధి వ్యూహం అంటే? ( 
2008 ఏ.ఎస్‌.ఓ) 
ఎ) వృద్ధి జరిగితే పేదరికాన్ని దానికదే నిర్మూలిస్తుంది 


0౦ 


. “ఆర్థికాభివృద్ది' అంటే 
ధి ® 


బి) దారిద్ర నిర్మూలన వృద్ధికి దారితీస్తుంది 
సి) ప్రత్యేక కార్యక్రమాలు దారిద్ర నిర్మూలనకు అవసరం 
టై చిన్నతరహా రంగాల వృద్ధి 


. కొనసాగించగలిగే (నిలదొక్కుకునే) అభివృద్ది దీనికి వర్తిస్తుంది. 


(గూప్‌-2 2005) 

ఎ) ప్రస్తుత తరం అవసరాలను, భవిష్యత్‌ తరాల వారి అవసరా 
లను పాడుచేయకుండా తీర్చడం 

బి) భవిష్యత్‌ తరాల వారి అవసరాలను ప్రస్తుత తరంవారి అవస 
రాలను పక్కకు పెట్టకుండా తీర్చడం 

సి) ప్రస్తుత తరం వారి అవసరాలను పక్కకు పెట్టి భవిష్యత్‌ 
తరాల అవసరాలను తీర్చడం 

డి) ప్రస్తుత తరం అవసరాలను భవిష్యత్‌ తరాల వారి అవసరా 
లను పక్కకు పెట్టి నెరవేర్చడం 


. ఆర్థికాభివృద్ధి భావన అంటే(ఏపీపీఎస్సీ-2001) 


ఎ) ఆర్థికవృద్ధితో పోలిస్తే సంకుచితమైన భావన 

వి) ఆర్థికవృద్ధితో సమానం 

సి) ఆర్థికవృద్ధితో పోలిస్తే విన్ఫృతమైన భావన 

డి) ఆర్థికాభివృద్ధితో ఏ విధంగానూ సంబంధం లేనిది 


. ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థికవృద్దితో పాటు....... 
ధి ® ధి థి 


(ఏపీపీఎస్సీ-2001) 
బి ద్రవ్యోల్బణం 
డిసామాజిక మార్పు 

(సివిల్స్‌-1997) 


ఎ) ధరల స్థిరత్వం 
సి) ప్రతి ద్రవ్యోల్బణం 


1) నిరంతర ప్రక్రియ 

2ి)స్వల్పకాలిక ప్రక్రియ 
3) దీర్ణకాలిక ప్రక్రియ 

ఎ) ని మాత్రమే 

సి) ౩ మాత్రమే 


బి18 
డ్రి1,2 


. ఆర్థికాభివృద్ధి ప్రక్రియ దేనిని తెలుపుతుంది (సివిల్స్‌ -2008) 


ఎ) దీర్ణకాలంలో జాతీయాదాయంలో వృద్ది 

బి) తలసరి ఆదాయం, జీవన ప్రమాణాల వృద్ధి 

సి) మొత్తం జనాభాకు సంపూర్ణ ఉద్యోగిత 

డి) జాతీయాదాయ వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాపూ 
ర్వక మార్పులు 


| ఆర్థికవృద్ధి అనే భావన? 


ఎ) ఆర్థికాభివృద్ధి అనే భావనతో సమానమైంది 

వి) ఆర్థికాభివృద్ధి అనే భావన కంటే సంకుచితమైంది 
ని) ఆర్థికాభివృద్ధి అనే భావన కంటే విశాలం 

డి) ఆర్థికాభివృద్ధి అనే భావనతో సంబంధం లేదు 


10. ఆర్థికవృద్ధి, అభివృద్ధి రెండూ? 


ఎ) సమానం 
సి) అనుపాతం 


బి) వేర్వేరు 
డి) విలోమం 


11. ఆర్థికాభివృద్ధిలో భాగాలుగా ఉండేది? 
ధి ® 


ఎ) పరిమాణాత్మక సూచికలు బి) గుణాత్మక సూచికలు 
సిఎ, బి డిఎలేదాబి 

12. ఆర్థికవృద్ధి అనే భావన ఏ దేశాలకు చెందింది? 
ఎ) అభివృద్ధి చెందిన దేశాలు వి) అల్పాభివృద్ధి దేశాలు 
సి) యూరోపియన్‌ దేశాలు డి) పైవేవీ కావు 

13. ఆధునిక ఆర్థికవృద్ధికి సంబంధించి సరైనది? 
ఎ) ఆధునిక ఆర్థికవృద్ధి గ్రంథ రచయిత - సైమన్‌ కుజ్‌నెట్స్‌ 
బి) ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది 
నీఎ, బి డి) ఏదీకాదు 

14. ఆర్థికాభివృద్ధికి సంబంధించి సరైనది ఏది? 
ఎ) ఇది నిర్మాణాత్మక మార్పులతో కూడిన వృద్ధికి చెందింది 
బి) ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది 


సి వృద్ధి కన్నా విశాలమైంది, పంపిణీ స్వభావాన్ని తెలుపుతుంది 


డి) పైవన్నీ సరైనవే 


అభివృద్ది సిదాంతాలు 
థి 0 


అభివృద్ది దశలను విశ్లేషణ చేసిన వారిలో కార్ల్‌మార్క్స్‌, సైమన్‌ 
కుజ్నెట్స్‌, రోస్టోవ్‌ ముఖ్యులు. 


ఎ) కార్ల్‌ మార్స్‌ అభివృద్ది దశలు 
మార్క్స్‌ చారిత్రాత్మక దృష్టితో సామాజిక పరిణామంలో పెట్టుబడిదారీ 
ఆర్థిక వ్యవస్థ ఎలా ఉద్భవించింది. చివరికి ఈ వ్యవస్థ ఎటు దారి 
తీసింది విశ్లేషించాడు. అభివృద్ధి దశలను 6 దశలుగా వివరించాడు. 
అవి- 
1) ఆదిమ సమాజం న) బానిస దశ 93) భూస్వామ్య దశ 4 
పెట్టుబడిదారీ విధానం 5) సామ్యవాదం 6) కమ్యూనిజం. 

మొదట “ఆదిమ కమ్యూనిజం” ఉంటుందని దీని స్థానంలో బానిస 
దశ ఏర్పడి తర్వాత భూస్వామ్యదశగా మారుతుందన్నాడు. నూతన 
సాంకేతిక పద్ధతులు ఆవిర్భవించడం వల్ల “పెట్టుబడిదారీ వ్యవస్థ 
ఏర్పడి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ వర్గం, కార్మికవర్గంగా చీలిపో 
తుంది. ఒకవైపు పెట్టుబడిదారుల సంఖ్య రోజురోజుకి క్షీణించగా.. 
మరోవైపు శ్రామికవర్గం పెరిగి, పెట్టుబడిదార్లపై తిరుగుబాటు చేసి 
సామ్యవాదాన్ని, చివరకు కమ్యూనిజాన్ని ఏర్పాటు చేస్తారు. పెట్టుబడి 
దారీ వ్యవస్థలో నూతన యంత్రాలు ప్రవేశపెట్టడం వల్ల పెరిగే నిరు 
ద్యోగులను కార్స్‌ మార్క్స్‌ 'ఇండస్టియల్‌ రిజర్వు ఆర్మీ (INUUstrial 
Reserve Army) పిలిచాడు. వస్తువు విలువ స్థిర మూలధనం 
(Constant Capital), చరమూలధనం (Variable 
Capital), మిగులు విలువ (SUrplus Value)లపై ఆధారపడు 
తుంది. మార్క్స్‌ మూడు భావనలు ఉపయోగించాడు 
మిగులు విలువ 
చరమూలధనం 


1; శ్రామిక దోపిడి = 


5 
Vv 
స్థిరమూలధనం 
స్టిర + చరమూలధనం 


ని ఆర్గానిక్‌ కాంపొజిషన్‌ ఆఫ్‌ కాపిటల్‌ = 


౨ ఈ 
C+V 


మిగులు విలువ 

స్థిర+చరమూలధనం 

శ్రామిక దోపిడి పెరిగేకొద్దీ లాభాల రేటు పెరుగుతుందని, OCC 

పెరిగేకొద్ది లాభాల రేటు తగ్గుతుంది అని పేర్కొన్నాడు. తర్వాత 
యట ౧ 

కాలంలో మార్క్స్‌ సిద్ధాంతాన్ని విఐ. లెనిన్‌ విస్తరించాడు. 


శ. లాభాల రేటు = 


బి) సైమన్‌ కుజ్నెట్స్‌ సిద్దాంతం 

ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో దేశాలు వ్యవసాయ ఆర్దిక వ్యవస్థలుగా 
ధి టె థి థి 
ఉంటాయి. సాంకేతికాభివృద్ది జరిగేకొద్దీ వ్యవసాయరంగం వాటా 
తగ్గి, పారిశ్రామిక రంగానికి, తర్వాత దశలో సేవారంగానికి ఆర్థిక 
వ్యవస్థ మరలుతుంది. శ్రామికశక్తిలో కూడా ఇలాంటి మార్పులే 
వస్తాయి. 


స) Www రోస్టోవ్‌ వృద్ధి దశల సిద్ధాంతం 

‘A non-communist manifesto’m పిలిచే రోస్టోవ్‌ రాసిన 

“The stages of economic growth’ అనే గ్రంథంలో వృద్ధి 

దశలను 5గా విభజించారు. 

1) సాంప్రదాయక సమాజం: న్యూటన్‌ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి 
పూర్వమున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఏర్పడిన 
పరిమితమైన ఉత్పత్తి ఫలం ఆధారంగా నిర్మితమైన సమాజం. 
దీనిని “ఫ్రీ ఇండస్టియల్‌ స్టేజ్‌ అంటారు. 

2) ప్లవన దశకు కావల్సిన ముందు పరిస్థితులు: ఇది మార్పుకాలానికి 

(Period of transition) చెందింది. ఈ కాలంలో 

వ్యవసాయరంగంలో సాంకేతిక విప్లవం రావాలి. ఎగుమతులు 

విస్తరించాలి. సాంఘిక వ్యవస్థా మూలధనంలో పెట్టుబడులు 
పెరగాలి. 

ప్లవన దశ (12166 01): రోస్టోవ్‌ దశల్లో అతి ముఖ్యమైన దశ 

పవన దశ. ఈ దశలో పొదుపు-పెట్టుబడులు 5 నుంచి 10 శాతం 

ఆ పైన పెరుగుతాయి. మొదటగా ఈ దశను 'ఇంగ్రండ్‌ 

చేరుకుంది. ఇండియా 1952లో ప్లవన దశలోకి ప్రవేశించి, 

1964-65లో ప్లవన దశను దాటింది. 

పరిపక్వ దశకు గమనం: దీనిని ‘Stage Of self sustained 

growth’ అంటారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల 

లోనూ వినియోగిస్తారు. ఈ దశను కూడా ముందుగా ఇంగ్లండ్‌ 
చేరుకుంది. 

5) సామూహిక వినియోగ దశ: ఈ దశలో మన్నిక గల వినియోగ 
వస్తువుల ఉత్పత్తి వైపు ఆర్థిక వ్యవస్థ మారుతుంది. సమాజం దృష్టి 
సప్లయ్‌ నుంచి డిమాండ్‌కు, ఉత్పత్తి సమస్యల నుంచి సంక్షేమ 
సమస్యల వైపు మారుతుంది. ఈ దశను ముందుగా అమెరికా 
చేరుకుంది. 


(oy) 
~~ 


యు 
త 


అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి 


PQ1LIని రూపొందించింది: డేవిడమోరిస్‌ (1979) 
10)! రూపశిల్పి. :- మహబూబ్‌-ఉల్‌-హక్‌ 
(దీన్ని 1990లో UNDP రూపొందించింది) 


ప్రచ్చన్న నిరుద్యోగిత: జోన్‌ రాబిన్‌సన్‌ 

సాంకేతిక ద్వంద్వత్వం: బెంజిమన్‌ హిగ్గిన్స్‌ 

సామాజిక ద్వంద్వత్వం: బోకె 

ఆర్గానిక్‌ కాంపోజిషన్‌ ఆఫ్‌ కేపిటల్‌ (0౯౮) : కార్ల్‌మార్క్స్‌ 
పారిశ్రామిక రిజర్వు సేన, మిగులు విలువ సిద్ధాంతం: కార్ల్‌మార్క్స్‌ 
అభివృద్ధి దశల సిద్ధాంతం ; రోస్టోవ్‌ 

టేక్‌ ఆఫ్‌ (TakeE-ంff) : రోస్టోవ్‌ 

నవకల్పనలకు ప్రాధాన్యం ఇచ్చింది : షుంపీటర్‌ (Shumpeator) 
పేదరికపు విషవలయాలు: రాగ్నార్‌ నర్క్‌సే 

సంతులిత వృద్ధి : రాగ్నార్‌ నర్క్‌సే 

అసంతులిత వృద్ధి : హర్ట్‌మన్‌ A.O. 

ముందు, వెనుక అనుబంధాలు : హర్ష్‌మన్‌ ౧.0. 

బిగ్‌ పుష్‌ : రోజెన్‌స్టీన్‌ రోడాన్‌ 

అవిభాజ్యాలు, బాహ్య ఆదాయాలు : రోజెన్‌స్టీన్‌ రోడాన్‌ 

అపరిమిత శ్రామిక సప్లయ్‌ : ఆర్థర్‌ లూయిస్‌ 

మార్కెట్‌ సిద్ధాంతం (Market law): J.B. Say 

కనీస కృషి ప్రయత్నం (Critical Minimum Effort) : హర్వే 
లైబిన్‌స్టీన్‌ 

అల్పస్థాయి సమతౌల్య బోను (Low Level Equilibrium 
Trap): ఆర్‌.ఆర్‌. నెల్సన్‌ 

సైడ్‌ ఎఫెక్ట్‌, బ్యాక్‌వాష్‌ ఎఫెక్ట్‌ : గున్నార్‌ మిర్గాల్‌ 

వాస్తవ వృద్ధిరేటు, వారెంటెడ్‌ వృద్ధిరేటు, సహజ వృద్ధిరేటు : హారాడ్‌ 
అదృశ్య హస్తం, స్వేచ్చా మార్కెట్‌ యంత్రాంగం, శ్రమ విభజన : 
ఆడమ్‌స్మిత్‌ 

స్వర్ణయుగం : జోన్‌ రాబిన్‌సన్‌ 

అల్ప ఉద్యోగితా సమతౌల్యం (Under Employment 
Equilibrium) : జె.ఎమ్‌. కీన్సు 

ఉత్పత్తి పద్ధతుల ఎంపిక (Choice of techniques): ఏక. సేన్‌ 
భారీ పరిశ్రమల వ్యూహం: మహలనోబిస్‌ 

వేతన వస్తు నమూనా : వకీలు, బ్రహ్మానందం 

గాంధేయ వృద్ధి నమూనా : ఎస్‌.ఎన్‌. అగర్వాల్‌(1944) 

ఎల్‌.పి.జి నమూనా (సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ) : 
డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 

PURA నమూనా (పట్టణ ప్రాంత సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో 
ఏర్పాటు చేయడం) : ఎ.పి.జె. అబ్బుల్‌ కలాం 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 
1. “పారిశ్రామిక రిజర్వు సేని అనే భావన ఉపయోగించినవారు? 
(ASO-2008) 
ఎ) మార్షల్‌ బి) మాల్దిస్‌ 
సి) కార్ల్‌మార్క్స్‌ డి) కీన్సు 
2. ప్లవన దశకు ముందు షరతులు ఒక వృద్ధి దశగా తెలిపినవారు? 
(Dy.E0-2008) 


ఎ) లూయిస్‌ బి) సామ్యూల్‌సన్‌ 
సి) డబ్యు.డబ్యు. రోస్టోవ్‌ డి) లెబైన్‌స్టీన్‌ 


_ రోస్టోవ్‌ ప్రకారం పరిపక్వత దిశవైపు మళ్లింపు దశ? 


(నాన్‌ గెజిటెడ్‌-2005) 
ఎ) అభివృద్ధి ప్రక్రియతో మొదలవుతుంది 
బి) అభివృద్ధి ప్రక్రియను పూర్తిచేస్తుంది 
సి) ప్లవనదశకు ముందు వస్తుంది 
డి) ప్లవనదశ తర్వాత వస్తుంది 


. “మిగులు విలువి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? 


ఎ) మార్షల్‌ బి) కార్ల్‌ మార్క్స్‌ 
సీ వెసి పేక డి) సామ్యూల్‌సన్‌ 


. క్‌ శాతం పెట్టుబడి రేటు నుంచి 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ 


పొదుపు పెట్టుబడులు ఈ దశలో ఉంటాయి? 
ఎ) సాంప్రదాయ సమాజం బి) వ్లవన దశకు పూర్వం 
సి) ప్లవన దశ డి) పరిపక్వత వైపు నడుపు 


3 “వృద్ధిదశలు” ఎవరికి సంబంధించింది? 


ఎ) కార్ల్‌మార్క్స్‌ 
సి) షుంపీటర్‌ 


బి) డబ్యు.డబ్యు. రోస్టోవ్‌ 
డి) గున్నార్‌ మిర్ధాల్‌ 


. మార్క్‌ అభివృద్ధి దశల సిద్ధాంతంలో చివరి దశ? 


ఎ) పెట్టుబడిదారీ విధానం 
సి కమ్యూనిజం 


బి) సామ్రాజ్యవాదం 
డి సోషలిజం 


. మార్క్‌ Organic Composition of Capital వీటి నిష్పత్తి 


తెలుపుతుంది? (CiVil$-2002) 


ఎ _C 2. 
V+S Vv 
ని) ౮ డ్రి Cv 
C+V Vv 


. డబ్యు.డబ్యు. రోస్టోవ్‌ ప్రకారం ఏ దశను బదిలీ దశగా పిలుస్తారు? 


ఎ) సాంప్రదాయ సమాజం 
సి) పఫ్లవన దశ 


బి) ప్లవన దశకు ముందు దశ 
డి పైవేవీ కావు 


అల్పాభివృద్ధి ఆర్థికవ్యవస్థ లక్షణాలు 


అభివృద్ధి అర్థశాస్త్రంలో వెనుకబడిన దేశాలను వివిధ రకాలుగా 
పిలుస్తున్నారు. వీటిని అల్పాభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందుతున్న 
దేశాలు, తక్కువ ఆదాయం గల దేశాలు, మూడో ప్రపంచదేశాలు అని 
వివిధ పేర్లతో వ్యవహరిస్తున్నప్పటికీ.. ఐక్యరాజ్యసమితి ప్రచురణ 
మాత్రం వీటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా వర్ణిస్తుంది. అల్పాభి 
వృద్ధి దేశాలలో మరీ పేద దేశాలను నాలుగో ప్రపంచ దేశాలుగా 
పిలుస్తారు. 
నిర్వచనం :- 'సింగర్‌ అభిప్రాయంలో అల్పాభివృద్ధి దేశం జిరాఫీ 
లాంటిది. దానిని వర్ణించడం కష్టం, కానీ చూడగానే గుర్తించవచ్చు”. 

రాగ్నర్‌ నర్క్‌సే ప్రకారం “అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... ఏ 
దేశాలైతే జనాభా, సహజ వనరులతో పోల్చినపుడు తక్కువ మూలధ 
నాన్ని కలిగి ఉంటాయో వాటిని అల్పాభివృద్ధి దేశాలంటారు'. 

“అమెరికా, కెనడా, ఆస్టేలియా, పశ్చిమ ఐరోపా దేశాల వాస్తవిక 
తలసరి ఆదాయం కంటే ఏ ఆర్థిక వ్యవస్థ తలసరి ఆదాయం 
తక్కువగా ఉంటుందో వాటిని అల్పాభివృద్ధి దేశాలంటారు' అని 
ఐక్యరాజ్యసమితి గ్రూప్‌ నిపుణులు నిర్వచించారు. 

ప్రపంచబ్యాంకు దేశాల తలసరి జీఎన్‌పీ ఆధారంగా ప్రపంచ 
బ్యాంకు దేశాలను అల్పాదాయ, మధ్యాదాయ, అధికాదాయ దేశా 
లుగా వర్గీకరించింది. ప్రపంచాభివృద్ధి నివేదిక (WDR) 2008 
ప్రకారం... 
అల్పాదాయ దేశాలు : $ 905 అంతకంటే తక్కువ తలసరి ఆదాయం 
ఉన్న దేశాలు 
మధ్యాదాయ దేశాలు : $ 906 నుంచి $ 11,115 మధ్య ఆదాయం 
ఉన్న దేశాలు 
అధికాదాయ దేశాలు : $ 11,116 అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న 
దేశాలు 

అల్ప, మధ్య ఆదాయం గల దేశాల రెండింటిని అభివృద్ధి 
చెందుతున్న దేశాలుగా పిలుస్తారు. ఇవి మొత్తం ప్రపంచ జనాభాలో 
84 శాతం జనాభాతో ప్రపంచ జాతీయాదాయంలో కేవలం 28 శాతం 
ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నాయి. అంటే ఎక్కువ మంది 
పేదలు ఈ దేశాలలోనే ఉన్నారు. అందుకే వీటిని ప్రపంచ మురికివా 
డలుగా ("Slums of the World Economy") “రన్‌క్రాస్‌' 
అభివర్ణించారు. 2006నాటి ప్రపంచాభివృద్ధి నివేదిక ప్రకారం 
భారతదేశం 111 కోట్ల జనాభాను కలిగిఉంది. ఇది ప్రపంచ జనా 
భాలో 17 శాతం. ప్రపంచ ఆదాయంలో భారత్‌ వాటా కేవలం 1.9 
శాతం. అంటే $ 820 తలసరి ఆదాయంతో భారతదేశం అల్పాదాయ 


దేశాల జాబితాలో చేరింది. 


అల్పాదాయ దేశ లక్షణాలు : 


ఎ) తక్కువ తలసరి ఆదాయం : ఈ దేశాలలో తలసరి ఆదాయం 
తక్కువగా ఉంటుంది. వినిమయ రేటు ప్రకారం భారతదేశ తలసరి 
ఆదాయం 2008 ప్రపంచాభివృద్ధి నివేదికలో $ 820గా ఉంది. 
భారతదేశ తలసరి ఆదాయం కంటే అమెరికా తలసరి ఆదాయం 555 
రెట్లు ఎక్కువ. కొనుగోలు శక్తి సమానత ప్రకారం (PPP) మన 
తలసరి ఆదాయం $ 3800. దీనిలో యూఎస్‌ఏ తలసరి ఆదాయం 
మనదేశం కంటే 12 రెట్లు ఎక్కువ. 

బి) ప్రాథమిక రంగ ప్రాధాన్యత : ఈ దేశాలలో ఎక్కువమంది 
శ్రామికులు ప్రాథమిక రంగంపై ఆధారపడతారు. జాతీయాదాయోనికి 
వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ వాటా లభ్యమౌతుంది. 2005 
నాటికి మన దేశంలో వ్యవసాయరంగంపై 58 శాతం మంది 
ఆధారపడగా, జాతీయాదాయం లో ఈ రంగం వాటా 19 శాతం. 
సి) అధిక జనాభా ఒత్తిడి : ఈ దేశాలు జనాభా పరిణామ సిద్ధాంతంలో 
రెండో దశలో ఉంటాయి. అల్ప మరణరేటు, అధిక జననరేటు వల్ల 
జనాభా విపరీతంగా పెరుగుతుంది. 1921 నుంచి మన దేశం రెండో 
దశలో ప్రవేశించింది. 1991-2001 మధ్య మన దేశ దశాబ్ద జనాభా 
వృద్ధిరేటు 21.8 శాతం కాగా, సాంవత్సరిక వృద్ధిరేటు 1.98 శాతంగా 
ఉంది. 

డి) అధిక నిరుద్యోగిత, ప్రచ్చన్న నిరుద్యోగిత : ఈ దేశాలలో 
నిరుద్యోగిత వ్యవస్థాపరమైంది, దీర్చకాలికమైంది. ఇది మూలధన 
కొరత వల్ల ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసా 
యరంగంలో ప్రచ్చన్న నిరుద్యోగిత ఉంటుంది. ఒక రంగంలో 
అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువమంది శ్రామికులు పనిచేస్తుంటే 
వారిని ప్రచ్చన్న నిరుద్యోగులు అంటారు. వీరిని పని నుంచి తొలగిం 
చినా మొత్తం ఉత్పత్తిలో మార్పు రాదు. అంటే వీరి ఉపాంత ఉత్పత్తి 
తక్కువగా లేదా శూన్యంగా లేదా రుణాత్మకంగా ఉంటుంది. ఈ 
ప్రచ్చన్న నిరుద్యోగులను నిజ పొదుపుగా వాడి.. ఆర్థికాభివృద్ధికి దోహ 
దపడేటట్టు చేయవచ్చని రాగ్నర్‌ నర్క్‌సే పేర్కొన్నాడు. మన దేశంలో 
నిరుద్యోగిత రేటు 8.86 శాతంగా ఉందని N550 61వ రౌండ్‌లో 


అంచనా వేసింది. 


ప్రాక్టీస్‌ బిట్స్‌... 

1. ఆర్థికాభివృద్ధి సాహిత్యంలో ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ (Dual 
Economy) అనే భావన దేనికి చెందింది? (A.5.0. 2008) 
ఎ) వినియోగ వస్తువులు, మూలధన వస్తువుల రంగాలు కలసి 


ఉండటం 


బి) పబ్లిక్‌ రంగం, ప్రైవేటు రంగం కలసి ఉండటం 
సి) ఆధునిక, సాంప్రదాయ రంగాలు కలసి ఉండటం 
డి) పైవేవీ కావు 
2. ఆదాయ అసమానతలను రేఖాపటం ద్వారా చూపించేది? 
(4.5.0. 2008) 
ఎ) ఎంజెల్‌ రేఖ బి) లారెంజ్‌ రేఖ 
సి) పై రేఖా చిత్రం డి) ఓజివ్‌ రేఖ 
8. ఆర్థిక వృద్ధి జరుగుతున్న ప్రక్రియలో కుజ్‌నెట్స్‌ ప్రకారం ఆదాయ 
అసమానతలు? (గ.5.0. 2008) 
ఎ) నిర్విరామంగా తగ్గుతాయి 
బి) నిర్విరామంగా పెరుగుతుతాయి 
సి) ప్రాథమిక దశలో తగ్గి తర్వాత పెరుగుతాయి 
డి) ప్రాథమిక దశలో పెరిగి తర్వాత తగ్గుతాయి 
4. భారతదేశంలో ప్రచ్చన్న నిరుద్యోగిత? (4.5.0. 2008) 
ఎ) గ్రామాల్లో ఎక్కువ బి) పట్టణాల్లో ఎక్కవ 
స పట్టణాలలో, నగరాలలో మాత్రమే 
డి) నగరాలలో మాత్రమే 
5. ప్రచ్చన్న నిరుద్యోగితకు సంబంధించి కింది వానిలో సరైనది 
ఏది? 
1) ఇది నిక్షిప్త పొదుపునకు సంబంధించింది (పొటెన్షియల్‌ 
సేవింగ్‌) 
2) శ్రమ ఉపాంత ఉత్పాదకత సున్నా లేదా చాలా తక్కువ 
8) ఇది ఉమ్మడి కుటుంబ విధానం వల్ల కనిపిస్తుంది 
4) గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తుంది 
ఎ) డి బి) 1,2,8,4 సి) 8,4 డి) 12,8 
6. 1993లో పేదరికంపై నియమించిన నిపుణుల బృందం అధ్యక్షుడు? 
ఎ) డి.టి. లకడావాలా బి) మిన్లాస్‌ 
ని) టెండూల్కర్‌ డి భవతి 


ఇ) మూలధనం కొరత : అల్ఫాభివృద్ది దేశాల్లో ప్రజల తలసరి ఆదా 
యం తక్కువగా ఉండటం వల్ల పొదుపు స్థాయి కూడా తక్కువగా 
ఉంటుంది. దీంతో పెట్టుబడులు తగ్గి, అల్ప మూలధన కల్పనకు దారి 
తీస్తుంది. ధనవంతుల వద్ద అధిక ఆదాయం ఉన్నప్పటికీ, వారు 
ఆడంబరాలకు ఎక్కువగా ఖర్చుచేస్తున్నారు. గత కొన్ని సంవత్సరా 
లుగా పొదువు పెట్టుబడులు మన దేశంలో పెరుగుతున్నాయి. 
2006-07 సంవత్సరానికి (50౦ స్థూల దేశీయ పొదుపును 34.8 
శాతంగా, స్థూల మూలధన కల్పనను 35.9 శాతంగా అంచనా 
వేసింది. 


ఎఫ్‌) ఆదాయ అసమానతలు : అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ 
దేశాలలో ఆదాయ అసమానతలు ఎక్కువగా 
ఆర్థికాభివృద్ధి ప్రారంభదశలో అసమానతలు పెరుగుతాయని, తర్వాత 
దశలో తగ్గుతాయని సైమన్‌ కుజ్నెట్స్‌ చెప్పాడు. దీన్ని రేఖాచిత్రంపై 
చూపిస్తే తిరగేసిన '౮' ఆకారం వస్తుందని, తిరగేసిన '౮' 
పరికల్పనను (InYerted 'U' Hypothesis) సైమన్‌ 
ప్రతిపాదించాడు. ఆదాయ, సంపద పంపిణీలో అసమానతలను 
గణించేం దుకు లాంజ్‌ వక్రరేఖను వాడతారు. ఆదాయ అసమానతల 
స్థాయిని గినీీ గుణకం ద్వారా కొలుస్తా రు. గినీీ గుణకం సున్నాకు, 
ఒకటికి మధ్యలో ఉంటుంది. సున్నా అనేది సంపూర్ణ సమానత్వాన్ని, 
ఒకటి అనేది సంపూర్ణ అసమానత్వాన్ని తెలుపుతుంది. 


ఉంటాయి. 


జి) అల్ప సాంకేతిక పరిజ్ఞానం, అల్ప ఉత్పాదకత: ఈ దేశాలలో 
మూలధన కొరత వల్ల అల్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. 
ఉత్పాదకత కూడా తక్కువగా ఉంటుంది. 


హెచ్‌) తక్కువ మానవాభివృద్ధి : ఈ దేశాలు నిరక్షరాస్యత, అనా 
రోగ్యం, పోషక పదార్థాలలేమి వంటి సమస్యలతో సతమతమవుతు 
న్నాయి. ఇటువంటి దేశాల్లో మానవాభివృద్ధి తక్కువగా ఉంటుంది. 
2007 మానవాభివృద్ధి నివేదికలో భారత్‌ 128వ ర్యాంకు పొందింది. 
2001 నాటికి 46 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతు 
న్నారు. 


ఐ) అధిక పేదరికం : ఈ దేశాలలో సామూహిక పేదరికం కనిపిస్తుంది. 
"౫5530 61వ రౌండ్‌ అంచనాలలో URP (Uniform Recall 
Period) ప్రకారం 28 శాతం, MRP (Mixed Recall Period) 


ప్రకారం 22 శాతం మన దేశంలో పేదరికం నమోదైంది. “లకడా 
వాలా” ఫార్ములా ప్రకారం మన దేశంలో పేదరికాన్ని గణిస్తున్నారు. 


జె) ఆర్థిక ద్వంద్వత్వం : ఆర్థిక వ్యవస్థలో అభివృద్ది చెందిన, వెనకబడిన 
థ థ థె ధి 
లక్షణాలు ఒకేసారి కనిపించటాన్ని ఆర్థిక ద్వంద్వత్వం అంటారు. 
ఇందులో ఆధునిక, సంప్రదాయక రంగాలు కలిసుంటాయి. సాంకేతిక 
ద్వంద్వత్వాన్ని “బెంజిమన్‌ హిగ్గిన్స్‌, సామాజిక ద్వంద్వత్వాన్ని 
“బొకే, విత్త ద్వంద్వత్వాన్ని “మింట్‌ పేర్కొన్నారు. మన దేశంలో 
కూడా ఆర్థిక ద్వంద్వత్వం కనిపిస్తుంది. 

పై లక్షణాలతో పాటు తక్కువ జీవన ప్రమాణస్తాయిని కలిగి 
ఉండటం, అభివృద్ది చెందిన బ్యాంకింగ్‌ రంగం తక్కువగా ఉండటం, 
వనరుల అల్పవినియోగం, వ్యవస్థాపనా నైపుణ్యం తక్కువగా ఉండ 
టం, విదేశీ వ్యాపారంలో ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయటం 
లాంటి లక్షణాలు అల్పాభివృద్ధి ఆర్థికవ్యవస్థలో కనిపిస్తున్నాయి. 

ఆ ధి “థ థె య 


ప్రాక్టీస్‌ ప్రశ్నలు 

. ప్రపంచ బ్యాంకు రూపొందించే ప్రపంచ అభివృద్ది నివేదిక (2008) 
ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం (వినిమయ రేటులో) 
ఎంత? 


— 


ఎ) $720 బి) $620 ని) $480 డి $820 
శి. కింది వాటిలో దేనిని కొలవడానికి లారెంజ్‌ రేఖను ఉపయోగి 
స్తారు? (Dy E.0. 2008) 
ఎ) ఆదాయ పంపిణీ బి) దారిద్ర్యం 
సి) నిరుద్యోగిత డి) ఆహారపంపిణీ 
3. భారతదేశంలో ప్రాథమిక రంగం అంటే ఏది? 
(Dy E.0. 2008) 


ఎ) పారిశ్రామిక రంగం 
సి) వ్యవసాయ రంగం 

4. “ప్రచ్చన్న నిరుద్యోగిత అంటే? 
ఎ) ఉద్యోగం లేని వ్యక్తి 
బి) ఒక పనికి కావలసిన వారికన్నా ఎక్కువమంది పని చేయటం 
సి) స్త్రీలలో నిరుద్యోగిత 
డి) 60 సంవత్సరాలు, ఆపై ఉన్నవారిలో నిరుద్యోగిత 

5. దేశాల అధిక, మధ్య, తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థల వర్గీకరణ 
దేని ఆధారంగా చేస్తారు? 
ఎ) జనాభా బి) జీఎన్‌పీ 
సి) విస్తీర్ణం డి) తలసరి జీఎన్‌పీ 

6. ఆదాయ అసమానత విలోమీకరించే 'U' పరికల్పన ఎవరికి 


సంబంధించింది? 


వి) సేవల రంగం 
డి) పత్రికా రంగం 


ఎ) విలియం సన్‌ బి) సైమన్‌ కుజ్నెట్స్‌ 
సి) హెచ్‌. చెనరీ డి ఎకె. సేన్‌ 
7. వీటిలో ఏది అల్పన్థాయి అభివృద్ధి చెందిన దేశాల లక్షణం కాదు? 
(Group2, 2005) 
ఎ) అధిక జనాభా వృద్ధిరేటు బి) అధిక నిరుద్యోగిత 
సి) అధిక పొదుపు ప్రవృత్తి డి) అధిక అక్షరాస్యత రేటు 
8. సైమన్‌ కుజ్నెట్స్‌ ప్రకారం ఆర్థికవృద్ధి తొలి దశలలో? 
ఎ) సాపేక్ష ఆదాయ అసమానత్వం తగ్గుతుంది 
బి) సాపేక్ష ఆదాయ అసమానత్వం పెరుగుతుంది 
స) ఆదాయ అసమానత్వం మారకుండా స్థిరంగా ఉంటుంది 
డి ఆదాయ పంపిణీ '౮' ఆకారంలో ఉంటుంది 
9. ఆధునిక రంగం, సంప్రదాయ రంగం కలిసి ఉండటాన్ని ఏమని 
అంటారు? 
(Group2, 2000) 
ఎ) ఆర్థిక స్వతంత్రత బి) ప్రైవేటు రంగం ప్రాముఖ్యత 
నీ) ఆర్థిక ద్వంద్వత్వం డి) పైవన్నీ 
10. వ్యవసాయరంగంలో ప్రచ్చన్న నిరుద్యోగితకు గల కారణం? 
ఎ) భూమిపై జనాభా ఒత్తిడి 
బి) రుతుపవనాలపై వ్యవసాయం ఆధారపడటం 
సి) జమిందారీ రూపుమాపడం 
డి) వ్యవసాయరంగంలో కార్మిక సంఘాలు లేకపోవడం 
11. 'గినీ గుణకం దీనిని కొలుస్తుంది? 
ఎ) ఆదాయ అసమానతలు బి) ప్రాంతీయ అసమానతలు 
సి) సాంఘిక అసమానతలు డి) సాంకేతిక అసమానతలు 
12. 'గినీ గుణకం ఎక్కువ ఉంటే? 


ఎ) అసమానత తక్కువ బి) అసమానత ఎక్కువ 
సి) సంపూర్ణ అసమానత డి) పైవేవీ కావు 

13. “సాంకేతిక ద్వంద్వత్వం' అనే భావనను ఉపయోగించింది? 
ఎ) బెంజిమన్‌ హిగ్గిన్స్‌ బి) జె. హెచ్‌. బొకి 
నీ) ఎ. లూయిస్‌ డి) ఆర్‌. రోడాన్‌ 


' జవాబులు | హం న న 
కవాలి హా [5 ౯1 [1891 [£181 ల 


జనాభా పెరుగుదల... ప్రగతికి ప్రతిబంధకం 


ప్రపంచంలో కేవలం 2.4 శాతం భౌగోళిక విస్తీర్మమున్న 
భారతదేశం... ప్రపంచ జనాభాలో 16.7 శాతం వాటా 
ను కలిగి ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం.. భారత 
జనాభా 1027 మిలియన్లు. జనాభాలో ప్రపంచంలోనే 
భారత్‌రెండో అతిపెద్ద దేశం. 1921 వరకూ దేశ జనాభా 

అంతంతమాత్రం పెరుగుదలతో దాదాపు స్థిరంగానే 
కొనసాగింది. 1951 తర్వాత భారత జనాభా గణనీ 


యంగా పెరిగింది!! 


1951 తర్వాత భారతదేశంలో జనాభా విస్పోటనం సంభవించిందని 
చెప్పవచ్చు. 1961-71లో గరిష్ట స్థాయికి చేరిన దశాబ్ద జనాభా పెరు 
గుదల రేటు... ఆ తర్వాత కొంత తగ్గు ముఖం పట్టింది. అయితే, 
ఇప్పటికీ భారతదేశం జనాభా విస్పోటన దశలోనే ఉందని చెప్పవచ్చు. 
నిపుణుల అంచనా ప్రకారం.. భారతదేశం 0.5-0.6 శాతం వార్షిక 
జనాభా పెరుగుదల రేటుతో.. 2045 సంవత్సరానికల్లా స్థిరత్వాన్ని 
సాధించే అవకాశముంది. అధిక జనాభా పెరుగుదల రేటు... భారత 
దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకంగా మారింది. 


జనసాంద్రత: 

వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో జనాభా ప్రధా 
నంగా కేంద్రీకృతమై ఉంది. గంగా-సింధూ- బ్రహ్మపుత్ర మైదానాలు, 
తీరమైదానాలు, డెల్టాలు, నదీలోయ ప్రాంతాల్లో జనసాంద్రత అత్యధి 
కంగా ఉంది. పర్వతమయమైన ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమా 
లయాలు, పశ్చిమ తూర్పు కనుమల ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్‌ 
లోని థార్‌ ఎడారి, మధ్య తూర్పు భారతదేశంలోని దట్టమైన అరణ్య 
ప్రాంతాలలో జనసాంద్రత అత్యల్పంగా ఉంది. రాష్ట్రాల వారీగా పరిశీ 
లిస్తే... పశ్చిమ బెంగాల్‌(904), బీహార్‌(880), కేరళ(819), ఉత్తర 
ప్రదేశ్‌ (689)లలో జనసాంద్రతలు అత్యల్పం. దేశ జనాభాలో... 75 
శాతం కేవలం 10 పెద్ద రాష్ట్రాల్లోనే ఉంది. 


తగ్గిన శిశు మరణాలు: 

1991-2001 దశాబ్దంలో... జనాభా పెరుగుదల రేటు 21.84 శాతంగా 
నమోదైంది. ఇది 1.93 శాతం వార్షిక పెరుగుదల రేటుకు సమానం. 
1961-71 దాబ్దంలో.. ఇది గరిష్టంగా 24.8 శాతంగా ఉంది. 1951- 
71 మధ్యకాలంలో.. టీకాల ద్వారా ప్రాణాంతక వ్యాధులను, అంటు 
వ్యాధులను నియంత్రించడంతో మరణాల రేటు తగ్గుముఖం పట్టిం 


ది. దాంతో జనాభా పెరుగుదల రేటు అధికమైంది. 1971 తర్వాత 
కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, ప్రజారోగ్య సౌకర్యాల అభివృద్ధి 
ద్వారా శిశు మరణాల రేటు తగ్గడం తదితర కారణాలతో... మరణాల 
రేటు కంటే.. జననాల రేటు వేగంగా క్షీణించటంతో.. జనాభా పెరుగు 
దల రేటు తగ్గుముఖం పట్టింది. 

దక్షిణాది రాష్ట్రాలయిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు 
గోవా, ఒరిస్సాలలో జనాభా పెరుగుదల రేటు కనిష్టంగా ఉంది. ఈ 
మూడు దక్షిణాది రాష్ట్రాలు... తమ జనాభాలను స్థిరీకరించుకున్నాయి. 
అధిక జనాభా కలిగిన బీహార్‌, రాజస్థాన్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, 
మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో... దేశ సగటు కంటే జనాభా పెరుగుదల రేటు 
అధికంగా ఉంది. దాంతో దేశ జనాభా పెరుగుదల రేటు కూడా అధి 
కంగా నమోదవుతోంది. 


స్త్రీ పురుష నిష్పత్తి: 

భారతదేశంలో పురుషులతో పోలిస్తే... మహిళల సంఖ్య తక్కువగా 
ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తి... సమాజంలో మహిళల సామాజిక స్థాయి 
ని సూచిస్తుంది. స్త్రీ శిశువుల భ్రూణ హత్యలు, సతీసహగమనం వంటి 
దురాచారాలు; ఆడ శిశువులు, బాలికలు, స్త్రీల ఆరోగ్యం పట్ల నిర్ల 
క్షం... తదితర కారణాల వల్ల పురుషులతో పోలిస్తే... మహిళల్లో మర 
ణాల రేటు అధికంగా ఉండి... దేశంలో అల్పలింగ నిష్పత్తులకు దారి 
తీశాయి. 20వ శతాబ్దంలో... 1951, 1981, 2001లలో తప్ప, మిగతా 
అన్ని జనాభా లెక్కల్లోనూ.. లింగ నిష్పత్తుల క్షీణత నమోదయింది. 
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే. వాయువ్య భారతదేశంలో లింగ నిష్ప 
త్తులు కనిష్టంగా(850) ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో గరిష్టంగా 
ఉన్నాయి. 1991-2001లో జాతీయస్థాయిలో... లింగ నిష్పత్తి 921 
నుంచి 999కు పెరిగింది. కానీ ఇదే కాలంలో... పంజాబ్‌, హర్యానా, 
ఢిల్లీలలో మాత్రం లింగ నిష్పత్తులు తగ్గాయి. దేశంలో అత్యధిక లింగ 
నిష్పత్తి కేరళలో నమోదయింది. లింగ నిష్పత్తులలో స్వల్ప పెరుగుదల 
ఉన్నప్పటికీ... 1991-2001లో దేశవ్యాప్తంగా బాలల లింగ నిష్ప 
త్తులు క్షీణించడం ఆందోళన కలిగించే విషయం. 


విస్తృత మానవ వనరులు: 

దేశ జనాభాను పరిశీలిస్తే... 57 శాతం జనాభా.. 15 నుంచి 59 సంవ 
తృరాల మధ్య ఉంది. ఇది పనిచేసే ఉత్పాదక జనాభా. ఇది దేశంలో 
విస్పృతమైన మానవ వనరులను సూచిస్తుంది. 0-14 సంవత్సరాల 
మధ్య వయసులో... సుమారు 85 శాతం జనాభా ఉంది. 60 
సంవత్సరాలు దాటిన జనాభా 7.5 శాతం మాత్రమే. ఇది అల్ప ఆయు 
ర్లాయాన్ని సూచిస్తుంది. పిల్లలు, యువకుల జనాభా అధికంగా ఉండ 
టం వల్ల జనాభా నియంత్రణ కష్టమైపోతుంది. అందువల్ల జనాభా 
విధానాన్ని పటిష్టంగానే అమలు చేస్తున్నప్పటికీ... 2045 నాటికి 


ముందే దేశ జనాభా స్థిరత్వాన్ని సాధించే అవకాశాలు కన్పించటం 
లేదు. 

2001 జనాభా లెక్కల ప్రకారం... దేశ జనాభాలో హిందువులు, 
ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్దులు, జైనుల వాటా... వరుసగా 
80.5%, 18.4%, 2.3%, 1.9%, 0.8%, 0.4%. 1991-2001 మధ్య 
కాలంలో... మతాల వారీగా జనాభా పెరుగుదల రేట్లను పరిశీలిస్తే... 
ముస్లింలలో గరిష్టంగా (96 శాతం), సిక్కులలో కనిష్టం(18.2 
శాతం)గా నమోదయింది. క్రైస్తవులలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి 
గరిష్టంగా 1009. కాగా, ఇది సిక్కులలో కనిష్టంగా 898గా ఉంది. 


ముఖ్యమైన ప్రశ్నలు... జవాబులు 


> మొత్తం జనాభాలో ముస్లింల వాటా అత్యధికంగా గల రాష్ట్రం లేదా 
కేంద్రపాలిత ప్రాంతం ఏది? 
జవాబు: లక్షదీవులు (95%) 

౫” క్రైస్తవుల వాటా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధి 
కంగా ఉంది? 
జవాబు: నాగాలాండ్‌ (90%) 

> ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం జనాభాలో హిందువుల 
శాతం అత్యల్పం? 
జవాబు: మిజోరాం (8.6%) 

౫ 1991-2001లో గరిష్ట జనాభా పెరుగుదల రేటు నమోదు 
చేసుకున్న రాష్ట్రం? 
జవాబు: నాగాలాండ్‌ (64%) 

౫ 1991-2001 దశాబ్దంలో అత్యధిక దశాబ్దపు పెరుగుదల రేటు 
క్షీణతను నమోదు చేసుకున్న రాష్ట్రం? 
జవాబు: ఆంధ్రప్రదేశ్‌ (10.38%) 

౫ 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప అక్షరాస్యతా 
శాతం నమోదు చేసుకున్న రాష్ట్రం? 
జవాబు: బీహార్‌ (47.53%) 

౫” అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం? (ఢిల్లీ మినహా) 
జవాబు: పశ్చిమబెంగాల్‌ 

౫” భారతదేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాటా ఎంత శాతం? 
జవాబు: 7.37 % 

> 1991-2001లో భారతదేశంలో ఏ రకమైన లింగ నిష్పత్తులు 
తగ్గాయి? 
జవాబు: బాలల లింగ నిష్పత్తులు 

> జాతీయ జనాభా విధానం (2000) ప్రకారం... దేశ జనాభాను 
ఎప్ప టికల్లా స్థిరీకరించాలని దీర్దకాలిక లక్ష్యంగా నిర్ణయించారు? 
జవాబు: 2045 


భారతదేశం... నగరీకరణ 


పాశ్య్యూ దేశాలలో పారిశ్రామికీకరణ.. నగరీకరణకు దారి 
తీసింది. నగరీకరణను సామాజిక, ఆర్థికాభివృద్ధికి గీటురా 
యిగా పరిగణిస్తారు. కానీ, భారతదేశం వంటి తృతీయ 
ప్రపంచ దేశాలలో... గ్రామీణ ప్రాంతాల నుంచి నిరుపేద 
వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం నగరాలకు, పట్టణా 
లకు వలస వెళ్లడం నగరీకరణకు దారితీస్తుంది. ఈ రక 
మైన జీవనాధార నగరీకరణ... అనేక సమస్యలకు కారణ 
మవుతోంది!! 


భారతదేశంలో జనాభా లెక్కల కమిషనర్‌ రెండు రకాల నగర జనా 
భాలను గుర్తించారు. అవి: 

1. సెన్సస్‌ పట్టణాలు, 2: చట్టబద్ధ పట్టణాలు. చట్టబద్ధంగా మున్సి 
పాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, నోటిఫైడ్‌ ఏరియా కమిటీ లేదా 
కంటోన్మెంట్‌ బోర్డు హోదా కలిగిన జనావాసాలను పట్టణాలుగా గుర్తి 
స్తారు. కనీసం 5000 జనాభా, కనీసం 400 (చ.కి.మీకు) జనసాం 
ద్రత, కనీసం 75 శాతం పనిచేసే పురుష జనాభా వ్యవసాయేతర 
వృత్తులలో నిమగ్నమైన జనావాసాలను సెన్సస్‌ పట్టణాలుగా పరిగ 
ణిస్తారు. 


ప్రాంతీయ వ్యత్యాసాలు: 

2001 జనాభా లెక్క ప్రకారం... భారతదేశ నగర జనాభా 2065 
మిలియన్లు. ఇది మొత్తం జనాభాలో 217.78 శాతం. నగరీకరణ స్థాయి 
లో ప్రాంతీయ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర, 
ఈశాన్య, తూర్పు భారతదేశాలలో నగరీకరణ అల్పంగా ఉంది. ఢిల్లీ, 
చండీగఢ్‌లు నగరాలు కావడంతో.. నగర జనాభా వాటా గరిష్టంగా 
(99%, 90%) ఉంది. పెద్ద రాష్ట్రాల జాబితాలో... తమిళనాడు అత్యధి 
కంగా (43.8%) నగరీకరణం చెందింది. మహారాష్ట్ర గుజరాత్‌లు 
42.4%, 87.35%తో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 
నగరీకరణం 27.08%తో జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. 
దేశంలో అత్యల్పంగా నగరీకరణం చెందిన రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్‌ 
(9.79%), బీహార్‌ (10.41%). భారతదేశంలోని మొత్తం నగర జనా 
భాలో... సుమారు 66% (2/8వ వంతు)... లక్ష లేదా అంతకంటే 
ఎక్కువ జనాభా ఉన్న మొదటి తరగతి (పెద్ద) పట్టణాలలోనే కేంద్రీకృ 
తమై ఉంది. 20 వేల కంటే తక్కువ జనాభా ఉన్న నాలుగు, అయిదు, 
ఆరో తరగతి (చిన్న) పట్టణాలు... మొత్తం దేశ నగర జనాభాలో 


కేవలం 10 శాతం మాత్రమే కలిగి ఉన్నాయి. 


మెట్రోపాలిటన్‌ నగరాలు: 
ఒక మిలియన్‌ కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను మెట్రోపాలి 
టన్‌ నగరాలుగా వ్యవహరిస్తారు. 2001 జనాభా లెక్కల ప్రకారం... 
దేశంలో 85 మెట్రోపాలిటన్‌ నగరాలు ఉన్నాయి. వీటి మొత్తం జనాభా 
108 మిలియన్లు. అంటే... దేశంలోని మొత్తం నగర జనాభాలో 88 
శాతం కేవలం 85 మెట్రోపాలిటన్‌ నగరాలలోనే నివసిస్తున్నారు. 
మొదటి ఆరు పెద్ద మెట్రోపాలిటన్‌ నగరాలలో... మొత్తం జనాభా 
సుమారు 60 మిలియన్లు. అంటే... ఈ ఆరు మెగా నగరాలు.. మొత్తం 
దేశ నగర జనాభాలో 20 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయన్న 
మాట! 

1. గ్రేటర్‌ ముంబయి 16.4 మిలియన్లు. 

2. గ్రేటర్‌ కలకత్తా 18.2 మిలియన్లు. 

8. ఢిల్లీ 12.8 మిలియన్లు. 

4. చెన్నై 6.4 మిలియన్లు. 

5. బెంగళూరు 5.7 మిలియన్లు. 

6. హైదరాబాద్‌ 5.5 మిలియన్లు. 
1991-2001 దశాబ్దంలో... 18 నగరాలు కొత్తగా మెట్రో పాలిటన్‌ 
హోదాను పొందాయి. అవి.. ఆగ్రా, మీరట్‌, నాసిక్‌, జబల్‌పూర్‌, జం 
షెడ్‌పూర్‌, ఆసన్‌సోల్‌, ధన్‌బాద్‌, ఫరీదాబాద్‌, అలహాబాద్‌, అమృత్‌ 
సర్‌, విజయవాడ, రాజ్‌కోట్‌. ప్రస్తుతం ప్రపంచంలోని పది అతిపెద్ద 
నగరాల జాబితాలో... ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వరుసగా... 4, 6, 
7 స్థానాలలో ఉన్నాయి. 


మురికివాడలు: 
మన దేశ నగరాలలో మురికివాడలు ఒక ప్రధాన సమస్య. ముంబయి 
మహానగరంలో... దాదాపు 50 శాతం జనాభా మురికివాడలలోనే 
నివసిస్తున్నారు. కలకత్తాలో సుమారు 88 శాతం జనాభా మురికివా 
డలలో నివాసం ఉంటున్నారు. మన హైదరాబాద్‌ నగరంలో కూడా 
మురికివాడలు... మొత్తం నగర జనాభాలో 20 శాతం కలిగి ఉన్నాయి. 
ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాలలో ఒక్క బెంగళూరులోనే కేవలం 8 
శాతం జనాభా మురికివాడలలో నివసిస్తున్నారు. సాధారణంగా రైలు 
పట్టాలు, మురుగునీటి కాల్వల వెంబడి.. నగరంలోని లోతట్టు 
ప్రాంతాలలో.. మురికివాడలు అభివృద్ధి చెందుతాయి. మురికి వాడలు 
పారిశుధ్య లోపం వల్ల దుర్గంధభూయిష్టంగా మారి... ప్రజారోగ్యానికి 
ప్రమాదకరంగా తయారవుతున్నాయి. ఇందులో ప్రజలు అమాన 
వీయ స్థితిలో నివసిస్తుంటారు. ముంబయిలోని 'ధారవి' మురికి 
వాడ... ప్రపంచంలోని అతిపెద్ద మురికి వాడలలో ఒకటి. 

1960, '/0లలో మురికివాడలను నిర్మూలించటంపై ప్రభుత్వం 


దృష్టి కేంద్రీకరించింది. కానీ తర్వాత మానవీయ కోణంలో సమస్యను 
విశ్లేషించి.. 1980ల నుంచి మురికివాడలలో కనీస పౌర వసతులను 
కల్పించి... వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 
మాస్టర్‌ప్లాన్‌ల కింద మెట్రోపాలిటన్‌ నగరాలలో... మురికివాడలను 
స్వయంసమృద్ధి గల ప్రణాళికాబద్ధ నివాస గృహసముదాయాలుగా 
అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో అపార్ట్‌మెంట్లను నిర్మించి, 
వారికి కనీస పౌర వసతులతో పాటు వైద్య, ఆరోగ్య, విద్యాసేవలను 
కూడా అందుబాటులోకి తెస్తున్నారు. 


పెద్దనగరాలు: 

వాంబే, JNNURM పథకాలను అమలుచేయడం ద్వారా... మురికివా 
డలను అభివృద్ధి చేస్తున్నారు. అదే సమయంలో మురికివాడలు 
విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. భారత 
దేశంలోని ప్రాచీన నగరాలు వృత్తాకార లేదా వలయాకార నిర్మితిని 
కలిగి ఉన్నాయి. ఉదా: వారణాసి, మధురై, మైసూరు. స్వాతంత్రానం 
తరం రవాణా మార్గాలు, పారిశ్రామికాభివృద్ధి నగర అంతర్నిర్మా 
ణాన్ని ప్రభావితం చేశాయి. నగరాలు జాతీయ రహదారులు, రైలు 
మార్గాలు వెంబడి విస్తరించటంతో అవి సెక్టర్‌ నమూనాను సంతరిం 
చుకున్నాయి.. మన పెద్ద నగరాలన్నీ బహుళ విధులను నిర్వర్తిస్తున్నా 
యి. కొన్ని చిన్న పట్టణాలు మాత్రం ఏదో ఒక విధిలో ప్రత్యేకీకరణం 
సాధించాయి. 

రాజధాని పట్టణాలు: గాంధీనగర్‌, దిస్పూర్‌ 

పారిశ్రామిక పట్టణాలు : భిలాయ్‌, బొకారొ, జంషెడ్‌పూర్‌ 

గనుల పట్టణాలు : రాణిగంజ్‌, ధన్‌బాద్‌, గోదావరిఖని, కేత్రి, కోలార్‌ 
పర్యాటక పట్టణాలు : హరిద్వార్‌, గుల్‌మర్గ్‌, రామేశ్వరం 

వాణిజ్య పట్టణాలు : ఇరోడ్‌, గుంటూరు, సిలిగురి 

రవాణా పట్టణాలు : ఇటార్సి, జొలార్‌పెట్టయి, రేణిగుంట, గుంతకల్‌ 
అటవీ పట్టణాలు : హోషంగాబాద్‌, దీమాపూర్‌ 


ప్రాక్టీస్‌ బిట్లు: 

1. భారతదేశంలో జనాభా లెక్కల ప్రకారం పట్టణ హోదాకు కావల్సిన 
కనీస జనాభా ఎంత? 
జవాబు: 5000 మంది 

2. భారతదేశంలో అత్యధికంగా నగరీకరణం చెందిన పెద్ద రాష్ట్రం ఏది? 
జవాబు: తమిళనాడు 

8. ఈశాన్య భారతదేశంలో అత్యధికంగా నగరీకరణం చెందిన రాష్ట్రం 
ఏది? 
జవాబు: మిజోరం 

4. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని మెట్రోపాలిటన్‌ నగరాలు ఉన్నాయి? 
జవాబు: మూడు; హైదరాబాద్‌ , విశాఖపట్టణం, విజయవాడ 

5. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ, ఏయే రాష్ట్రాలలో విస్తరించి 
ఉంది? 


జవాబు: ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ 

6. దేశంలో మెట్రోపాలిటన్‌ నగరాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? 
జవాబు: ఉత్తరప్రదేశ్‌ 

7. 1991-2001లో అదనంగా ఎన్ని నగరాలు మెట్రో పాలిటన్‌ 
హోదాను పొందాయి? 
జవాబు: 12 

8. భారతదేశంలో అత్యల్పంగా నగరీకరణం చెందిన రాష్ట్రమేది? 
జవాబు: హిమాచల్‌ప్రదేశ్‌ 

9. భారతదేశంలో అత్యధిక మురికివాడల జనాభా కలిగిన రాష్ట్రమేది? 
జవాబు: మహారాష్ట్ర 

10.మెట్రోపాలిటిన్‌ నగరాల కనీస జనాభా ఎంత? 
జవాబు: ఒక మిలియన్‌ (పది లక్షలు) 


వృత్తిపరమైన విభజన 


ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో 2.4 శాతం కలిగి ఉన్న భారత్‌ 
జనాభాలో 16.85 శాతం కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా 
కలిగిన దేశాలలో భారత్‌ రండవ స్థానం ఆక్రమించింది. అభివృద్ధి 
చెందుతున్న దేశాల జనాభాలో భారత్‌ జనాభా 19.96 శాతంగా 
ఉంటుందని అంచనా. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ 
జనాభా 1027.1 మిలియన్లు, సగటు సాంవత్సరిక వృద్ధి రేటు 1.98 

భారతదేశంలో 1921కి పూర్వం జననాల రేటు 45.8 నుంచి 49.2 
మధ్య ఉండగా మరణాల రేటు 44.4 నుంచి 48.6 మధ్య ఉన్నందు 
వలన జనాభా వృద్ది రేటు అతి తక్కువగా ఉంది. అయితే 1921 
నుంచి మరణాల రేటు గణనీయంగా తగ్గుతూ 2000 నాటికి 8.5కు 
చేరింది. అయితే జననాల రేటు కూడా తగ్గింది కాని మరణాల రేటు 
మాదిరి వేగంగా కాక మెల్లగా తగ్గుతూ 2000 నాటికి 25.8కి తగ్గింది. 
ఈ స్థితి జానాభా విస్పోటనానికి దారి తీసింది. 

కొన్ని ముఖ్య రాష్ట్రాల జనన, మరణాల రేట్లను పరిశీలిస్తే కేరళలో 
జనన, మరణాల రేట్లు అన్ని రాష్ట్రాల కన్నా తక్కువగాను, సగటు స్త్రీ 
వివాహ వయస్సు ఎక్కువగా ఉంది. అధిక జననాల రేటు కూడా 
తగ్గింది కాని మరణాల రేటు మాదిరి వేగంగా కాక మెల్లగా తగ్గుతూ 
2000 నాటికి 25.8కి తగ్గింది. ఈ స్థితి జనాభా విస్పోటనానికి దారి 
తీసింది. 

కొన్ని ముఖ్య రాష్ట్రాల జనన, మరణాల రేట్లను పరిశీలిస్తే కేరళలో 
జనన, మరణాల రేట్లు అన్ని రాష్ర్టాల కన్నా తక్కువగాను, సగటు ప్రీ 
వివాహ వయస్సు ఎక్కువగా ఉంది. అధిక జననాల రేటు (82.8) 
కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌, అధిక మరణాల రేటు (10.7) కలిగిన 
రాష్ట్రం ఒరిస్సా, అధిక బాల్య మరణాల రేటు (9) కలిగిన రాష్టం 
ఒరిస్సా కాగా అత్యల్ప సగటు స్ర్తీ వివాహ వయస్సు కలిగిన రాష్ట్రం 
ఆంధ్రప్రదేశ్‌ మరణాల రేటు ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ 
రాష్ట్రాలు తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలలో 10 కన్నా తక్కువ. 
ఆంధ్రప్రదేశ్‌ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో స్త్రీ సగటు వివాహ 
వయస్సు జనాభా విధానంలో నిర్దేశించిన వివాహ వయన్సు (18 
సంవత్సరాలు) కన్నా ఎక్కువ. 


పట్టణ జనాభా 
ఆర్థికాభివృద్ధి నగరీకరణతో ముడిపడి ఉంది. భారతదేశంలో 20వ 
శతాబ్దం మొదటి 50 సంవత్సరాలల ఆర్థిక స్తబ్దత నెలకొంది. 1901లో 
11 శాతంగా ఉన్న పట్టణ జనాభా 2001 నాటికి 27.8 శాతానికి 
చేరింది. ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో కింది మార్పులు చోటు 
చేసుకుంటాయి. 

1. తలసరి ఆదాయం పెరిగి ప్రజల జీవనస్థాయి పెరుగుతుంది 

2. నిరుద్యోగితా రేటు, పరిమాణం తగ్గుతుంది 

8. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న జనాభా తగ్గుతుంది 


వృత్తివారీ శ్రమ విభజన - ప్రణాళికా కాలం 

భారత ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన కృషి ప్రారంభించిన తర్వాత 

వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామికులను _ పారిశ్రామిక, 

సేవారంగాలకు తరలించే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రణాళికా 

కాలంలో వృత్తులవారీ శ్రమవిభజనలో గణనీయమైన మార్పు 1951 

నుంచి 1991 వరకు లేదని గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి. అందుకు 

కారణాలు 

1. పెరుగుతున్న జనాభాకు వ్యవసాయేతర ఉపాధి సదుపాయాలు 
లేనందున వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడటం 

2. వ్యవసాయ రంగంలో సంభవించిన హరిత విప్లవం దేశంలోని 
కొన్ని ప్రాంతాలకే పరిమితమై శ్రమ విభజనపై ప్రభావం 
చూపకపోవడం. 

3. పారిశ్రామికీకరణలో మూలధన 
ఉపయోగించడం 

వృత్తులవారీ విభజనలో గణనీయమైన మార్పు 1991 నుంచి 
2001 మధ్యకాలంలో జరిగింది. 1991 తర్వాత మన దేశంలో 
పరిశ్రమ, సేవారంగాలు విస్తరించాయి. వర్తక వాణిజ్యాలలో వ్యక్తిగత 
సేవలు గణనీయంగా పెరిగాయి. గృహరంగంలో, చిన్న పరిశ్రమల్లో, 
గృహ నిర్మాణ రంగంలో పెరుగుదల సంభవించింది. ఈ మార్పుకు 
కారణం ప్రభుత్వం అవలంబించిన నిర్మాణ, శ్రమ సాంద్రత పద్దతులు 
కారణం. 

2001 లెక్కల ప్రకారం వృత్తుల వారీ విభజన పరిశీలించినపుడు 
వ్యవసాయరంగంపై 60.8 శాతం శ్రామిక శక్తి, పారిశ్రామిక రంగంపై 
17.1 శాతం, సేవారంగంపై 22.1 శాతం శ్రామిక శక్తి ఆధారపడి 
ఉంది. వృత్తుల వారీ విభజనలో మార్పు తీసుకురావాలంటే మౌలిక 
సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయేతర రంగాలను 
అభివృద్ధి పరచాలి. 


సాంకేతిక 


పరిజ్ఞానాన్ని 


పట్టిక:1 భారతదేశంలో వివిధ వయోవర్గాలలో జనాభా శాతం 


సంవత్సరం వివిధ వయోవరాలు (సం॥రాలలో) 
0-14 15-60 60 ౪ పైన 
1911 38.8 60.2 1.0 
1921 39.2 59.6 [న 
1991 38.3 60.2 1.5 
1961 41.0 59.9 ర్‌. 
191 41.4 53.4 ర్‌ని 
1901 39.7 54.1 6.2 
1991 36.5 57.1 6.4 
2001 35.6 58.1 6.3 


పట్టిక : 2 కొన్ని రాష్ట్రాలలో మొత్తం జనాభాలో 0 - 6 వయోవర్గం 
లబ ౧ 


రాష్ట్రం 1991 2001 
కేరళ 18.19 148 
తమిళనాడు 18.33 10.9 
ఆంధ్రప్రదేశ్‌ 16.49 1217 
కర్ణాటక 16.68 1294 
గుజరాత్‌ 16.48 1419 
మహారాష్ట 17.11 18.6 
మేఘాలయ 22.18 19.84 


భారత్‌ సగటు 17.94 15.42 


భారత దేశంలో ప్రభుత్వ రుణాలు... సేకరణ 


కేంద్ర ప్రభుత్వ రుణం 1990-91లో రూ. 8,14,558 కోట్ల నుంచి 
2007-08లో రూ. 27,44,442 కోట్లకు పెరిగింది. ఆర్థిక కార్యకలాపా 
ల్లో ప్రభుత్వం తన పాత్ర తగ్గించుకొన్నప్పటికీ ఇటీవల కాలంలో 
ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల సంభవించింది. పెరు 
గుతున్న వ్యయానికి సరిపోయే విధంగా పన్నుల ద్వారా రాబడి పెంచు 
కోవడానికి పరిమితులు ఉన్నాయి. ప్రజల సామర్థ్యానికి తగ్గట్లుగా 
వాస్తవ పన్ను చేరినట్లయితే, అదనపు వనరుల సమీకరణకు పన్ను 
లపై ఆధారపడటం సమంజసం కాదు. వనరుల సమీకరణకు వివిధ 
రుణ సేకరణ మార్గాలు అవలంభించడం ప్రభుత్వానికి పెద్ద కష్టం 
కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణం 2007-08 నాటికి రూ. 
38,49,116 కోట్లకు పెరిగింది. 

కేంద్ర ప్రభుత్వ రుణాలను 8 కేటగిరీలుగా విభజించవచ్చు. 

1. అంతర్గత రుణం 

2. బహిర్గత రుణం 

8. ఇతర రుణాలు 


అంతర్గత రుణం: 

ఈ రుణంలో 1) ప్రస్తుత మార్కెట్‌ రుణాలు 2) బాండ్లు 8) ట్రెజరీ 
బిల్లులు 4) ప్రత్యేక ఫ్లోటింగ్‌, ఇతర రుణాలు 5) రిజర్వ్‌ బ్యాంకుకు 
జారీ చేసే ప్రత్యేక సెక్యూరిటీలు 6) వేస్‌ అండ్‌ మీన్స్‌ రుణాలు 7) 
చిన్న మొత్తాల పొదుపు 8) ప్రావిడెంట్‌ ఫండ్‌ 

9) రిజర్వ్‌ నిధి, డిపాజిట్లు కలిసి ఉంటాయి. 


మార్కెట్‌ రుణాలు: 

ఈ రుణాలను బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీల అమ్మకం ద్వారా 
కేంద్ర ప్రభుత్వం సమీకరిస్తుంది. వీటి కాల పరిమితి 12 నెలలు లేదా 
అంతకు మించి ఉంటుంది. మార్కెట్‌ రుణాలు, బాండ్ల ద్వారా కేంద్ర 
ప్రభుత్వం 1990-91లో రూ. 1,89,407 కోట్లు సమీకరించగా 2007- 
08 బడ్జెట్‌లో వీటి విలువ రూ. 15,683,482 కోట్లకు పెరిగింది. 


ట్రెజరీ బిల్లులు: 

రెవెన్యూ, వ్యయం మధ్య ఖాళీ భర్తీ చేయడానికి ప్రభుత్వానికి స్వల్ప 
కాల నిధులుగా ట్రెజరీ బిల్లులు ఉపయోగపడతాయి. వీటి మెచ్యూ 
రిటీ కాలం 91 లేదా 182 లేదా 864 రోజులు. ట్రెజరీ బిల్లులను రిజర్వ్‌ 
బ్యాంక్‌, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులకు ప్రభుత్వం జారీ 
చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల ద్వారా 1990-91లో రూ. 
8031 కోట్లు సేకరించగా 2007-08లో ఈ మొత్తం రూ. 96,284 
కోట్లకు పెరిగింది. 


వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌లు: 

భారత ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకు నుంచి స్వల్పకాల వ్యయ అవస 
రాల నిమిత్తం వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు పొందుతుంది. 1990- 
91లో రిజర్వ్‌ బ్యాంకు నుంచి పొందిన మొత్తం ఈ రూపేణా 
రూ.14,597 కోట్లు కాగా 2007-08లో రూ. 1,20,485 కోట్లకు 
పెరిగింది. 


చిన్న మొత్తాల పొదుపు: 

ఇటీవల కాలంలో చిన్న మొత్తాల పొదుపులో గణనీ యమైన పెరుగు 
దల సంభవించింది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ఆదాయాల పెరుగు 
దలతో పాటు ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలు ప్రవేశపెట్టడం 
వల్ల చిన్న మొత్తాల పొదుపు పెరుగుదల సాధ్యమైంది. కేంద్ర ప్రభు 
త్వం చిన్న మొత్తాల పొదుపును తన వ్యయ అవసరాల కోసం సమీకరి 
స్తుంది. 19'0- 71లో ఈ రూపేణా సేకరించిన రుణం రూ. 2,209 
కోట్లు కాగా 2007-08 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ. 5,88,789 కోట్లకు 
పెరిగింది. 


ప్రావిడెంట్‌ ఫండ్‌: 
ప్రావిడెంట్‌ ఫండ్‌ను రెండు కేటగిరీలుగా విభజించవచ్చు. 
అవి 1) రాష్ట్ర ప్రావిడెంట్‌ ఫండ్‌ 2) పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌. 
1950-51లో స్టేట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ను రూ. 95 కోట్ల మొత్తంతో 
ప్రారంభించారు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్టం 1968 ప్రకారం పబ్లిక్‌ 
ప్రావిడెంట్‌ ఫండ్‌ను సామాన్య ప్రజల లబ్ది కోసం ప్రారంభించారు. 
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లోని డిపాజిట్లు 15 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లి 
స్తారు. ఈ డిపాజిట్‌ మొత్తం నుంచి రుణాలు తీసుకోవడానికి అను 
మతిస్తారు. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం 
వద్దనున్న OUtstanding 1990-91లో రూ. 11,670 కోట్లు కాగా 
2007-08లో రూ. 76,262 కోట్లకు పెరిగింది. 


రిజర్వ్‌ నిధులు, డిపాజిట్లు: 
వీటిని రెండు కేటగిరీలుగా విభజించవచ్చు. 

1) వడ్డీతో కూడుకొన్నవి 2) వడ్డీ లేనివి 

వీటిలో రైల్వే డిపార్ట్‌మెంట్‌లో రిజర్వ్‌ నిధులు, పోస్ట్‌ అండ్‌ టెలి 
కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌లోని రిజర్వ్‌ నిధులు, లోకల్‌ ఫండ్‌, డిపా 
ర్ట్‌మెంటల్‌, జ్యుడీషియల్‌, సివిల్‌ డిపాజిట్లు కలిసి ఉంటాయి. 


విదేశీ రుణం: అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆర్థి కాభివృద్ది తొలి 
దశలో విదేశీ సహాయం అవసరం అవుతుంది. ఆర్థికాభివృద్ధిలో భాగం 
గా వివిధ ఉత్పాదక రంగాలపై హెచ్చు స్థాయిలో పెట్టుబడులు, మూల, 


దన పరికరాలు, యంత్రాల కొను గోలు కోసం, చెల్లింపుల శేషంలోని 
లోటును తొలగించుకోవడానికి విదేశీ సహాయం అవసరం. కేంద్ర 
ప్రభుత్వ విదేశీ రుణం 1990-91లో రూ. 31,525 కోట్ల నుంచి 
2007-08లో రూ. 1,11,245 కోట్లకు పెరిగింది. 


రాష్ట్ర ప్రభుత్వాల రుణసేకరణ: 
పెరుగుతున్న వ్యయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 
కేంద్ర ప్రభుత్వం మాదిరే రుణాలు సమీకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర 
ప్రభుత్వాల రుణ మార్గాలను 4 కేటగిరీలుగా విభజించవచ్చు. అవి 1. 
అంతర్గత రుణం శ. కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, అడ్వాన్సులు 
8. ప్రావిడెంట్‌ ఫండ్‌ 4. జాతీయ చిన్న మొత్తాల పొదుపు నిధికి ప్రత్యేక 
సెక్యూరిటీలు జారీ చేయడం. 

రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణంలో పెరుగుదల ఎక్కువగా 
ఉన్నట్లు పట్టిక-1 ద్వారా తెలుస్తోంది. 1971లో రాష్ట్ర ప్రభుత్వాల 
మొత్తం రుణం రూ. 8749 కోట్లు కాగా 2007-08లో ఈ మొత్తం రూ. 
11,04,674 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ రుణ మొత్తంలో కేంద్ర 
ప్రభుత్వం నుంచి పొందిన రుణాలు, అడ్వాన్సులు ఎక్కువగా ఉంటా 
యి. 1971లో రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణంలో కేంద్ర ప్రభుత్వం 
నుంచి పొందిన రుణాలు, అడ్వాన్స్‌ల వాటా 783 శాతం కాగా 2007- 
08 బడ్జెట్‌లో సుమారు 40 శాతం వరకు ఉంది. 


ప్రభుత్వ రుణ సేకరణ - ప్రయోజనాలు 

1. ఎటువంటి ప్రతిఫలం ఇవ్వలేని మూలధన వ్య యం నిరుప 
యోగంగా ఉంటుంది. పన్నుల సేకరణ ద్వారా ఇలాంటి వ్యయం 
కోసం పన్ను రేట్లను పెంచాల్సి ఉంటుంది. తరచుగా వనరుల సమీ 
కరణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అధిక పన్ను రేట్లు 
ఆర్థికాభివృద్ధికి ప్రతికూలంగా పరిణమించవచ్చు. కాబట్టి ఇతర రుణ 
మార్గాల ద్వారా రుణసేకరణ శ్రేయస్కరం. 

2. తిరోగమన ఆర్థిక వ్యవస్థలో, సార్థక డిమాండ్‌ లోపించినపుడు 
ప్రభుత్వం లోటు బడ్జెట్‌ విధానం ద్వారా సమష్టి డిమాండ్‌ పెంపునకు 
ప్రయత్నిస్తోంది. తమ బడ్జెట్‌లో లోటును భర్తీ చేసుకోవడానికి ప్రభు 
త్వాలు తరచుగా వివిధ మార్గాల్లో రుణసేకరణకు ప్రయత్నిస్తాయి. 
స్థూల ఆర్థిక స్థిరీకరణ సాధన దిశగా ప్రభుత్వ రుణసేకరణ నత్ఫలి 
తాలనిస్తుంది. 

8. యుద్దాలు అత్యవసర వ్యయాలను ప్రభుత్వం రుణాల సేకరణ 
ద్వారానే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆర్థిక, రాజకీయ, నైతిక 
విలువల దృష్ట్యా ఇది సమంజసం. స్వాతంత్రానం తరం మన దేశం 
లో యుద్ధ వ్యయం రుణ-జీడీపీ నిష్పత్తిలో కొద్ది పాత్రనే కలిగి ఉంది. 
4. రాబడి నుంచే ప్రభుత్వం రక్షణ, లా అండ్‌ ఆర్డర్‌, సాధారణ 
పరిపాలనపై వ్యయం చేయాల్సి ఉంటుంది. మానవాభివృద్ధి కోసం 
చేసే వ్యయం ఆర్థిక వ్యవస్థపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది 
కాబట్టి వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వం రుణాలను సేకరించాలి. 
విద్య, ఆరోగ్య రంగాలపై వ్యయం చేయడం వల్ల మానవ వనరుల 


నాణ్యత పెరిగి ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. 
చైనా అంతర్గత రుణ సమస్య: 
నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ “బడ్జెటరీ వర్క్‌ కమిటీ” గణాంకాల ప్రకారం 
2004 చివరి నాటికి చైనా జాతీయ రుణం 2.96 ట్రిలియన్‌ యువాన్‌ 
(870 బిలియ నల అమెరికా డాలర్లు)కు చేరుకుంది. ఈ మొత్తంలో 
స్వదేశీ రుణం 2.88ట్రిలియన్‌ యువాన్‌. చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ 
అంచనాల ప్రకారం మొత్తం రుణం 2005లో 3.26 ట్రిలియన్‌ యువా 
న్‌లకు పెరిగింది. జాతీయకోశ విధానం, ద్రవ్య విధానం అమలులో 
ఏర్పడే అగాధాన్ని భర్తీ చేయడానికి రుణాన్ని చైనా సాధనంగా 
ఉపయోగించుకుంటోంది. 

1990వ దశకం మధ్య వరకు చైనా ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకు 
లు ప్రభుత్వ ఆర్థిక విధానాల కు అవసరమైన నిధులు కేటాయించేవి. 
ఆర్థిక రంగంలో 1955లో చైనా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ 
సంస్కరణలు ప్రభుత్వ బాండ్ల స్వదేశీ మార్కెట్‌ అభివృద్ధికి ఎంతో 
చేయూతనిచ్చాయి. బాండ్‌ మార్కెట్‌ను రెండు కేటగిరీలుగా విభజించ 
వచ్చు. అవి 1. ప్రభుత్వ బాండ్లు 2. కార్పొరేట్‌ బాండ్లు. ఏప్రిల్‌ 28, 
2008న కేంద్ర బ్యాంకుపై పర్యవేక్షణ కోసం చైనా బ్యాంకింగ్‌ రెగ్యు 
లేటరీ కమిషన్‌ ఏర్పాటు చేసింది, చైనా కేంద్ర బ్యాంకు స్థూల ఆర్థిక 
వ్యవస్థ, కరెన్సీ విధానంపై దృష్టి నిలిపేలా, బ్యాంకుపై పర్యవేక్షణ 
సమర్థంగా ఉండేలా చూడటానికి రెగ్యులేటరీ కమిషన్‌ లాంటి సంస్క 
రణలను చైనా ప్రవేశపెట్టింది. బ్యాంకులపై పర్యవేక్షణ, అసెట్‌ యాజ 
మాన్య కంపెనీలు, ట్రస్ట్‌, పెట్టుబడి కంపెనీలు అదే విధంగా డిపాజిట్లు 
వసూలు చేసే ఫైనాన్స్‌ సంస్థలపై నియంత్రణను ఈ కమిషన్‌ చేవడు 
తుంది. 

వాణిజ్య బ్యాంకులతో పాటు ప్రత్యేకంగా దీర కాల అభివృద్ధి, పర 
పతి బ్యాంకు, ఎగుమతి దిగుమతి బ్యాంక్‌, వ్యవసాయ అభివృద్ధి 
బ్యాంకులను చైనా ఏర్పాటు చేసింది. కొంత మూలధనాన్ని బాండ్లు, 
స్టాక్‌ ఇష్యూల ద్వారా సేకరించడానికి చైనా చిన్న బ్యాంకులను అను 
మతించింది. 

చైనా రుణంలో ఎక్కువ భాగం స్థానికంగా భౌతిక అవస్థాపన సౌక 


పట్టిక: 1 రాష్ట్ర ప్రభుత్వాల రుణ స్థితి 
(కేంద్ర ట్రీభుత్వం నుంబ్‌ పొందిన అడ్వాన్స్‌లు మినీహా) 


మార్చి చివరి నాటికి 061 standing మొత్తం 


1990-91 2000-01 2005-06 


2007-08 


బడ్జెట్‌ అంచనా 


(రూ.లు కోట్లలో) 


1512 
1050 


86829 
6559 


250639 
-748 


ప్ర మార్కెట్‌ రుణాలు, బాండ్లు 
వి) ఆర్‌బిఐ వద్ద నుంచి వేస్‌, 
మీన్స్‌ అడ్వాన్సులు 
సి) ప్రావిడెంట్‌ ఫండ్‌ 
డి) బ్యాంకులు, ఇతర 
సంసల నుంచి రుణాలు 
ఇ) ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్‌కు జారీ - 
చేసే ప్రత్యేక సెక్యూరిటీలు 
అ) రిజర్వ్‌ నిధులు, డిపాజిట్లు 


93629 
29219 


142949 
68127 


16861 
2519 


59022 310158 


18498 82910 132102 


54634 358162 902632 
ఆధారం: Public Finance statistics, ministry of finance p.100 


మొత్తం 


291992 
-603 


165632 
81334 


422503 


144476 


1104674 


ర్యాలపై వెచ్చించింది. గత రెండు దశాబ్దాలుగా సంస్కరణల యుగం 
లో సాంఘిక అవస్థాపన నిర్లక్ష్యానికి గురైంది. అధికారికంగా చైనా 
ప్రభుత్వ మొత్తం ద్రవ్యలోటు జీడీపీలో 55 శాతంగా ఉంది. ప్రపంచ 
బ్యాంకు అంచనా ప్రకారం చైనా ప్రభుత్వ మొత్తం రుణం జీడీపీలో 
100 శాతానికి చేరుకుంది. 


